


థామృతము 


(శ్రీ సాయిబాబా అభయ సిదానములు - సూక్తులు) 





కం. సొయియె సద్గురు దై వము 
సాయీసూక్తు లెళ్‌(గ్సి యనునరణము నలువన్‌, 
సాయికి శరణము పటికిన 
శేశేయము - భక్తుల కభీష్ట సిద్ధియు కలుగున్‌! 


(పచురణక ర్త) 


పీచురణక ర్త : 
బాపట్ల వేంకట పార్ధసారధి 
శ్రీ సాయీనిలయమ్‌, చెరువు (పోస్టు - 522 118 


సర్వహక్కులు మొదటి కూర్చు : 1068 


ప౦చురణక రవి. రెండవ కూర్చు ; 1981 
మూడవ కూర్చు : 1988 
మూల్యము రూ. ల్‌తి/- నాల్గవ కూర్చు : 1995 


ఐదవ కూర్చు : 1999 ' 
జ 





సిదాంతము ౩ 
ఠా 


శాస్త్ర గురుబోధలను మణి స్వానుభవము 

కలిమి నెద్దాని నరు(డేడుగడగ నమ్ము 

నదియె శేఏస్టంబు = బరమమౌ నదియ, యది జు 

గంబునన్‌ వాని కవలంబనంబు, సాయి! ప 


| 
| 
అఖిల భారత సాయి సంఘాధినేత 
వీ. వి. నరసింహు నానతి( బీతి( బలికె 
సులభతరముగ తండి, భక్తులు పఠింప 
సాయినాథుని బోధల సారమిదియ! 

అభ్యసించిన నభిరుచి లభ్యమగును! 


(ప్రచురణకర్త) 


ముద౦ణ ఫి 


& రాధాకృష్ణ ప్రింటింగ్‌ గ్రెస్‌, 
_ బాపట్ల - 522 101 
గుంటూరుజిల్లా 








కొలిపలుకు (మొదటికూర్పు) .. 


[గౌ. జస్టిస్‌ యం. బి. రేగే, చి.ఏ., యల్‌. యల్‌. బి. 
హైకోర్టు జడ్జి, ఇండూరు. (రిటైర్లు)] 


శ్రీ సాయినాథ బోధామృతము (శ్రీ సాయీబాబా అభయ।[వచానములు- 
నూక్తులు)నకు తొలిపలుకు(బలుకు [పయత్నము సూర్యుని నొక చిన్న మైనపు 
వత్తి దీపముతో(జూప నుద్యమించుటే యగును. ఈ విషయము నా కంటె 
నితరు లెటుగజాలరు. కాని శ్రీ సాయిబాబా అభయ [(పదానములను, సూక్తుల 
నేర్చికూర్చు భాగ్యము గడించిన నా (పియసోదరుడు పూజ్యశ్రీ బి. వి. 
నరసింహస్వామి యీ కృతికి దొలిపలుకు రచించు. గౌరవమునకు నేను తగనని 
తెలిపిన సహింపడు. బావా దివ్యానుగహమున ఈ చిన్న మైనపువత్తి 
దీపము సంసార కుహరమునుండి జీవిని వెలుపల దివ్యజ్యోతి స్వరూపుడైన 
సూర్యుని దగ్గణకు గొనిపోవ మసక మసక వెలుగు [పసరించిన వచ్చునేమో! 
అటుల [పసరింపజాలిన "అభయ [పదానముల' కింకొక దానిని జేర్చుటయగును* 


మతముయొక్క నిగూఢ లక్ష్యము ఆత్మజ్ఞానము. గమ్యమునకు జేర్చు 
మార్గ మాయా వ్యక్తికి దగినదిగ నుండవలయును. భౌతిక దేహమునందున్న 
భాబా సాధకులగు భక్తులకు వలుకులచేత, పనిచేత వెలుగు (పసరించుచు 
మూర్తీభవించిన పరమాత్మయైనాడు. భౌతిక తనువు మాతమిపుడు తొలగినది, 
కాని యిందధివసించిన బాబా ఆచ్యుతాత్మయై, తనను శరణొంది సుబశాంతుల 
బడయగోరు లక్షోవలక్షల భక్తులకు పూర్వమువలె వెలికి గానరాకయే మౌన 
ముగ దోడ్పడుచున్నాడు. కాని, సాధనకు తన విశ్వాసమును పాదుకొలుపు 
కొనుటకు ఇం[దియగోచరమై మూర్తీభవించిన. సత్యవస్తువు కావలయును. 
స్వామి (పూజ్యశ్రీ బి. వి. నరసింహస్వామి)చే ఏర్చికూర్చబడిన “శ్రీ సాయిబాబా 
అభయ ప్రదానములు - సూక్తులు” (గంథరూపమున మూర్తీభవించిన 
ఆపరతత్త్వ 'మగుచున్నది. . . 


ఈక్షృతి సాధకులగు భక్తుల మార్గమునకు వెలుగు [ప్రసరించు దీవజ్యోతి 
మగుటయేకాక్క బాబా భౌతిక తనువు నందుండగ ఆ తం డిపాదముల 


క 


 గనిననా యట్టి స్వల్చులకు ఆ తొంటిదేశ కాలానుభూతులకు 


జేళ్చవా న 
మజియొకమాజు ననహితు. ఆ! కుమస్యరూపుడగు స్వామితో గడపిన ఆనంద 
[ప్రద మభరస వత దిరిగి (ప్రసాదింప దక్షమైనది. i 


ఈ అభయ (పదానములు-సూక్తులు ” భౌతిక-ఆధ్యాత్మిక [పపంచములఅ 
రెంట ధర్మనియమ బోధకములగును. బాబా దేహిగా-జీవిగ-పరమేశ్యరునిగ 
భావించి సేవించు భక్తునకు సాయీ[ప్రభువునందు సహజ (సేమను "సెంపొం 
దింప సమర్హులె ౮ యున్నవి. బాబా ఒక స్థితియందు "మా సేవకుని సేవకుడను”- 
అని పలుకును. ఒకటి "నేను ' అల్లా స చీవకుడను” -అనును-అటులనియు మరల 
"నేను అతడ (అల్లా)ను - అవి యనును.  బుద్ధికిట నగమ్యముగ తోచును, 
కాని మనోబుద్దుల కతీతమైన "ఆత్మ" యిట వ్య క్రమగుచున్నది. దేహిగ 
గోచరించు బాబా ఒక అనామకుడై న, సామాన్య మానవవ్యక్తి. ఆ స్థితికి 
పరమేశ్వరునకు మధ్య అతడుజీవి- ఆ మహాయం త్రమున నొక చ[కము. ఈ 
రెండు స్థితుల నధిగమించి తానే పరమేశ్వరుడుగ నిలిచియన్నాడు. శాన 
పరిజ్ఞానము పురోభివృద్ధినాందు నొలది యా;తివిధావస్థల కేదొకనాడు బుద్దిసీమ 
యందు సమన్వయము కుదిరితీరును. ఈ |గంథమున సూచింపబడిన అద్భుతా 
నేకములు సంశయగగస్తుని ఆశ్చర్యచకితుని జేయవచ్చును. అవ్యయాత్మయైన 
వాబా అనుయాయులకు భక్తులకు- పరిణామ విధానమున నవి కేవల మానవుల 
కద్భుతలీలలయ్యు, విశ్వాస _పేమల వెలుగున సమర్హనీయములే యగు 
చుండును. ' 


బాబాయొక్క దివ్యవ్య క్రీత్వము ఈక్యతి రూపమున మూ శ్రీభవింప 
జేయజాలిన శ్ర నరసింహప్వామిగారి (పేమ పపూర్ణకృషి కెవ్వరును. తగిన 
రతి కృతజ్ఞత తెలుపుకొనజాలరు. గురుదెవుడగు శ్రీ సాయీ. మహావభువునకు 
వాబాయొక్క వ్యానుడైన శ్రీ నరసింహస్వామిగారికి జయ నమోవాకములు 
అర్చించు చున్నాడను. ఈ [గంథము భ నలా పాదుకొలిపి సెంహొం 
దింపజేయుగాత. 











(ఆంగ్ల మూలానువాదము) యం.వి. రేగే, 


శ్రీ సాయీనాథాయ నమః 
తొలిపలుకు 


(ద్వితీయ ముద్రణము లోనిది 


సంసారమున సకల జీవులకును సుఖ మల్చముగన్ను దుఃఖ మధికముగను 
కలుగుట అనుభవమున గన్చించు చున్నది. జీవులకు దుఃఖము తాము 
కోరినది లభించక పోవుట చేతను లభించినది నశించుటజేతను గలుగు 
చున్నది. ఇట్టి దుఃఖము వరమేశ్వరారాధనచే నుపశమించును. సంసారమను 
విష వృక్షమున కమృతోపమ మగు రెండు పండ్లు కలవట. పద్మనాభుని 
భజించుట యొకటి, సద్భక్త సాంగత్యము రెండవది. వీని వలన భక్తుడు 
తరింపగలడు. .. 


ఎవ్వుడెప్పుడు ధర్మమునకు హోన్కి అధర్మముసకు వృద్దికలుగునో 
అప్పుడే అవతరింతునని శ్రీకృష్ణ, సరమాత్ముని స సూక్తి. శిష్ట రక్షణమునక్కు 
దుష్ట శిక్షణమునకు పరమేశ్వరు డవతరించి, దుష్టులను 'దునిమి, శిషులను 
రక్షించును. దుష్టులనగా రాక్షసులు, శిష్ణులనగా మునులు మాత్రమేకాదు, 
“సత్యన్నా ప్తి స్టి పరోధర్మః అహింసా పరమోధర్మః' స అన్ను సూక్తుల. (ప్రకారము 
అహింస - అధర్మములు లోకములో నమితమై సత్యాహింసలు తగ్గి పజలు 
బాధపడుచున్న సమయమున పరమేశ్వరు డవతార మంది వానిని సరిచేయను, 
అవతార మనగా శంఖ చక గదాదులతో అవతరింప నవసరము లేదు, 
మానవునిగా పుట్టవచ్చును. రామకృష్ణాద్యవతారము అట్టివేగదా! దశావ 
తారములే కాక యింకను పెక్కు అవతారములున్నవి. “కపిలావతారము, 
దత్తాతేయావతారము మున్నగునవి. | 


అదే విధముగా ఆధునిక కాలమున కూడ we దవతారములుగో 
పూజింపబడుచున్న మహా పురుషులు శ్రీ రామకృష్ణ పరమహంపు శ్రీ హర 
నాథబాబా, శ్రీ రమణమహర్షి, శ్రీ షీర్డి సాయీబాబా మొదలగు మవానీయులు- 


శ్రీ సాయిబాబావారు హిందూ బాహ్మణ దంపతులకు జన్మించి మహ 
మ్మదీయ ఫకీరుచే పెంచబడి అఘటనఘటనా సమర్హుడె, జ్ఞాన వైరాగ్య సంప 
న్నుడై, భక్త క మందారమై సకల మతముల. వారిచేతను గురువుగా. ఆలంంజ 
బడిన మహానీయుడు. గ్‌ . కృక్షీగిరత్తప 2 


6 


“యేయథామాం (పపద్యంతే తాంస్తధెవ భజామ్యహం 
మమ వర్మ్మానువర్తంతే మనుష్యాః పార్టసర్వశః॥” 


ఎవరు నన్నే విధముగా కొలిచిన వారి నా విధముగనే పొందుదును. లోకము 

లోని [ప్రజ లేయే కోరికలు కోరిన వా రవి పొందుదురు అను గీతాచార్యుని 

సూక్తి [ప్రకారము ఈళ్వరుడన్నను, “అల్లా” యన్నను, "కీస్తు' అన్నను ఒక్కడే. 

వివిధ జాతి కుల మతముల వారలకు వేరు వేరు దేవుళ్ళు లేరు. దేవుడొక్కడే, 

అతడు పెక్కు రూపముల దాల్చగల సమర్దుడని [ప్రత్యక్షముగా నిరూపించి 
డు శ్రీ సాయీ (ప్రభువు, 


శ్రీ సాయీ[పభువు వై జాము రాష్ట్రమున పతి (గామమున [బాహ్మణ 
దంపతులకు 1585 [పాంతమున జన్మించెను. రెండవ యేటనే పత్రి 
సమిాపమునగల “మన్వాత్‌* (గామనివాసియు, "సూఫీ' మతానుయాయియైన 
ఫకీరుచే పెంచబడెను. సుమారు 4 సంవత్సరము లా ఫకీరు ఆ బాలుని 
పోషించి, మంచి (ప్రవర్తనమును, భక్తిని సమకూర్చెను. 


ఆ ఫకీరనంతరము సాయిబాబా వేంకుపని 12 సంవత్సరములు సేవింప 
(1843- 185ర్‌ గుర్యాజ్జచే సుమారు మూడు సంవత్సరము అటు నటు 
సంచరించి తుదకు 1858 లో షిర్తి పురము జేరి యచట గల మసీదులో 
నివాస మేర్పరచుకొని యా మసీదునకు "ద్వారకామాయి" యను పేరుపెట్టి 
19018 వఅకు సుమారు 60 సంవత్సరములు బాబా షీర్టి పురిలో భౌతిక 
తనువుతోనుండి అనేకమందిని తరింపజేసి, ఆది వ్యాధులను మాన్ని, దుర్మా 
రులను ఫన్మార్గుల గావించి, దుష్టులను శిష్టులుగా నొనరించి నిర్ధనికులను 
ధనికులుగాజేసి? సంకానహ్‌నులను సంతానవంత్తులుగా నొనర్చి, యజ్ఞానులను 
విజ్ఞానులుగా నొనర్చి, స్వర్గమున గల కామధేనువు, కల్పవృక్షము, చింతామణి 
షీర్జిలోనున్న సాయిబాబా రూపమేయని విజ్ఞాలు ప్రస్తుతింప, దీనులు దీనత్వము 
బాయ, రోగులు-నిరోగులుగామార' అజ్ఞానులు విజ్ఞానులై (గాలునట్లుగా నొనర్చి 
పిపీలికాది |[బహ్మపర్యంత ము తాచేయని భక్తులకు నిరూపించిన మహసీయుడు 
శ్రీ సాయిబాబా. ఉన్నతోద్యోగులు మొదలు నిరుపేదలవణకు నందోటిసీ 


7 


సమముగా నాదరించి వారి వాంఛల దీర్చిన సొజన్యమూ ర్తి సాయిబాబా, 
నిస్వార్ధపరుడై తనకుగల సర్వశక్తులు భక్తరక్షణార్హమే వినియోగించిన మహా 
త్యాగి శ్రీ సాయిబాబా. నాడేకాదు నేటికిని భక్తి [ప్రపత్తులతో దన్ను కొలిచిన 
వారి వాంఛల నీడేర్చుచున్నాడు. 


పూజ్యశ్రీ బి. వి. నరసింహస్వామి మహాశయు లాంగ్రమున రచించిన 
‘“Saibaba’s Charters and Sayings” అను (గ్రంథమును “మహా కవీ" 
శ్రీ బాపట్ల హనుమంతరావు మహాశయులు “శ్రీ సాయీనాథ భోధామృత'మను 
పేరున తియ్యని తెనుగులో ననువదించిరి. ఈ [గంధమున బాబా భక్తులకు 
బోధించిన యమృత సమాన బోధనలన్నియు నొకచోటచేర్చి కూర్చబడినది: 
భగవద్గతవలె పరమ పవిత్రమైనది. భక్తుల వాంఛలను బట్టి వారివారి 
మన స్తత్వమునకు సరివడునట్లు బాబానే నుడువబడిన వివిధ విజ్ఞాన భాండా 
గారమే యీ సాయినాథ బోధామృతము. వేదవేదాంత విజ్ఞాన ఓ క్రీరసాగరము 
మధించి వెలికి తీసినదీ సాయీనాథ బోధామృతము. 


శ్రీ కా బోధామృతము నాం ధీకరించినవారు సంక న 
శ్రీ బాపట్ల హనుమంతరావుగారు వీరు 14-9-1902 న జన్మించిరి. ఆంధ్ర 
గీర్వాణ హూణభాషార్థవములు కుంభసంభవునివలే కడుపార |గోలిన మహా 
నీయులు. సంస్కృతం కవిత్వము చిన్ననాడే వీరి కలవబడినది. వీరు 
శతాధిక (గంధకర్తలు. 196 87266 తెలుగు పండితులుగా నుద్యోగించి 
య శిష్యులను తనంత వారినిగాజేసిన యాదర్శోపాధా్యయుడు. సంస్కృ 

తా :ధాంగ్రములేకాక హిందీ, మరాటీ మొదలగు భాషలు నేర్చిరి. తులసీదాసు 
రామాయణమును చాలవజకు తెనిగించిరి. కృష్ణకర్ణామృతము, భగవద్గీత; 
శంకరభగవత్చాదుల ప్రబోధ సుధాకరాది వింశతి. [ప్రముఖ సంస్కృత 
(గంధము లమవదింఛిన పుంభావ సరస్వతులు. వీరికి శ్రీ సాయిబాబా 
27-12-1944 న స్వప్నమున సాక్షాత్కరించి యాశీర్వదించి వీరిని నిజాస్టాన 
కవిగా జేర్చుకొనెను. అది మొదలు సాయిబాబాను గురించి (వాయబడిన 
తెనుగువారు కని వినని వివిధ గ్రంథము, లాంగ్రమునుండ్కి మరాట్యాధి. భాషల 


నుండియు ననువదించి తెనుగువారి జీవితములు సాయీపద కమలముల 


భృంగములుగా జేసిరి, వీరి గంధములు చడివి పెక్కురు బాబొభ క్తులై, బాబో 
కరుణకు పాతులై వెలుగుచున్నారనుట యతిశయో రక్తీగాదు. భక్తి (గంధ 


ములు పద్యములలోగాని, వచనములలో గాని వౌయుటలో వీరు సిద్ధహస్తులు. 
బహుశా శ్రీ పోతరాజామాత్యు(డే మజల శ్రీ సాయీచరిత్రమును సుడువ 


శ్రీ  హనుమంతరాయామాత్యు(డై పొడమి రనుటలో వీరి కవిత్వము చదివిన 


వారల కించుకయు సందేహములేదు. వీరు వచనములో రచించిన 'ఏమి, 
నిన్ను పేక్షింతునాి యను భక్తుల వృత్తాంతములు రెండవ భాగవత మేయని 
చెప్పవచ్చును. వీరు 7-11-1978 న శ్రీ సాయిలో నై క్యమగువరకు బాబాను 
గురించి [గంథములు రచించుచునే యుండిరి. వీరు ఆదర్శపురుషులు. 
ధన్యజీవులు. 


గ 


"ఆత్మావై పుత్రనామాసి” అను (పతివాక్యము సార్థకము జేసినవారు 
శ్రీ బాపట్ల హనుమంతరావుగారి [ప్రధమ పుత్రరత్నము శ్రీ వేంటకపార్ణసారధి 
గారు. వీరుకూడ తం|డిగారివలెనే బహుభాషాకోవిదులు, సరనకవులు, వినయ 
సంపన్నులు, (గంధక ర్తలు. వీరు శ్రీ సాయిబాబా శతకము, -మారుతి తారావళి 
మున్నగు [గంథములు రచించి . పండితామోదమందిరి. వీరు పితృభ క్తిలో 
శ్రీరామచందమూ ర్తితో తులతూగ గలిగిన వారనుటలో నతిశయో క్తిలేదు, 
వీరు తమ తండ్రిగారి ముదితాము[దిత [గంథములను వెలువరింప కంకణము 
ధరించి యందు చాలమట్టుకు కృతార్హులెనారు. "శ్రీ హనుమంతరావుగారు 
రచించిన "ఎమో, నిన్నుపేక్షింతునా? అను [గంథమును చతుర్ధ సంపుటము 
. వెలువరించు సమయమున సు. వ 'అప్రస్తుతము 
కాదనుకొందును, . క 


“చ॥ జనకుడొసంగు భూములు, విశాల గృహమ్ములు, దొడ్లు తోటలున్‌ 
ధనము (గహించు పుత తృ)కులు ధారుణి నుందురుగాని, మోవలెన్‌ 
జనకుడము ద్రితమ్ములగు జాడను వీడిన (గంథజాలముల్‌ 
_ పనికొని మ. న. మృగ్యులు వ _ 
..... కాగితమునకు 'ముద్రణమునకు 'కబవేర్చడి, అ గూడ 
(గంథములు ముదించుటికు జంకి మిన్నకుండిన నేటి కజవు' దినములలో 


న 


వత్సరమున కొక [(గంథము చొప్పున వెలువరించుచున్న మహనీయులు 
శ్రీ వేంకటపార్థసారధిగారు. _ వీరి వద్దుణములు వర్ణింప వేనోళ్ళ వారు కూడ 
వేసారునన నల్పజ్ఞుడనగు నేనెంతవాడను. 8 సాయి[పభువు వీరికాయు 
రారోగ్య భోగ్యభాగ్యము లొసగుగాత యని (ప్రార్థించుచున్నాను. 


ఇట్టి పవిత్ర (గంథమునకు తొలిపలుకు వ్రాయమని శ్రీ పార్థసారధి 
నన్ను కోరిరి. 


"మనః కవియశ్‌ః (పార్ధి గమషహ్యా మ్యపహాస్యతామ్‌ 
[ప్రాంచలభ్యేఫలె లోభా దుద్భాహురివ వామనః” 


అని కాళిదాస మహాకవియే పలికినాడు. నే ననయెంత? అల్బజ్జుడనగు 
నేను శ్రీ పార్ధసారధిగారి కోరికను బాబా యానతిగా భావించి కలము బట్టి 
ఈ నాలుగు నూటలు (వాయ సాహసించితిని. ఆంధ సోదర సోదరీమణు 
లెల్ల రీ [గ్రంథము నాదరించి పఠించి, తక్కుగల 1గంథములనుకూడ వెలువ 
రించుటకు యథోచిత సహాయము నొనరించి ధన్యులై శ్రీ సాయీ కరుణా 
మృతమున నోలలాడుదురుగాత. ఇట్టి సద్దొంధమును వెలువరించిన శ్రీ బాపట్ల 
వేంకట పార్థసారధిగారికి సాహాయ్యము చేసిన భక్తబృందమునకు శ్రీ సాయి 
బాబా సర్వవిధముల కాపాడుగాతమని పార్ధించుచున్నాను. 


ఉ॥ శ్రీ మహితాత్యులౌ అమరశేఖరు అబ్బి జనించినట్టి ది 

వ్యామృత మాని నిర్ణరత నయ్యమృతత్వము నందినట్లుగన్‌ 

భూమిని సర్వమానవులు పూజ్యతరమ్మగు సాయినాథ బో 

ధామృతమానిపాందు డజరామర సౌఖ్య చిరాయురున్నతుల్‌. 

ఇట్లు 

క్‌ . క ar _ “చిధేయు(డు,. 
చిజయనగరము స సల ఇ ల్లో మధుర కవిరత్న కవిభూషణ 
9.21981. .. . మూలా పేరన్నళాస్త్రి, 


నివేదన 

విద్యార్థి దశనుండి (గంథ _ప్రథనాసక్తి సజ్జన సాంగత్యము నాకు 
అలవడుట సుకృతముగా భావింతును. య. 

పెక్కు ఆధ్యాత్మిక (గ్రంథముల అవబోధనము చేయు సందర్భమున 
షీర్డి సాయినాథుని గూర్చిన రచనలే నన్నెక్కువగా ఆకర్షించినవి. 'షీర్ది' 
దర్శనమువలన, సాయీ సమావేశములకు హాజరగుట వలన అత్యంత 
ఆనందము లభించుచున్నది. సాయీవ్‌ని గూర్చిన రచనలు తెలుగు 
వచనములలో నున్న అశేష జనావళి వారి బోధోమృతము (గోలుటకు 
వీలగునని తలపోయుచుంటిని. 


ఒకానొక చభసమయమున షీర్డి ఆస్థాన కవి కీ॥ శే॥ బాపట్ల హనుమంత 
రావుగారి కుమారుడు శ్రీ వేంకట పార్థసారధితో వరిచయమేర్చడి [కమముగా 
గాఢమైత్రి గాఢపు దాల్చినది. వారి తండ్రిగారి రచనల్లు పునర్ముదించుటలో 
తోడ్చడవలెనని తలంచితిని. అనంతపురంలో మిత్రులు శ్రీ ఆర్‌.వి.యల్‌. 
నారాయణరావు స్నేహము వా కోరికకు బలము నిచ్చినది.. ఫలితముగా 
ఈ గ్రంథ మొనరించుటలో యధాళశ క్తి తోడ్పడితిని. ఇదంతయూ సాయీవని 
కరుణగా భావించుచున్నాను. 


అనంతపురం, సాయీనాథ సేవలో, 


1-9-1988. సిం నారాయణరెడ్డి, 
జిల్లా జడ్జ్‌ (రిటైర్డ్‌) 
ననన య మనే... 
విజపి 
టు (మొదటి కూర్చు) 


సోదరీ సోదర,భక్తు లారా! 


జా ప 


శ్రీ సాయీమపి ప్రభువు 27-12-1944, వేకువజామున స్వప్నమున 
గోచరించి తన అస్టానమునకు జేరబిలిచి ఏవియో రచిం పుమని ఆజ్ఞా 
పించుటయు, మలునాడు 20-12-1944న పూజ్యశ్రీ బి.వి. నరసింహస్వామి 
గారిని చీరాలలో సందర్శించి వారి యాశీస్సుల బడసి వారి ఆనతి ప౦కారము 


బాబాను గూర్చిన కృతుల రచించుట మొదలగు విషయములు "శీ సాయీ 








11 


మననము”, "శ్రీ సాయీ కరుణ” గింథములలో దెలుపుకొని యుంటిని. 
శ్రీ సాయీనా థుడు పూజ్యశ్రీ నరసింహస్వామిగారి ద్వారా వీనినొక ఉత 
కరణముగ వినియోగిం చుకొను చున్నాడు. 


గురువర్యుడై న నరసింహస్వామిగారు ఆంగ్లమున రచించిన 511 581 
92025 Charters and Sayings అను గ్రంథమును, ' శ్రీ సాయీకరుణ' 
అనుపేర రచించి 1960లో పిచురించితిని. బాబా అభయ షిదానములు- 
సూక్తులు నిత్యస్మరణీయములను తలంపున కొంత భాగము పద్యరూవముస, 
కొంత వచనరూవమున రచించుట జరిగినది. పలువురు సోదర భక్తులు 
గింథమంతయు వచన రూపముననున్న బాగుండెడిదని వారి ఖభిపా9యము 
దెలిపిరి. వారి ఆశయము దీర్చువని బాబాకే విడిచి పెట్టితిని. 


9-5-1968న శ్రీ యస్‌. శేషాది)గారు (HOn' Secretary, A. I. 
5. 5. Mylapore, Madras) "శ్రీ సాయిబానా 50వ మహాసమాధి సర్జోత్సవ 
స్మృతి చిహ్నముగ Sri Sai Baba’s Charters and Sayings వ్లీలె లైనన్ని 
భాషలలో అనువదింపించి పిచురించ వలయునని మన నమాజమువారు 
సంకల్పించినారు. మోరీ గింథముకు తెనుగు వచనమున రచించి పంచు 
రించువని పూనగలరా? యని (వయస్సు కారణముగి నందేహించు 
చున్నాడను” - అని ఉత్తరము వా౨సినారు. నమాధానముగ “నాయనా! 
ఇదినీ-నా సంకల్చ్పముకాదుు బాబా సంకల్పమే. “శ్రీ సాయీకరుణొ ను 
పఠించిన సోదర భక్తులు వలువురీ గింథము పూర్ణముగ తెనుగు వచనమున 
నుండిన తేలికగ అర్ధమగునని తెలిపివారు. తన బిడల కోరికను బాబా 
అనుగ౦హించినాడు. ఇది బాటా ఆజ్ఞగా కిరసావహింతును” అని తెలిపి. 
ఈ పనికి బూనుకొంటిని. బాబా కరుణలేక ఆకేని అల్లాడదుగదా! ఈ 
5 నెలలలో బోబా యీూఫని పూ ర్తికావించినాడు,. 


ఈక తికి " శ్రీసాయీనాథ బోధామృతము” అను పేరెంతయు దగుననీ, 
బాబా అభయ ఫఏదానములు - సూక్తులు ఎల్లదేశముల - ఎల్లకాలముల-ఎల్లరు 
చక్కగ గంహించి అనుసరింపతగినవి. కావున ఇది అమృత న్వరూఫమగు 
టోధ- బాబా ఎటుల. అమృత స్వరూపుడో ఆ స్వామి బోధయు అమృత మే" 
ఇందు బాభా తన అశ్రితులను పురస్కరించుకొని కావించిన చోథలు- పలికిన 


ls 


పలుకులు వారికి మాతమే నిర్దేశింపబడినవిగ తలపరాదు. పితి భక్తుడు 
తనకు దెలుపబడినవిగ పాటించదగును. శ్రిమద్భగవద్ద్గీతవలె ఈ గంథము 
నిత్యము పఠించి స్మరింపదగినది. - బాబా నిర్దేశించిన మార్గము అనుసరింప 
దగినది. క్‌ 


" పూజ్యశ్రీ నరసింహస్వామిగారు మహర్షుల ' సాంపిదాయమునకు 
'జెందినవారు. పెక్కు వ్యయ. పియాసలకోర్సి భౌతికముగ సాయీబాబాతో 
“అత్యంత. సన్నిహిత సంబంధముగల భక్తులను 'గలిసి, వారివారి యనుభ 
'వముల నేర్చి. కూర్చుటయేగాక "సాయీలీలామాసిక్‌”. (మరాటీ) పతిికలలో 
ప్రచురింపబడిన. వివిధాంశములను సమగముగ సేకరించి. 'వీని నన్నిటిని 
ఏర్చి కూర్చి ఈ ఆంగ్ల బాషలో Life of Sai Baba, Sri Baba’s Charters 
and Sayings మొదలగు గింథముల రచించినాడు. ఇట్టి మహనీయ 
నిస్స్వార్హసేవ కావించి బాబా భక్తు లందఅకు, మహోపకార్షమ్లు, గావించిన 
స్వ్యామివారియెడ కృతజ్ఞత. దెలుపుకొనుట కెవ్వరుజాలరు అని శ్రీ రేగేమహరాజు 
గారు “తాలిపలుకు” నందు 'చెలిపేన విషయము తిిసత్యమా. “చందుినకు 
నూలుపోగు" - అను సామ్యమున ఈ కృతిని మద్దురు వర్యులగు పూజ్యశ్రీ 
వి వి నరసిం హస్వ్యామివారికి కృతజ్ఞతా 'పూర్వకముగ కృతిసమర్పణము 
w= గావించితిని. ఈ తెనిగింపునగల గుణములన్నియు శ్రీ సాయీ మహాపిభువు 
: యొక్కయు - శ్రీ సాయీ వ్యాసుడగు స్వామివారియొక్క అనుగహ విశేష 
ములుగను, ఎందేని బొనగిన దొస(గులు అత్యల్పుడగు ఈ సేవకునివిగను 
భావించి పాఠక శోతలు మన్నింతురని , వినయముగ బార్థించు చున్నాడను. 





“ అంగ్ల మున తాను రచించిన “తొలిపలుకు” తెనిగించి యిందు జేర్చ 
ననుమతి పిసాదించిన శ్రీ శ్రీ సాయీబాబా అంకితసంతతికి జెందిన శ్రీ యం. న 
రేగే మహారాజుగారికిని కృతాజ్ఞితాభివందనము లర్చించు చున్నాడను. ఈ 
గింథ పాఠకళ్ళోతలను.. శీ సాయీనాథుడు సర్వదా అనుగ్రహించి 
న. పా్రర్ధించుచున్నాడను. 





a ఇట్లు విన్నవించు 
“శ్రీ సాయీ కుటీరము ము క థ్రీ సాయీభ క్త ' క చరణ 'పరిచరణుడు 
చినగంజాము (ఆం. పి.) "a బాపట్ల హనుమంతరావు 


2-10-1968 ౧౧౧౦ ట్రై సాయీ శరణ్‌ 


ఓం శ్రీ సమర్థ సద్గురు సచ్చిదానంద సాయీనాథ మహారాజునకు జయము, 


శ్యామ్‌ చరణ్‌ సందేశము 
( రెండవ కూర్చు ) 


సచ్చిదానందుడవు కాగోరుదువేని సదా సాయీనామ సుధామృతమును 
హాయిగా నాస్వాదించు 'చుండుము; 


భవబంధ విముక్తుశవు శకాగోరుదుచేని బాబా పవిత9 పదపద్మముల 
నాళియించి, నీ సర్వస్వమును ఆ తండి? పర మొనరింపుము* 


నిష్ట, సబూరిలను (పీగాఢథమగు విశ్వాసము, ధైర్యోత్సాహములతో 
గూడిన ఓర్చు) గలిగియున్న, నిర్భీతి నిన్నంటి యుండును - నిజధామమును - 
జేర గలవు - నిత్యానందము నంద గలవు, 


పెన వాాయబడిన సందేశములు నిత్య సత్యములని అనుభవజ్ఞులగు 
శీ సాయీబావా పదాళితులు సదా వచించఛచు చుందురు. దానికి కారణం - 
అవన్నీ ఆ తండి తన బిడ్డల శే3యముల కొరకై అనుగహోంచిన ఆదేశములే! 


శ్రీ సాయీబాబా చరిత) నెందరెందరో పఠించుచఛున్నారు. పారాయణ 
మొనరించు చున్నారు, కీర్తించుచున్నారు, ఇష్ట కామ్యార్థముల బడయు 
చున్నారు తరించు చున్నారు, 


తెలుసుకోగలిగిన వారికి శ్రీ సాయియే సకల దేవతా స్వరూపుడు, సకల 
సాధు స్వరూపుడు, సకలపాిణికోటి స్వరూపుడు, సరంత రార సర్వగతుడు, 
సకల చరాచరమున కాధారుడు, సమర్ధ సద్గురుడు, 


_ విమర్శల కంతు దొరకడు, వివాదముల కతీతుడు, విచారముల 
కనంతుడు. విజ్ఞానమున కాధారుడు. వివేక వై రాగ్యముల కధినాధుడు, 
విశ్వంభరుడు - శ్రీ సాయినాథుడు. 

శ్రీ సొయి- లో కహితార్థమై శరీరమును ధరించి సర్వజనులకు, చక్కగా 
బోధపడు రీతిలో, పహ కత్యంత -సన్నిహితముగా ఆలోచనల 
' కందుబాటులో నుండు శితిగా తన సందేశములను: అనుగ+హించినాడు. 


{4 

ఆలోచింపళేసి, ఆచరించి, ఆనందించి, తరించునటుల బో3చినాడు. సర్వజొతి 
మత, కుల, వయో లింగ భేదముల కతీతుడై, వికల జనామోదుడై, సమ్మో 
హనుడై నిలిచి యున్నాడు. | 

తన వారల ననుగంహించుటకై తలకు గుడ్డను గట్టి చేత సటకాను 
బట్టి మసీదున ధునినిబెట్టి, శరీరమునకు సాయిబాబాయను పేరు బెట్టుకొన్నాడు. 
శరీరము సమాధిగతమైనది కాన్కీ పేరు మాత్రం పిణవమై పావనమై, 
పిభంజసమై, పిమాదకరమై పిపంచ మందంతట వ్యాపించి యున్నది. 

ఇంతటి ఉత్క్మృష్టమగు శ్రీ సాయిబాబా అవతారధారి బోధామృతము 
వాస్వాదించి, తరించుటకు ఒకింత అలోచింతము, యేమని? బాబా సందేశ 
ములు, ఆదేశములు కొ త్తవా? పాతవేనా? పాతవై నచో నింతవరకు వాటిని, 
అమలు పరచిన వారెవరున్నారు? కొత్త త్త వ  భగవానుడేల కొంంగా౨ త్త 
యుపదేశముల' జేయవలసి వచ్చెమఃః స 


. ముఖ్యముగా, శ్రీ సాయి తనవారి నందరినీ నిష్ట స్రబూరలను గలిగి 
యుం౦డుమని అదేశించినాడు. - 


చై వమునందుగావీ, సమర్ధ సద్దురునియందుగానీ, థ్యేయమునందు 
గానీ నిష్ట సబూరిలను గలిగియన్న నతృలితముల నందగలరని బాబా 
ఉపదేశించినాడు. 


యుగ యుగాలుగా భగవద్దర్శనాసక్తులగు వారందరూ గలిగియుండినవి- 
ఆ రెండింటినే. 


హిరణ్యకశ్యపుని ధ్యేయము - విష్ణువును దర్శించి, కదన మొనరిం చుట” 


కలియబడుట - దానికి కారణం. - తానే అధికుడనన్న అహంకారము, న్వజన 
పక్షపాతములు. 


మరణము లేకుండునటుల చేసికొను, 'భ్యేయమునందుగల ధ్యానతో 
కారీకర, మానసిక బాధల నరకుగొనక నిష్ట, సబూరిలతో శ్రమించి, చివరకు 
సులభ మరణము లేకుండునటుల వరమును బొందగలిగెను. 


హరిని దర్శింపవలయుననవెడి కాంక్షతో, తపించి, తపించి తన 
కుమారుడే తనకు శతు9వుగా మారిననూ మానసిక శ్షేశమనంతమైననూ, 


lo 


పరిస్థితులతో రాజీవడక, పరిస్థితుల కనుగుణముగా తన ధ్యేయముల మార్చు 

కొనక ఏనాటికై ననూ తన కోరిక నెరవేరగలదనెడి ప౦గాఢమగు విశ్వానముతో 

ఎంతో ఓర్పుతో, థె ర్యోత్సాహముల వీడక అనేక రీతుల ప్రయత్నించి 
చివరకు దర్శించి ఆ దివ్య తేజములోనే లీనము కాగలిగినారు. 


ఇక పిహ్లాదుని ధ్యేయము - విష్ణువును దర్శించి, కౌగిలించుకొని 
కడతీరుట - దానికి కారణం - నిరహంకారము, నిజధామాగమనము, నిర్మల 
బిక్రము, నిరంతర భగవన్నామ సంకీ_రనానంద సుఖానుభూతి. 


హరి ఎక్కడ?” అన్న తండి? Mss విసుగుజెందక, శారీరక, 
మానసిక, శ్లేశపరంపరలకు లొంగక్క "హరి ఎక్కడ నై ననూ గలడనెడి” 
సమాధానముల నొసంగుచూ, తన ధ్యేయము నందుగల నిష్ట సబూరిలతో 
భగవానుని దర్శించి తరించెను. కాని పరిస్థితుల కనుగుణముగా తన 
ధ్యేయముల మార్చుకొనడయ్యెను. 


శిబిచక౦0వర్షి పరోపకార పరాయణత్వ ధ్యేయముతో, నిష్ట సబూరిల 
న తన శరీరమునే కోసియిచ్చిన కారణము వలననే “ఇంతవరకు 


సత్యవిత 'పాలన యందుగల ధ్యేయము. నిష్ట సబూరిలను గలిగించి 
హరిశ్చందు)ని చరితార్హుని జేసినది. 


బలిచక౦వ ర్తి కర్షుడుు దానగుణ ధ్యేయ మనస్కులై నిష్ట సబూరిల 
గలిగియన్నందున నింతవరకు పారి నామములను స్మరించుచున్నారు. 


అలాగే ధృవుడు, మార్కండేయుడు, హనుమంతుడు టక 
వారెందరో విరంజీవులుగా నున్నారు. 


 వారెవ్యరూ పరిస్థితుల కనుగుణముగా తమ మ ఛ్యేయముఖ మార్చుకొన 
లేదు. అ ధ్యేయముల యందుగల eRe నిష్ట సబూరిలకు మూలము 
అయ్యను... : 

కావున పరిస్థితుల కనుగుణముగా సతుల మార్పుకొనిన ' నిష్ట 
సబూరిలభివృద్ధి జెందక. సతృలితముల నందరనియే శ్రీ సాయిబాబా తనవారిక 
చోధించినది - ఇది ననాతనమే - అధునాతనము కాదు. - క 


16. 


శ్రీ సాయి * సశరీరులుగా నున్నప్పుడు ఆ తండిిని సేవించిన 
వారెంత టి ధన్యులో. 


పిస్తుతము శ్రీ సాయీ సచ్చరిత ముల జదువుచూ, బాబా భక్తుల 
అనుభవముల ననేకముల వినుచూ, ఆ తండి) శక్తి మహత్తులను గురించి 
అవగాహన కలిగిననూ, పరిపూర్ణమగు నిష్టసబూరిలు నాలాంటివారి మనస్సు 
లలో నెలకొనుట - కష్టముగా నున్నది. ఇవన్నియూ ఏమియూ దెలియక 
ఆ తండియందు నిష్టసబూరిల టలిగయుండెక సేవించిన వారిని మీంచిన 
భాగ్యవంతులగు ౭ వారెందరు? 


' ఎందకెందరో బాబోను దర్శించిననూ, "భక్తు డా?” యని మహాల్వావతి 

నొక్కనినే పేలిచీనాడు. జీవన్ముక్తునిగా కేయనెంచి వివేక వై వై రాగ్యముల 
గలిగించి, లౌకిక సంవదల ననుభవింపనీయక, కడు నేర్పుగా నడిపించినాడు, 
మహల్సాపతి" తనకు గలిగిన దానితో తృ పిపడీ జీవించి, ప్రభుని అనుగ9హ 
మునకు పాతుండై నాడు. బొబా భీక్షకై వేడలీయుండిన పుడు, 72 జన్మల 
సం రు ee ము | య చేకహిండే) 
మసీదు స) ల దాచియంచెను.. 6 నెలలవరకు బాబా దానిని 
గురించి అడుగనందున బాబాకు తెలియక తాను దాచగలిగితినని భావించిన 
శ్యామా యింటిలో. దొంగతనము జరిగెను. దొంగతనమును గురించి బాబాకు 
విన్నవించుకున్న శ్యామాతో బాబా "నీ యింటిలో జరిగిన దొంగతసమును 
గురించి నీవు చెప్పుకుంటే వినుటకు నేనున్నాను కాసీ నా రెండు రూపాయలు 
6 నెలల కిందట పోయిన విషయము నేనెవరితో చెప్పుకోగలనని” అన్నాడు. 
అంత చిన్న తప్పుకు ' యింత టి పెద్ద శిక్షయా? యని పక్నించిన శ్యామాకు 
"నీకు 250. రూపాయలెంతో 'ఫకిరునగు నాకుి రూపాయలంతే” అని జవా 
బిచ్చినాడు. అప్పటినుండి శ్యామా బాబాతో పరాచికములాడుట మానివై చెను. 
మహాత్యులతో పరిహాసము, - తమాషాలు, చేయరాదు. ఇతరుల సొమ్ము ను 
తనవద్ద నుంచుకొనరాదనీ, _ఎవ్వరై ననూ తప్పుకు. తగిన పికి ఫలము 
నను 'వించ వలయుననీ” బాబా ఈ లీలల. ద్వారా బోధించినాడు. 


17 


వీదవాడై న పురంద రేను ఇల్లు కట్టుకొమ్మని జెప్పగా విననందున 
కిరోవేదనను గలిగించి, గృహవపివేశ మొనరించు సమయమునకు దానిని 
మాయ మొనరించెను. తనబిడ్డల శేేయముల కొరకై బాబా అనేక న్వల్పఃక్షల .. 
నిచ్చుచూ కావలసినదాని నందించు చుండును. శ్రీ బాబాయే సర్వస్వమని 
నమ్మి చరించిన పురందరే బరువు బాధ్యతలను విభువే భరియించెను, 


వాసుగాణూ మహారాజు బాబా ఆజ్ఞానుసారముగా. పోలీసు కానిశే శ్రుబులు 
ఉద్యోగమునకు రాజీనామా. చేయనందున ఆనేక అడ్డంకులను గల్లించి 
చివరకు తనంత తానుగా రాజీనామా నిచ్చునటుల జేసి బాబా, ఆయన 
కీర్తి చంది)కలను తన నామమిలలో స్మరింవబడుదనుక నిలచియుండుసెటుల 
అనుగహించినాడు. వారివారి యిచ్భానుసారముగా గాక, సమర్ధ సద్గురువుల 
ఆదేశానుసారము చరియించుట శ్రేయస్కరము. బాబా అందరియొద్దనుండి 
దక్షిణలు స్వీకరించువాడు గాడు. ఒకపరి దక్షిణ నొనంగబోయిన నొకనితో 
"సీ ఉంపుడుకత్తె కిచ్చుకొమ్మని ” గిహింప నిరాకరించెను.  బుజు 
పివర్రన గలిగియుండిననే సద్గురువుల అనుగహమును బొంధుట దుర్లభము. 


ఇలాంటి భావనలు పితియొక్కరికి కలుగ గలవు. అలా కలగడానికి 
కావలసిన దొకింత ఆలోచన మాతిమే, శ్రీ సాయినాథునితో భక్తులకుగల 
సంబంధములను, వాటివం న గలిగిన అనుభవములను ఆలోచించగలిగినచో , 
వారివారి మనోభావముల కనుగుణ్యముగ్కా శ్రీ సాయీళ్వరుని సంకల్పాను 
సారముగా అనేకములగు ఆదేళముల్తు సందేశములు దవెలియుచుండును. 


శ్రీ సాయీపిభువు పలుకుచుండిన విషయముల నన్నింటినీ, యధా 
శ క్రిగా బడేబాబా గ౦ంథస్ట మొనరించెను. తనవద్ద కేదేని సమస్యలతో 
వచ్చినవారికి ఆ గ్రంథమును. దెరచి అందుగల బాబావాణిని వినుపించు 
చుండెను. చితాంతి. చితంముగా, సమస్యల కన్నింటికి పరిష్కారములు, 
'సందేశముల, నుపదేశముల రీతిలో లభించు చుండెను. అలాగే, శ్రీ సాయీ 
చరిత౦ములను చదినిన వారికిని శ్రీ సాయీబాబా గురికుదురును. తమ 
క్రీవేని సమస్యలు వచ్చినపుడు ఆ తండింని న్య గరించి, భ్‌ క్రీవిస్వాస, శా 


18 


గౌరవాదులతో శ్రీ సాయీనాథ బోధామృతమును దెరచిన చో, తగు సలహాలను, 
పరిష్కార మార్గములనూ సందేశములనూ బొందగలడు. 


ఎవరికెయ్యది శేయమో, దానినే పిభు వొనరించెను. తాను 
ఫకీరై ననూ, అందరినీ ఫకీరులగమ్మని .ఆదేశించలేదు. సంస్తారులను 
సన్యాసుల గమ్మనలేదు. బిహ్మచారులై నా, సన్న్వాసులైనా, ఎ ఆశ మ 
ధర్మ మాగ్గావలంబకులైనా - బాబా బోధించిన దొక్కటే - అదియే కర్మ 
ఫలత్యాగము - శ్రీకృష్ణ సందేశమే! సద్దుకువునందు నిష్ట సబూరిల గలిగి 
యుండి తనకు పిసాదింపబడిన ఆశమ ధర్మమును తికరణ భద్దిగా 
అచరించమనీ, తరించమనీ ఉపదేశించిన బాబా, తాను పాటించి భక్తులకు 
మార్గముల నిర్దేశించినారు. 


అన్నదానము నొనరించమని, తాను స్వయముగా వండి భ కులకు 
సంతుప్పిగా దినబెట్టినా డు. 


తన నాశ్ళయించిన, అర్ధాస కులకు, భ కులకు పేేమతో అనేకార్థముల 
ననుగ౦హించినాడు. 


ఎవరినుండి ఉచితముగ ఏ సేవను గొనక, తగురీతిగా బహూక 
రించినాడు. 


తనను శిష్యునిగా పరిగణించిన "జన్షరలి” ఫకీరునకు, శిష్యునివలే 
సపర్యలజేసి నిరహంకారతత్సము నుపదేశించినాడు. 


పంచ పిదేశముల దెచ్చుకొన్నట్టి భిక్షాన్నమును ఏ కొద్దిగనో స్వీక 
రించుచూ తనకు సమర్చింప బడుచుండిన సమస్త రుచ్యములగు 
పదార్థముల యం దేమాతిము ధ్యాసలేక్క జిహ్వ చాపల్యమును గలిగి 
యుండకుడని బోధించినాడు. పాపజీవనులై ననూ.... పశ్చాత్తాపము నొంది 
తనను శరణన్న వారిని 'పాపవిముక్తుల గావించి, సన్మార్గవర్త నుల నొనరించ్చి 
సద్గతుల నందించినాడు. 


మానవ, జంతు, పస్‌ పక్ష్యాది. భేదములెంచక,  అణువణువులో తననే 
దర్శించినాడు. 


19. 


తనను దర్శించిన వారికి వ భూతులను పసా 
దించినాడు. ' 


పేేమామృతమును పంచినాడు. అందరిలో పెంచినాడు. 
కరుణను బరపి కన్నీరుల దుడిచి లోకకల్యాణ మొనరించినాడు. 


దయను ప9ిసరించి దీనులకు దికె 51 స కామ్యముల 
చెర వేర్చినాడు, 
 అభయపదాతయై, తన భక్తులకు నిర్భయత్వముల పాదుకొలిపినాడు. 


. శరీరమును ధరించినందున శారీరక బాధలను భరించి పకృతి 
ధర్మము ననుసరించి శరీరములకు బాధలు సహజములనెడి సత్యమును తన 
కుడ్డల కవగత మొనరించినాడు. 


ఏ పాిణినీ నిరాదరించలేదు, నిరాకరించలేదు. వారివారి భావముల 
_ననునరించి అనుభవముల ననుగ౦హించినాడు, 


ధనానక్తులకు ధనమును, సంతానాసక్తులకు సత్సంతానమును, ధర్మా 
సక్తులకు ధర్మబుద్దిని, మోక్షాసక్తులకు మోక్షమును పిసాదించినాడు. 


సర్వకాల సర్వావస్టలయందు తానుందుననీ తన భక్తుల యోగ 
క్షేమములను విచారించు చుందుననీ, నిదర్శనా పూర్వకముగా అనుభూత 
మొనర్చుచున్న “శ్రీ సాయి” నామరూప ధ్యానమే "ధ్యేయముగా గలిగినచో” 
సద్గతినందాట సులభ సాధ్యము, 


అనంత విశ్వములో. భూమి ఒక అణువుగా నుండునేమో! ఇక 
చూనవుడెంత??? 

సృష్టి స్థితి లయ కారకుడగు భగవానుని దెలుసుకో గలుగుట మానవున 
కనాధ్యము. 

"భగవంతుడొక పంచదార పర్వతమగునేని, వ్యాస, శుక్క నారదా 
దులు గండు వీమలవంటివారని” శ రామకృష్ణ పరమహంస విశదీకరించిరి. 
నారాయణ స్వరూపమగు వ్యాసుడే, గండుచీమమైనచో నిక నాలాంటి 
అల్బట్ఞాడు... 222 


20 


చై వతత్స్వమును విశదీకరించుటకు, వివరించుటకు వీలుకాదు. దానిని 
ఎవరంతట వారు అనుభూత మొనర్చుకొన వలసినదే! షడుచులుు, 
అరిషడ్వర్గములు, తదితర వాసనలు - ఆత్మ శరీరము నంటిపెట్టుకొను 
యుండునంతవరకు, అనుభూత మగుచుండును. హావభావ పికటనలను 
చర్య పతిచర్యలను బట్టి మాతిమే అవి అవగత మగుచుండునేగాని, 
శరీరమునందెక్కడనూ అవి కనిపించవు. 


=. ఆత్మ శరీరమును వదలిన" క్షణముననే అవన్నీ మాయమగును, 
అలాగే భగవత్స్యరూపుడు శ్రీ సాయిపిభుని పేమ దయ, కరుణ అను 
గివాములను ఎవరంతట వారే అనుభవించి ' తెలునుకోవలసినదే గాని, 
వ్య క్రీ కరించుట కసంభవము, ఒక్కొక్క భక్తుని అనుభవములే ఒక్కొక్క 
బృహద్గ)ంథము కాగలదు. కోట్లాది భక్తుల అనుభవములు....? 


శ్రీ సాయీపిభువు పత్రి యొక్కరికీ స్వంతమే! ఆ తండిని 
స్మరిం చుటకు, దర్శించుటకు, అనుగంహము నందుటకు. నితరుల. సిఫార్సు, 
లనవసరము. భక్తిభావమే భగవానుని భక్తునకు వశపజిచగలదు. 


వేదశాస్త్ర, ఉపనిషత్‌, పురాణాదులను మధించి, శ్రీ సాయివరిభువు 
నిష్టసబూరిలను రెండు అమృత - ఫలములను అనుగిహించినాడు. వాటి 
నారగించి జీర్ణించుకోగలిగినచో, ఆనందారోగ్య సౌభాగ్యవంతము లను 
భూతములగును. 


ఆలోచనలు - సాయియే ఆచరణ సాయియే, ఆవేదనా నందాను 
భూతులు-సాయియే అణువణువూ-సాయియే, క్షణ క్షణమూ: నాయ ఇక 
ఈ దీనుడెక్కడున్నాడు?. వీనిదేమి గలదు? ... 


లీలానాటక ల్‌ తన యిచ్చవచ్చినటుల - జరిపించుచుండును. 


అసాధ్యమని విన్నవించుకోబడిననూ, అర్థరహితమని అర్జించిననూ 
అంగీకరించక “శ్యామ. 'సందేశమని”. _వాాయుమని శ్రీ సాయియే - - మహీ 


తాత్మ్కులగు సోదరులు పూజ్యశ్రీ బాపట్ల వేంకటపార్థసారధిగారి ద్వార పు 
పోోద్బల మొనరించి తన సంకల్పమును సంఘటింప చేసుకున్నాడు. 


21 


తెరవెనుక నుండవలయు ననెడి కాంక్షను ఆమోదించక, మెడబట్టి 
ముందుకు దోిసి ఆటల నాడించు చున్నాడు బాబా. 


పభునిచేత ఉపకరణమగు ఈ జీవిని నిమి త్రమాతుినిగా నుంచు 
ఖ్‌. ఏమి జేయనెంచెనో! పీంసనములు - నృశంసనములు సమముగా 
నెంచుమని, మదిలో నుంచుమని తదనుగుణముగా శిక్షణ నొసగుచున్నాడు, 
శోధించు చున్నాడు. 


శ్రీ సాయీ స్వరూపులగు భ క్తులందరకూ పిణామ శత పహసా)నే 
కంబులు,. 
“బాబా ఈ జీవిద్వారా వాయించిన సందేశము సతృలిత ముల 
నొనగిి భక్తి, పేమ నిష్టసబూరిల నొక్కరిలోనైనా గలిగించినచో, 
ఆనందమే లేకుండిననూ - తండి౨సం కల్చమే యని దలంగవలసినదే! 
ఎవరి నమ్మకము వారిని నడిపించును. అపనమ్మకము ముంచును. 
త్యాగపూరితమగు ప్రేమయే దైవము. అటువంటి పేమగలిగిన 
దైవస్వరూపులే. ఈ లోకములో ఎవరెంతటి సంపద, ఆరోగ్యము, 
గౌరవము, అంతస్తులను గలిగియున్నను.... ఎప్పుడో ఒకప్పుడు మనశ్శాంతి 
కొరకారాటపడక తప్పదు, అప్పుడు దానిని పిసాదించగల శక్తి ఒక్క 
దై వమునకే గలదు. పితియొక్కరూ, ఏదో ఒకరీతిగా ఆ దై వము 
నాళయించక శాంతిని పొందలేరు. దై వమవాజ్మానసగోచరుడై నందున 
శరీరభారియగు 'సద్దురువే కొంతిని జా ల. ఓదోర్నతి 
నందిం చగలడు. her 


మానవుడు సద్గురువుల నాశయించి వారి బోధనల 'వాచరించి 
మహాత్ముడు కాగలడు. మహాత్ముడు పరమాత్మతో తాదాత్మ్యము నంద 
గలడు, . మానవునిగా నున్నంత వరకు = మహాత్ముల నాశయించక తప్పదు 


_ఎవరంతట వారాలోచించుకొని - నిర్ణయించుకొని - త 


దైవనిర్ణయము. 

సర్వేజనాః సుఖినో భవంతు ! 
శ్యామచరణుడు 
24_2_1988 


పీిశంనలు 
(రెండవ కూర్చు) 


0 18 world where rank materialism reigns supreme, 
 theeffort to bring out books on God is really laudable. 
Every spiritual aspirant who wants 10 drown himself 1౬ 
the sea of Sri Sai Baba‘s benevolence, knows the selfless 
endeavours of Sri 8. V. Pardbasarathi 10 spread the mes- 
sage of the Great Master. Devotion to Bhagavan Sri Sai 
Baba flows in the veins of the Bapatla vari family. 


The father of Sri 9. V. Pardhasarathi, Late Sri B. 
Hanumanthba Rao was the poet laureat of Shirdi. His 
works on 5115017641 Sai Baba are commendable... He stood 
inthe van of Sri Sai devotees. He was the blessed son of 
Sri Sai Baba. He presented the profound philosophy of 
AGodinaneasy vein. His Writings show his sincerity and 
utter, devotion to Sri Sai Baba. This pen finds itself quite 
incompeient to depict the complete picture of that greaf 


devotee. 





Whenever 1 ead the books on Sri Sai baba by Sri B 
 Hanumantha Rao, my heart is filled with joy, and tears 
well up in my eyes. Words cannot describe the greatness 
of Sri Sai Baba. His Kindness is boundless and his 
greatness is limitless. If we pray to him surrendering our 
body, mind and soul, he is always ready to give His 
guidance and blessings. This is the experience of millions 
of: people. 


The author did great service to the seekers of Sri 
Sai Baba‘s blessings by presenting this book to the world. 
1 sincerely pray to Bhagavan Sri Sai Baba to shower his 
benisons on Sri B. V. కరన కంక ల and his family. 


Markapur. In the service of Sri Sai Baba 
2ఎ-9-30. KAMACHANDRA RAO, 1. 


Dear Sri Pardhasarathi garu 


* Though [am not blessed to have had the personal 
acquaintance with your father, Poojya Sri Bapatla Hanu- 
mantha Rao before he shed his mortal coil, so as to 
have: the unique benefit of His spiritual influence and 
blessings directly and personally, yet his works, which 
at least Iam fortunate: to come across and go through. 
and which reflect and be speak of his divine personality, 
have given me considerable fillip and inspiration on the 
spiritual path. However feeble and inadequate may be 
my words in expressing what Ilactually feel about him 
inthe coreof my bheart, yet I cannot refrain myself 
from trying to express in my own humble way what little 
Icanfrom the vast inexpressible. To 06401 and brief 
Iwould only say that Lfind in him a God - intoxicated 
person, a saint, aseer, an ardent devotee, a self-surren- 
dered and dedicated soul, a Karma Yogi and, above all, 
an instrument of God (Sri Sai Baba). I find all these at 
once in him, 


At first Ihappened to ied his poems in Sri Sai 
Mananam.’ The poems are superb and thrilling, full of 
devotional fervour and the impression they left'in me 
was profound. I feft they are more intuitional and 
spontaneous, because of his total surrender and dedica- 
tion to Lord Sri Sai Baba, than a mere literary compo- 
sition based on his learning in course of time, It could 
secure his some other books and read them one by one. 
All his works are equally inspiring and elevating. While 
reading his bocks I invariably remember. Bhakta. 
Pothana, the famous author of Srimad. Andhra Bhaga- 
vatam, with whom Sri Bapatla Hanumantha Rao can be 
well compared, since itis only a divine personality like 
Pothana who sees only God, God’s action, and God శ్లీ 
willin everything and atiributes and dedicates everything 
to God, that can write such thrilling poetry. 


“Ihave no doubt that the present publica.ion viz, 
“Sri Sainatha Bodhamritam'* will be a crowned master- 


24 


| గం 
among his works and will shine forth as an inva ః 
నం in the hearts of all devotees and that it will 
inspire and embrace Mandreds: and thousands of people 


into its divine f old. 


1-10-129, ల... YoursSincerely, 
Ashok Nagar, | In the service of Sri Sai Baba, 
Hyderabad-20. =: ప VENUGOPAL. 





Fete By 
అంకం 





. శ్రీ సాయిబాబా భోధనలు - సూక్తులు అన్నీ సేకరించి "కీ సాయినాథ 
దోధామృ్యత ము = అనేశు ‘Sai Baba’ 5 Charters and Sayings’ 
అనే గ్రంధానికి తెలుగు అనుపాదరి చః రచయిత సరళమైన భాషలో తెలుగు 
వారి కందించారు. అభయ[ప్రదానములు - సూక్తులు- ఆత్మవిచారము వగైరా 
పలు కీర్షికలలో పొందుపరచటం జరిగింద. ఈ పుస్తకం సాయి భక్తులకు 
ఒక కానుకలాంటిదే అని యా. సందు ia అందరూ పఠించ 
దగ్గ . వనం hag 








ఆధ్యాత్మిక గ్రంథం ఇదీ. is 
* ఈనాడు ” "18-11. 1995 








అతనా లయల? rend, Seams ame 


తమా అ(గాహ్య, క్తి క్తి సంకట పరిస్థితు లెట్టివై నను పరిష్కరింవ 
బడుటకు ' "నంఖ్యామం త్రములు” ఈ ద శ్రే పాప. . బోధామ్యతములోని 
643 es | 


1 - రెద్నాప్రగడ వెంకట రాజేశ్వరశావు, 
Sa యి. బె, యల్‌, a 






పక పతర. 

" నేయమ్మున సాగుసేవ నిరవధికంటై 

. ధ్యేయము నర్వజనాళికి" - 
సాయీ న జదువ ఫలించున్‌. 


జీల్లేవల్లి భాస్కరరావు, ల్‌. 
“షరి సాయి” సంపాదకులు 


a 





ఓమ్‌ శ్రీ) హు శరణం మమ 
పశంస. 


.... .భగవదవతారము, పరబిహ్మ స్యరూపుడును, మహాయోగిశ్వరుడునగు 
శ్రీ సాయీనాథునక్కు సద్యురువర్యులు కీ. శే. శ్రీ బావట్ల హనుమంతరావుగారి 
పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు. పూజనీయులు శ్రీ బాపట్ల 
వేంకటపార్ధసారధిగారు.. "ప్రశంస" వాయుమని ఆదేశించి ఆశీస్సులు 
అందించినం దున, నాకేలాటి అర గతలేకయున్నను ఆజ్జపాటించవలసి యున్నం 
దున శ్రీ సాయినాథుని పా9ర్ధించితిని. ఆ వధువు నా మనస్సునందు 
ప్రవేశించి పలికించిన వాక్యములు లభ్యమగుట శ్రీ హనుమంతరావుగారి 
సద్గ )9థముల పఠన పిభావమే. 


శ్రీ హనుమంతరావుగారి కాళు. అపా అమోఘములు 

వీరు దై వాంళ సంభూతులు. అందు "శ్రీ సాయినాథ బోధామృత ము” ఒక 
మణిరత్నము. మానవుని ఐహికాభ్యుదయానికి, పారమార్దికాభ్యున్నతికి అవశ్యక 
మైన విషయసంగగహ మిందు నిమిడింపబడినది. కస్తూరి నుండి సుగంధపు 
పరమళాలవలె యీ బోధామృతము నుండి బోధనలు గుబాళించి మనలను 
పిభాచితము చేస్తాయి. శ్రీ హనుమంతరావుగారు శ్రీ షిరిడి సాయి ఆస్థాన 
విద్వాంసులను బిరుద మందినవారు, అంకితం బిడ్డ. శ సాయీనాథుని న్వప్న 
సాక్షాత్కారము పొంది వారి ఆదేశానుసారముగ వేదాంత - ఆధ్యాత్మిక - 
భక్తి జ్ఞాన పిబోధక రత్నములందించిన పుణ్యాత్ములు - పూజ్యులు. ఈకృతి 
పునర్ముద్రణ కొట కేందరో ఎంతో కాలమునుండి నిరీక్షించుచున్న 
విషయము గుర్తించి అచంచల దీక్షతో బహువ్యయ పయాసల కోర్చి, 
యౌ బోధామృతమునే కాక మరెన్నో ఉత్తమ గ్రంథ రత్నములను మరల 
మరల ప్రచురించుచు తన తండి? క్‌ర్తిని నలుదిశల వ్యాపింపజేయుచు 
తండ్రిగారి బాటలో పయనిస్తూ త యందుగల గౌరవపపత్తులే మూల 
ధనముగ, ఆత్మానందమే ఆశయముగ "బాపట్ల వంశమునకే వన్నెతెచ్చుచూ, 
తండికి తగిన తనయుడుగ అడుగులిడుచున్న శ్రీ బాపట్ల వేంకటపార్దసారధి 
గారు శ్లాఘనీయులు - అదృష్టవంతులు. అది వారి పూర్వజన్మ పుణ్యఫలము, 
వారికి 'మనమెంతో బుణవడియున్నాము. శ్రీ సాయినాథుడే వారికి తోడునీడయె 
నిలబడి సకలము అవకా రు యున్నారు వారికి నా హృదయ వూర్వక పాదాభి 
వందనములు. 


26. 


భ క్రిమార్గ పబోధకరమైన యీ (గ్రంథము నందలి బోధలు పరమా 
మృతములు. ప్రాపంచిక కష్టముల దుఃఖముల (వంగి, కృశించు, మానవులకు 
ఉత్సాహమును - మనశ్చాంతిని, ఆనందమును కలిగించి, లౌకిక, పారలౌక్తిక 
విజ్ఞానమును ప్రసాదింప నమర్థనీయములు. 

ల బాబాబోధలు విని మననము గావించు భక్తులకు చిరకాల వాంఛి 
'తములగు అష్టాంగ యోగసిద్ధి - కలుగును. పాయిభక్తిని పిజలలో పేరే 
పించేందుకు “ఉపకరణీయములు. సాయి మహి మల్లు కతలు భక్త కరక 
ణము, సాయిత_త్యము, భక్తులొనర్చవలసిన కిర్మములన్నియు నిందు 
పొందు పరుపబడినవి. ఇడి భ క్రులపాలిటి కామధేన్లువు. తనదైన శ లిలో, 
సరళ్క సుందర, మృదు, మధుర్క గంభీర పదముల వరవడితో, సుబోధకముగ 
భక్తుల హృదయములకు హత్తుకొను నటుల రచయిత తెనుగున స్వేచ్చాను 
వాదమొసర్చిన "శ్రీ సాయనాథ బోధామృతము” ఒకళోసాయీ భగవద్గీత”. 
. శీఢ్రీశ్రీ బి. వి. నరసింహస్వామిగారి అంగ్ల “కచనలోని భాష 
భావములతో హోటీపడునట్లింకా ' అంతకుమించిన 'స్థాయిలో తెనుగులో 
అందించగల సమర్థత - భావ ప౦ఏకటన- భక్తి - భాషా నై పుణ్యము -వదజాలపు 
వరవడి శ్రీ హనుమంతరావుగారికే స్వంతమైనవని పాఠకులకు స్ఫురింప 
తప్పదు. ఈ మహనీయుని కలమునుండి వెలువడిన రచన లన్నియు చదువ 
మొదలిడిన అవి పూర్తియగు నంతవరకు ఆనందాంబుధిలో మునిగి తేలి 
పోవుదుము. ఈ బోధామృతమును దాివినవారు సాయి మహిమను- -సర్వాం 
తర్యామిత్వమును - చక్కగ అవగాహన చేసికొని శ్రీ సాయినాథుని దివ్యాను 
గ్రహమును, ray ఒకెవల్యం సిద్ధిని పొందగలరు. 
Mw పంతులుగారి ” శ్రీ సత బోథామృత ము” మొదటినుండి చివరి 
వరకు భక్తి విశ్వాస శంద్దలతో పఠించి, ఆ బోధనలను జీరి ర ంచుకొని, 
తమ నిజ జేవితమందు అనుష్టించి, ఆచరించి, ఆ శ్రీ సాయినాథుని అతనా 
గృవామును పొందుదుర్తని. విశ్వసించుచున్నాను. 






ఇటు 


పొగిద్దుటూరు ట్‌ . శ్రీ సాయి సేవకు 
21-12-1994 ee ల సతిం వేంకటేశ్వర్లు 


ఓం శ్రీ సాయినాథాయ ననుః 


శ్రీ సాయీనాథాయ నమః 
వి జ ప్తి 
జనకు చరణాబ్దములె నాకు శరణమగును 


శ్రీ సాయీ నిలయ పిచురణములు పికటించు పిక్రియలో పివేళ 
పెట్టి ఆశీర్వదించిన అఖిల భారత సాయీ సంఘాధ్యక్షులు శ్రీ సాయీ పాదా 
నంద రాధాకృష్ణ స్యామిజీని శ్రీ మంచిరాజు సూర్యనారాయణమూ ర్తి గారు 
(5 వ్వూరు), శ్రీ కేశిరాజు వెంకట నృసింగ అప్పారావుగారు, కళాపిపూర్ణ - 
ఆ బాడిల విశ్వనాథశర్మగాగు(ఇల్లి ందలపరు), శ్రీ చోడవరపు సాంబమూర్తి ర్తి 
గారు (హైదరాబాదు, శ్రీ వాడేగివు గురవరాజుగారు (అంబాజీపే పేట 
శ్రీ గోరుగంతుల రాజశేఖరరావుగారు (కాకినాడ), మాతాజి కృష్ణప్రియ 
(నాగపూర్‌), మాతాజి "పూలమ్మ” (నండూరు) పభృతులకు ప్రణామములు. 
వీరు అమరులు, నిత్యస్మరణీయులు. . 


శ్రీ సాయీ భక్తాగగణ్యులు, | పేమన్వరూపులు, ' సాయితోత్త్వాన్ని 
ప్రజలకు (పబోధిస్తూ శ్రీ సాయీ సత్య వతములు వేలకొలది గృహములలో 
నిర్వహింపచేస్తూ, నన్ను పుతునిగ దీవిస్తూ అనందపరుస్తున్న శీ శశీ 
కొప్పరపు రామారావు పంతులుగారి (విజయవాడ వాద కేర్‌ 
సామ్షాంగ (పణామములు సమర్పించు కొనుచున్నాను. ౭ 


ప్రాపంచిక విషమ విషయ వ్యామోహములకు లొంగక, ఆజ్ఞోనాంధ 
కారమున బడనీయక, అహంకారపూరిత హృదయ కారిన్యమును “పూర్తిగ 
రూపుమాపి, ప వీజములనాటి, దినదిన 'నవర్ధమానముగ పెంచుకొనుచు 
re పరిరక్షించుచున్న భ క్రశిభామణి, విజ్ఞాన సంపన్నుడు, న. 
సోదరుడు పూజ్య. చిరంజీవి: శ్యామ్‌చరణ్‌ బాబా (జయసాయీ | కరుణాలయమ్‌, 
25-461 మేడమిద,. ఆర్‌. యస్‌. రోడ్‌, నంద్యాల - -518 501.) 
వారికి నిత్యము ననుస్కరిం చుకొనుచున్నాను. 


రా! 





సోదరీ సోదర సాయోబౌబా భక్తులా 


శ్ర సమర్థ సచ్చిదానంద సద్దురు చేవుడగు శ్ర సాయీ ప్రభుని సంపూర్ణ 
కరుణాకటాక్ష (ప్రభావము, మో అందో సహాయ సంపత్తీ బయూధారమున్‌ 


సరి 


se) 


గీ సాయీ (ప్రసన్న బిరుదాంకితులు పూజ్యులు, కీ ర్తిశేషులునగు మా తండ్రి 
శ్రీ బాపట్ల హనుమంతరావు పంతులుగారు రచించిన "శ్రీ సాయీనాథ బోధా 
మృతము”ను పునర్ముద్రణ 'చేయించి. మి కందించు భాగ్యము నాకు 
సంపాప్తమై మెనది. * 

సర్వజ్ఞుడు, సర్వః కి కియుతుడు, సర్వ న. శ్రీమన్నారాయణుడు 
ఈ విశ్వమును సృష్టించి, సమస్తము చక్కగ కొనసాగుటకు వేదములందు 
సనాతసె ధర్మమును (ప్రసాదించి, కలియుగములో .ఈ ధర్మము తీణగతి 
పట్టిన కారణముగ "యదాయదాహి ధర్మస్య...” అని శ్రీకృష్ణ భగవానుడు 
గీత యందు పలికినట్లు శ్రీ సాయీ పిభువు రూపంలో మహారాష్ట్రములో 
అవతరించెను... 

శ్రీ సాయిబాబా పా ప౦బోధములు, ప్రజ్యషసివమ్మలు జాతి 
మత, కుల శాఖాదుల కతీతములు. వివిధ జాతి, కుల ;మతానుయాయు తై 
తన భ కుల నందబను సమానదృష్టితో సమాదరించి లౌకిక విషయములందు 
తన పత్యేక మహాద్భుత శ క్తి మహిమముల బజపుచు అనుగహించినాడు, 
గాఢ విశ్వాసము- ఛెర్యముతో గూడిన ఓర్పు (నిష్ట- -నబూరి) కలిగి ఆశ్రయించి, 
సేవించు జీవులను బాబా ఆనుగిహించి తీరును. ఈ విశ్వమున గల సకల 
శాస్త్రములలో పితిపాదింపబడిన వివిధ మకాధ్యాత్మి క విజ్ఞానాంశములను, 
వ్యాఖ్యానముల పివచనములతో కాక ఆ యా భక్తుల నిత్యానుభవములలో 
దృష్టాంత పూర్వకముగ పరమ. సత్యమును ఎరుకపరచిన వాక్కులు 
“శ్రీ సాయినాథ బోధామృతము” రూపము దాల్నినది. ఎల్లరకు నెల్లె శల 
ఈ పరమార్ధమును పిత్యేకానుభవముల ద్వారా బాబా బోధలందు విశద 
పజచినాడు. ఇతరుల ద్వారా బాబా మహాత్మ్యములను తెలిసికొనుట సహింపక 
ఎవరికివారు స్వయముగనే. యెరుగ వలెనని బాబా బోధించెను, (405 
చూడుడు.) జీవకోటిని సత్యమార్గమున నడిపించుటకే బాబా మూర్తీభవించెను' 
(చూడుడు 5881-61-62). “బహ్మాము నా తండ - మాయ నా తల్లి - 
షీర్డి నా నెలవు-విశ్వమంతట నుందును. వయస్సు లక్షలకొలది స ౦సత్సరములు. 

శీ సాయీపఏభువు అత్యద్భుత మైన భగవద వతారము. ' దుష్టహృదయ; 
పరివర్త రన - - ధర్మ సంస్థాపనము, భగవదవతార కర రృవ్యములు - భక్త హృద 
యములను ఫ్రం “సంతృప్రుల బఅిపుటకొరకు ఆ న వివిధ 





29 


రూపముల తన అద్భుత లీలలను బఅపును, భక్తులకు సేవలుచేయును.. 
'మై అల్లా హూగ అని బాబా చెప్పగలిగెను. ఆయా భక్తులు వారివారి 
దృక్పధముల - ఆశయముల ననుసరించి-వారివారి యిష్టదైవముగ-సద్గురువుగ 
భగవానునిగ - రక్షకునిగ - శ్రీరామ - శ్రీకృష్ణ - శంకర - గణపతి - విఠోబ 
దత్త - మారుతి - అకల్‌కోట మహారాజు - థోలవ్‌ మహారాజు-ఇత్యాదులుగ 
బాబాను వీక్షించి, సేవించి, అ తండి రక్షణకు, కృవకు పాతుిలై ర. 

ఈ విశ్వమునగల వితి జీవియు - ఆత్మ స్వరూపమని బాబా పిక 
టించినాడు. ఏ జీవిని సంతృప్తి పజిచినను తనను సంతృప్తి పరచినట్లే - 
ఏ జీవిని బాధించినను తనను బాధించినబ్లే అనుభవపూర్వకముగ బాబా తన 
బిడ్డల కెరుకపజచినాడు. పతి మతమునగల పాధాన్యముల ఆదరించి 
అ[పాధాన్యముల విసర్జించుటయే బాబా ఆచరణ బోధలలోని సారాంశము 
(చూడుడు రిర) శ్రేయస్కాముడగు సాధకుడు తన మతముగాని, యిష్ట 
దై వమునుగాన్సి గురువునుగాని విడనాడ దగదని తెలిపినాడు. 

అవతార పురుషులగు సద్గురువుల బోథలను గూర్చి తలంచుట, 
పలుకుట, కీర్తించుట, రఛించుట్క ఆలకించుట, వ్యా ప్లేపణపుట మహదా 
నంద కరములు - సౌభాగ్య. వర్ధనములు - ఆయా వ్యక్తులకు ఆధ్యాక్మిక 
పిబోధ కల్పించ, పవితు)ల గావించ, ఉ త్తేజపజచి, a దైవ 
సాక్షాత్క్బృతి పిసాదింప సమర్థములై నవి. . 

బాబా జీవిత చరిత) యంతయు “త్యాగ-సేవలతో గూడినది - బాబా 
కావించిన వతి కార్యము నిస్వార్థ పూరితము - లోకోద్ధరణ దక్షమైయున్నది, 
ఆశ9త కోటికి లౌకిక కామితముల బిసొదించుచున్న వాడయ్యును, శ్రీ సాయీ 
నాథుడు తన బిడ్డలకు జీవికతాశయము - లక్ష్యము నెజుకపరచి, పిియవస్తువు 
నుండి వరమ శ్రేయా, వస్తువు దజికి - పరమాత్మ దటికి వారా జీవితమున 
పురోగమించగల యంతదనుక గొనిపోయి తన సర్వవ్యాపకత్వ సర్వజ్ఞత్వ 
సర్వ సమర్ధత లను నిలుపుకొనగలడు. 

“ఆఫలీనులు - లోభము = అన్యచింత 
కపటము, నసత్యమును కాముక ప్రవృత్తి 
ఆగిహంబను నెనిమిది యవ గుణములు 
ఆవల దోంయనౌ సాయి పడాంకితుండు.” 








30 


మాయావరణ బద్దుడగు జీవి యో ఆవగుణములు దనకుదా వదలజాలడు. 
శ్రీ సాయీ ప్రభుని కరుణా పిభావముచే తొలగవలసినదే! డానిక్షై నిష్ట - 
సబూరి- రెండు కానుకలు సమర్పించి, ఊరకయే కరూర్చుండు విచారంబుల 
దక్కి” అనినోడు. "నా ఆశ్చితుని సకల భారంబులు నేనే వహించి, వానిని 
సక౦మ . మార్గమున నడిపించి న ము అని అభయ 
ప్రదానము గావించెను. 


దురహంకారము కలిగి, దుర్వ్య్యసనములకు లోనై “బాబా దేవుడా?” 
అని సందేహించు భక్తులను సైతము బాబా తనను చేర రమ్మని పిలుచుచునే 
యుండెను. 


“దాబా = త్ర నరక్షకుడు” అను గాఢవిశ్వాసము గలిగి ఆ" హతః పనుండి 
తొలగని వానికి భయముగాని, వ్యసనముగాని లేదు. “స్వామీ! సాయీ! 
నా సర్వస్వము. సిక్సు న మరణ గావించుకొంటిని. . నా సకల సంకల్పములు 
నీకు - విడచీతిని. -నిన్నుగాక అన్యము శరణుగోరను” అని సంపూర్ణ 
శరణాగతి నొందు భక్తునికి సరషకార్యములు సానుకూలమె శాంతి, సుఖ 
సంత్యప్పులు కరతలామలకములగును. వానికి విశ్వమున భయ బాధావ్యసన 
కోరణజములుండవు. వానికి దృశపపంచము దైవ స్వరూపముగనే 
గోచరించును. అట్టివాడు “బాబా! నీయాజ్ఞి పరిపాలింతును” అని తింకరణ 
జుద్ధిగ వచింప జల్‌ 








మనకు గలుగు సుఖలేశములు బాబా అనుగ9హలబ్ధ్బము అనియు, 
పారీప్తి ంచు కష్టనష్టములు, వ్యసనములు, మన పవర రనమునగల న 
జక్కచెట్టుటక్తై దై వసంఘటితములగు శిక్షలనియు దృఢ విశ్వాసముగలిగి 
యుండవలయును. 'నాది' అనుటయే బంధశే హేతువు. “నాదికాదు” అనుటయే 
ఆనంద హేతువు, 


"శీ సాయీనాథ బోధామ్యతమూ ఏకకాలమున ఒకే హాదేశమున” ఒక 
వ్య క్తినిగూర్చి పలుకబడకున్ననో నీ సార్వకాలిక సత్యహాబోధములు మన 
కందరకు వినబడుచువే యున్నవి, అంద జునుద్దేశించినవి. ఇవి శ్రీ సాయిబాబా 
శ్రీ ముఖోద్దతము లగుటచే ' త్రికాల సత్యములు, విశ్వాస కృతజ్ఞతా 





31 


పూర్వకముగ స్వీకరింపదగును. ఇవి మన బంధవిముక్తి కొటికు మన 
ca శే3యస్సు కొరకు నుద్దేశింపబడి పలుకబడినవి. కావున సాయీ. భక్తు లెల్లరు 
_ హృదయ ఫలకమున 'భదిపర్చు కొనదగును. 

_పేఏమామృత పూరితములు, దయా కలితములునగు న్లీ మధురసూ కులు 
మనల మేలుకొలిపి మనకల్మష పూరిత హృదయముల పరివ రృనచేసి బాబా 
దజిచేర్చుచున్నవి. "మిరు నా బిడ్డలు - మో సకలాఖీష్ణములను నావలన 
మోరు పొందవలయును” అని బాబా 'బోధించినాడు. (చూడుడు. OE 
881-181- 883) 

శ్రీ సొయి వదాశి)తులమగు మనము ఆ తండి బహూకృతులను 
స్వీకరిం మ పీకాంతి బడయుటకు బాబాను జేరవలయును. చనకొణకు 
సిద్దపరచిన పే)మామృతమును తనివిదీర నాస్వాదిం పవలయును. మన 
_— ఆచరణలకు, సంశీయములకు, సంకటములకు, సంబంధ మగు 
సమాధానములన్నియు “శ్రీ సాయీనాథ బోధామృతము” నుండి ఎజుక 
పర్చుకొని, సందేహనివృ త్తి బడయుట సుసాధ్యము. కావున మిరెల్లరు నీ 
సత్యమును గుర్తించి స్వానుభవమును సంపాదించి యీ అమృతమును 
గో9లి సంతృప్తి, శాంతిని బడయగలరని నా ఆకాంక్ష. ఇట్టి పరమ మధురా 
మృతమును చిశ్యేమానవులకు ఆంగ్ల మున అందించిన మహర్షి పూజ్యశ్రీ 
బి. వి. నరసింహస్వామిగార్కి, ఆం|ధదేశమన చన కెల్లరకు 'తేటతెనుగున 
అనువదించిన గురువర్యులు శ్రీ షీర్టి సాయీ సంస్థాన "పండితులు, మార్గ 
దర్శకులు, నగు పూజ్యశ్రీ బావట్ల హనుమంతరావు “పంతులుగారికి మనము 
నిత్యము (ప్రణమిల్లి కృతజ్ఞతలు చెప్పుకొనవలెను. | 


సాయినాథుని బోధల సారమిదియ। 
_ సులభతరముగ జనకుండు వలికె వీని 
_ అభ్యసించి యానందము ననుభవించి 
"హను మి రచనలు [ప్రకటింప నాడుకొనుడు!. 
మనము యికముందు ప్రచురణ, పునర్ముద్‌ ణము చేయవలసిన [గ్రంథములు న 
1. ఏమో! నిన్ను పేక్షింతునా? ద్వితీయభాగం 
ని. |. (శేమామ్మతము: (నారద భి క్రి సూత్రములు = _వ్యాఖఖ్ర 
(3 సత్యసాయివావావారు ఆవిష్కరించి ఆశీర్వదించిన పవిత్ర (గంథరాజం) 


ల్‌ లి 


ర. శ్రీ పుండరీకుని చరితము 
శ. శ్రీ సాయీ మననము 
5. శ్రీకృష్ణ కర్ణామృతము (é లీలానకర చనకు పద్యానువాదం) 


రు. 1016/-. మహారాజ పోషకులు, రు 503 /- రాజహోషకులు, 
రు. $50/- తీవిత సభ్యులుగ చేరి పై కృతులకు సహాయవడండి. 


ఈ పుస్తకములు సకాలమున వెలువడ జేయుటకు శ శక్రిసామర్థ్యములను 
శ్రీ సాయి మనకు పిసాదించగలడని, ఈ కృషిని మోరెల్లరు సహృదయముతో 
గుర్తించి. పూర్వమువలె పూర్తి సహకారమును అందించి, పోషకులనుచేర్చి 
విరాళములుపంపి,' నన్ను కృత కృత్యుని గావింపగలరని నాదృఢ విశ్వాసము, 
పితి బాబా భక్తుడు గీంథపోషకుడే! పితిహోషకుడు శ్రీ సాయినిలయ 
పంచురణములందు: భాగప్వామియే! కనుక నావద్ద లభ్యమగు గింథములను 
సోదర భక్తులకు అందించుడు. ముందు జరుగు ముదణములకు అదు 
కొనుడు. ' ఇదియే"నా ఆశయము. ఇదే నాకు బాబా అందించిన ఆదేశము. 

శ్రీ సాయీ పిభువు పోషక మహాశయుల నెల్లరను సంపూర్ణ కృపా 
కటాక్ష వీక్షణములతో తన అంకిత సంతతిగ తీర్చిదిద్ది ఆయురారోగ్య ఐశ్షి 
ర్యములు, సుఖశాంతులు ప్రసాదించి సర్వదా సంరక్షించ నా ప్రార్దన, 

పలుకవచ్చు |పియోక్తులు వలు విధాలు 

ధనము త్యాగంబు( జేయ సాధ్యంబె తలప? 
కలదొ! లేదొ! యెజు(గ౮ బోషకులుగ. జేరి 
నారు వీరి( బో9వుము ! సాయినాథ ! కృపను. 

ఈ గింథమును శ్రద్దతో ముడించిన శ్రీ సాయీ భ రులు 
చి॥ శ్రీ పి. రాధాకృష్ణమూ ర్హిగారు ((శ్రీరా ధాకృష్ణ ముద 9ణాలయాధినేత) బాపతు 

వీరిని వీరి కుటుంబమును శ్రీ సాయీ పిభువు రక్షించుగాక! 

కృషి కృతార్థమగును సాయికృపను( బడయ! = 
శ్రీసాయీనిలయమ్‌ ey 
చెరువు =f శీ సొయిచరణ సేవలో, మో 
4-8-1999 శ బాపట్ల వేంకటపార్థసారధి 


చి, శ్రీ పసు 


కొత్తూరి లక్ష్మినరసింహారావు, 


99 


99 


99 


99 


ఈ గంథ ముద్రణమునకు తోడ్పడిన 
మహారాజ పోషకులు 


పులేటి జ్ఞానివెంకటేశ్వర్‌, 


(హైదరాబారు) రూ 18355 /- లు 


(ఆరోరా - అమెరికా)! రూ. స 


, _'మాధవపెద్ది సురేష్‌చంది, 


(మ్రాను [ చెన్నై ]) రూ 1116/- లు 
మంచికంటి వెంకటసాయిరాము. 
గోపాల్‌, (పె హైదరాబాదు) రూ 1116/- 


ఆత్మకూరు కేశవదాన్‌, 


ఆక) రూ 1116/- ల 


ఆర్‌. నరసింహారావు, . 
(హైదరాబాదు) jaa 16/- లు 


ee 


has 


శ్రీ యనీ, వేణుగోపాల్‌, (హైదరాబాదు). bn విస్త లు 


జ్‌ 


ర్రీమతి'డ శ్రీ న్వర్ణ విజయలక్ష్మీ, నుబ్బారావు దంపతులు 


(గుంటూరు) రూ 508 /- లు 


శ్రీ టి. కీవశంకరరావ్యు (హైదరాబాదు) రూర్‌08/- లు 


జీవిత "ప 


On 


(రు. $50 /- 6 లు సమర్పించినవారు ) 


సర్వత్ర డి. ప్రభాకరరావు, హైదరాబాదు 
జి వియస్‌.యల్‌.యన్‌ ఆచార్యులు 
డి. నారాయణరావు 


99 
" భష” ఇ 
య. పెం సాంబశివరావు, బి.ఇయం.ఐ,ఇ. వీశాఖపట్టణం 
“శనగపళ్లి వెంకటేశ్వర్లు స. . .. విజయవాడ 
కె సాయ్యపసాద్‌ 'పేనుగంచి[పోలు 
మాధవపెద్ది నాగేశ్వరరావు గుంటూరు 
మాజేటి శివరామకృష్ణయ్య. స SOE 
క చాగర్హమూడి మా హేశ్వరరావు ౫ 
లింగంమల్లూ మల్లిఖార్జునరావు మ $9 
మద్దుకూరి వెంకటేశ్వర్లు యం.ఆర్‌.ఒ బాపట్ల 
జీ సి వ. రాఘవులు" ' ఓంగోలు 
జె, “ర టి చీరాల 
పే. రాజుశేఖరరెడ్డి . న నల్లమడ 





$y 


. జం శ్రీనివాస్‌ అ, యిం. శ్రీకాకుళం 
దువ్వాడ వేంకటేశ్వరరానుభొధరి + 
ద్‌ తు ర్తి కామేశ he 
డద సుబ్బారావు, 
Fe హనుమంతరావు ' 
శ్రీవరి ద యం. నల. త గ వర లపింతపురం 


$9 








2 








ఫోషకులు 





కృతజతబు: మహారాజ 
ణా 





“పెడిపొల” సద్గో|త్ర సంభవుడు "పనుపు 
లేటి” వంశభూషణమణి-మేటి సాయి 

భ క్తుడౌ “జ్ఞానివేంకటేశ్వరు” డొసంగె 
భూరికాన్క నితని “వాబా” పోచు సతము! 


వరదేశాన నివాసముండియును నీపై భక్తి పెంపొందగా 
పరమోత్సాహముతోడ సత్కృతికి ముప్పై డాలరుల్‌ పంపె శ్రీ 
"నరసింహొఖ్యుడు తత్కుటుంబమును నానా భోగభాగ్యాలు చే 
కుజ షిర్లీపురసాయి! [బోవగదె శ్రీ “కొత్తూరి” వంశోద్భవున్‌ ! 
దాన పరాయణుల్‌ కనిన తల్లియు - తండ్రియు, తాత - లీతడున్‌ 
మానక నీదుసేవ నియమంబుగ? జేయు( జిత సీమలో 

గానవిభాగ దర్శకుడుగా కడు ఖ్యాతి గడించినాడు i 

దైన కృపాకటాక్షమును నర్మిలి కోరి విరాళమిచ్చె మో 

దాన; కటుంబ సభ్యులను ధన్యుల జేసి సతంబు సత్కృషవన్‌ 
మానుషరూచ! సాయి! కను! "మాధవపె పెద్ది నురేషచంద్రు”నిన్‌! 


౪1 తాతయు-బామ్మ-తల్లియును- దండ్రియ-” శ్రీ హనుమంతరాట్క "విన్‌ 


బీతిని వైవమున్‌- గురువు రీతిగ భ క్తి .దల్లంకతు; నీవు స 
జీతమునుఇండి ముందుగనె షీరిడి స్వామికి ద్రవ్య ప్ల తే 
కొతుక మొప్ప నీకృతికి = కల్గు భభమ్ములు నీకు నెల్లడన్‌! 
11 _థ్రీపితి సర్వ భోగము లశేషముగా నొనగ్గూర్చుగాత! వా 
ణీవతి య్లాయురభ్యుదయ నిర్భర Sagi pT: 1 
నీపత్రి ol Bo ప్రరీమచ. జేయునుడాత్ల; చేయు.షి = .... 
భక, మార్గము, వరింప్రగ! “చేంక్తుస్తాబ్లుకాను” నిన్‌ [| | 
టై ధిక "షంచికంటొ వంశ మణి వనంగ 
ఇంజనీయరగుదు వేపుమోళ్ల _ 
క "న్గాయిఫ్టానుమ”. కృష్ణను. "సాయిరాం గోపాల! 














క ఖ స లి 


చ ర్థిచ్చేపదవి, వ వడి లభించు నీకు! 


కక | జ్‌ pin af సు లోకి we A we, ఆ జ్‌ న్‌ మనల ge 
౨. తి ఒకే ను య. re క 
ఖో వను? 





స్‌ త్‌ 


జనకుండు “రామరావు” జ 
= శనీ “సీతారామయమయు" నాకము(జేరన్‌ 
యనువగు స్మృతి చిహ్నంబని. 
పొనరగ నితడు మహరాజ పోషకు(డయ్యెన్‌! రా 
ఏమని పల్కువాడను! మహీ _స్హలి నీ మహిమంబు? సాయి బో 
ధామృత మచ్చుగూర్చుతరి దాతగ "కేశవచాసు౮గొ పోషక 
శ్రీ మహరాజు! జేసితి విచిత్రము! వీని కుటుంబ సభ్యులన్‌_ 
క్షేమము భోగభాగ్యములు జేకుఅ బ్రోవుము సాయిసద్దురూ! య 


మేలున్‌ గూర్చె విరాళ మిచ్చెమును స్వామా! [గంథ మచ్చొత, నిం 

దే లోటున్‌ గననీక వెండియు ధనంబిచ్చెన్‌ మహోదారుడై 

శ్రీ లాభంబులు' వాంఛితార్ధములు షిర్డీ సాయిదేవా!' యశః... 

ల్‌ కస నరసిం హరావు”నకు కూర్మిన్‌ yy బ్రోవంగడే! 
రాజహోషకులు 


“వోగునోళ్ళ” గోత్రంబున బుట్టివారు! 

ఉద్దరింతురుగాక! “ఆవుల” .కులంబు " 

శ్రీయ-వాణియు మియింట! జెలిమి నిలువ 

సర్వ వాంఛితార్థములు శ్రీసాయి గూర్చ 

బీతి వైద్య విద్యలను “శిరీష” నేర్వ 

జగతి ' "రూన్విలక్షి, ఉదయచందు” లెదుగు! 1 


మ॥ నిను గీర్తించుచు గొల్బుచుండు సతమున్‌ నీ పాదవద్మమ్ములన్‌ 
జనకుండెంతయు భ క్రిగూర్చిన 'కృతుల్‌ సంతోషమున్‌. గూర్చగా 
నను శ్రేరేషణ జేయు, నచ్చిడుటకై.! “నంద్యాల” ,నద్యంట, చే 
ర్మిని క్షేమమ్ములగూర్చి సాయి! కనుమా! “శ్రీ వేణుగోపా ఉన్‌, Rr 
శః అబ్బో! యెంతటి భ క్రిభావమొ!' మహాహ్లాదంబు సంధిల్లగా . 


డబ్బుల్‌. వందల' నై దు 'నీకృతికి వేడ్కన్‌. దెచ్చి; యర్చించె; నా 
కబ్బమ్ముల్‌ విని ad స్వర్ణ "కుల ప్రకతి. విజ్ఞాన హూ 








పోషకులు - - 


మోద్‌ మిగురొత్త నీక్యతి ముద్రణమున సాయపడినారు - జీవిత సభ్యులగుచం 
సకల శుభముల , గూర్చి శ్రీ ' సాయిబాబ రక్షణము' 'నీచ్చు వీర కనుక్షణంబు! 


విషయ సూచిక 





ను పాసా 





_ ద్వారకామాయి (మసూది రూపమున స్ట్‌ 
' బాబా అభయ పిదానములు 

శ్రీ సాయీవాబొా అభయ ప౦చానములు 

బావా సర్వవ్యాపకత్వము 

బాబా - ఇతర సాధువులు 

టాబా-కార్యములు 

ఆత్మ చిచారము 

భేదము అసత్యము 


త్త 


మోక్ష మార్గము 
సంసొరము 
వత సుఖము (లేక) ఆనందము 
సంసారమున వర్తింపదగు విధము 
భక్తి - నవవిధ భక్తి 
జ్ఞానము - భక్తి 
1 నీ వేవడవు? ఎందున్నాడవు? 
న. నే నెవడను? మన మెవరము? 
8. మన మెలుగవలసినది అత్మ మాత9మే 
4. నీ వేవడవో ఆలోచిం చుకొనుము 
శ్‌. దైవ మెవరు? ఆతడెట్లుండును?. ” 
అతకెక్కడ నున్నాడు? దై వము నెట్లు చూడగలము ఫ్లై 
మోక్షమును బడయుట ఎట్టు? 


6 "క్రై వమన పొందుట = విధానము. 


1. వివేకము 2 వై రాగ్యము. 
8, శమదమోదులు  ” శ ముముక్షుత్వము 


1-8 
రక 
రకి-57 


.. రరి_6క 


66-683 
74-89 
90-107 
108-1039 


౨ 110-2 


© 114-115 


116 
117 
118 
REE 
“A290 
120 
121 

. 122 

_ 428 
A123 


x x బ్‌ 


(2) 


మోక్ష్వమన నేమి? దానిని పొందుట ఎట్టు? a] 125 
శద్ద చైతన్యము - మాయ 
"వేయ ఎవరు! (థ్రీ భాగ. 11 న్సి(5క-కక) ౨ 126 
దై వము నెలుగుట - (సాక్షాత్కారము) దై దైథమెవర? ,  1న7 
న్‌ ౩29 
హిఛారణముగ సాక్షాత్కారము క్షణికము - హం. సీ. డీక్షిత్తు = 130 
ఆత శ్రజ్ఞానము - అధికారి fh mg € 3 
As tes కేశి, 
శి, అర్హతను పొంది పిదప అడుగుము 132 
తి. బ్రహ్మమును తెలిసికొనగోరిన ఐదు సమర్పింపుము: - తనన 188 
బాబాను జేరువాజందరు ఫలమును బడయుదురా?. ఉక 1రిశ్వ 
7. బావా కోరునది సంపూర్ణ శరణాగతి 
(స ర్వ సమర్పణము) గో బూటి i “185 
అన్నాసాహెబ్‌ దభోల్కర్‌ pe 136 
రాధాబాయి దేశముఖిన్‌ . 137 
"నిష్ట - "సబూరి - కలిగి గురువును సమాశ)యింపుము 187ఎ-188 
(శ )వణ-మనన-నిధి ధ్యాసలతో) ధ్యానము చేయుము 1839 
బుకానుబంధము ల ౮ 
- సాధనము-1 
i విశ్వాసము, సహన సంతృప్తి బాబా ప త 14 1 
- ఉదాహరణములు 142- 142 
బాబాకు హైందవ దె వములందుగల ఆదరణ - 
మారుతి, మోహినీరాజ్‌-శ్రీరామ-శ్రీకృష్ణ విఠల్‌ 144-146 
బాబా - హైందవ దైవములు - అవతారములు - . . . . 147-14రిది 
_భోగవానునిగూర్చి ఎబుగవలసినదేకాని' పలుకరాదు. .' . 149-1531 
- ఈ దినములందు విశ్వాసము క్షీణించు చున్నది. మె. 152-154 


సాధనము--£ వస్తువులను పూజించుట 
ఎ) విగ్రహములు బ్ర; పాదుకలు . సి నాణెములు | 155. 
డి) సమాధిపూజ 5 పటము యఫ్‌) పటము పూజు | 156 


(3) 


దై వమునంను విశ్వాసము బాబా పాదుకొలుపుట మొ. 167-171 


వీగహారోధనము 172-1783 
పురాతనములను నిలువదగును. విగ్రహాముల మార్చరాదు 174 
ప్రాధనము-లి re 
సాయీ పూర్వగురు మహిమ (వనజారి) ME పం as 
గురువ్మ అవసరము a eg TITY, 
ఈ పుట్టువున గురువై న 'వేంకువని' గూర్చి - బాబా 178-180 
తొంటిగురువు కబీరు -  ఉపాసనము 181 
భ్‌ కుడు ' తనకుతానే నిర్ణయించుకొని గురువును పొందవలయును 182 
(బ్రహ్మము (లేకు జ్ఞానముయొక్క స్వభావము - | 183 
గురుద్వారా దానిని బడయు విధానము. . | 
సాధనము-4.- 
(ఎ) [గంథములు - (పోటీ) పారాయణము . 183ఎ-190 
చదువ వలదు - ధ్యానింపుము - రేగే mn 191 
(బి) నామజపము ba Ee ey 
1. రామనామము ని. సాయీ నామము “192-198 
సాధనము ళ్‌ ee Ar 
సకలము నందున్న దై వముగ బాబాపూజి 99 


సాథనము-6 (ప్రకృతి దృశ్యములు. సాధనము- 7 
సంగీతము = (గానము) అయ - వా సంబంధమైన విద్య mt లో 
బాబా సంగీతము “-201- 202 


నై తికంహోధలు జు వక్కదిద్దుట స 

, శతుషట్క్టము - జోగ్‌నకువోధ ' ౨. లం TD 
1. కామము (ఎ) దేవదాసు - (= “స 4|| 
. కామవ్యామోహము జయించుట | Roe drags 
os నా. గో. కత. | యయ... 205 
సీ కోపము (ఎ) రామదాసి (వి) జో న్‌ & pen క్ర స 





(4) 


డి (ప్రధాన్‌ సతి 
. బాబా కోపజయము 
కి ౨ స్టేర్వము : 


ఎ) హాజీ వి హెచ్‌. వి. సాతే సి దాస్‌గాణూ 
డి) కులగర్వము. ద. ఆ. డాక్టర్‌ ఇ) మూలే 
యఫ్‌) బయ్యాజి. (బాబా బలగర్వమడ చుట) 
మత్సరము (ఈర్ష 5) 
లోభము (పేరాస) 








వా.గో. ee జయగడి; ఆట్టాయి; జ్యోగ్‌, వహిజత్తే) యము 


కోరుకొవెను - బడేభాబా - అటులకాదు 
యస్‌. ఆర్‌. - సహ్రబుద్దే 
(సంపద. (కాంచనము) 


ఎ) కక ఆర్‌. బి. పురందర్‌ 

యస్‌. ఆర్‌. వి. జయకర్‌. 
టి. ఆర్‌ . ఆవస్తే 
(న్‌, బి. ధుమాల్‌ 
. డి. నిమాన్కర్‌ 
రష భవవ్యహ్యావకమ.నిర్షయమ, ఆర్‌, యస్‌, దేవ్‌. 
నాచ్చే = శంకరరావు 
దక్షిణ - తొలిఫలము గై కొనుట - దాజీహరిలేలే 
దక్షిణ-తగనిధనము పరిహరింపబడుట యస్‌. .బి, ధుమాల్‌ 
దక్షిణ-సంకల్చ సిద్ధికొజుకు స్వీకరింపబడుట (పథాన్‌' " "- 
డక్షిణ-మటియొక అర్ధము - బి. చి. దేవ్‌ | 
దక్షిణ-మజియొక అర్థము జి. జి. నార్కే 
దక్షిణ- మజియొక అర్థము - అర్‌. బి. ర్‌ 


దక్షిణ నీతిగజపుట - “యం. బి. శేగ మ 


207-211 
212-21 తీఎ 


219-228 


22 


225 


“2889-85 


236 
237 
238 
239 
240 


= <i4l 


242 
243 
ని4క4 
245 
246 
247 
248 
249 


G)., 
సంపదలయెడ బాబా నిర్ణ క్ష్యము 
బాబాకు ఇచ్చుట నష్టముకాదు బా. గో. ఉపాసనీ 
వైరాగ్యమును పెంపొందించుట. హం సి. దీక్షిత్తు 
వెండిపాలకి - వెండిగుజ్జములు 
లాభములతో భాగము - (డా. రసానే) 
కుండనిండుగ నాణములు 


ఇరువురు దక్షిణదేశ ey రు. 15)- రు.8ల్‌ /- 2ర5్‌ 


ఆ స్పి-సంపద- -మార్వాడి గడ్డివామి 

ప్ర ఇ (సం ంపదల గూర్చి బాబా నిరూపణము) 
దురదృష్ట విత్తము - జయకర్‌ 

పేదరికము - ఫకీరు - అవక్ష పొదుషా 
(దైవము) - విధి న; 
నై తిక బోధలు 
బాబా వివిధ భావములు - దై వభ క్తుడుగ 
సంతృప్తి - శరణాగతి 

సకల జీవములను |పేమిం చుట 

అలసత సోమరితనము 


ఇతర నైతిక బోధలు (ఆరక) 


తల్లి దం|డులయెడ-్‌ సత్ర 

మితులను విడువం 

దయ్యములు-భూతమ. య 

అమానిత వము మ 

సహనము - ఓర్పు "౧ 

సందేహము పట్టున విశ్వాసమును సాటింపుము 
విపరీత. (వత నియమము 

హ. సీ. దీక్షిత్తు - ఉపవాసము 

గోఖేల్‌ సతి- ఉపవాసము = 

యస్‌. వి. నాచ్చే- ఉపవాసము... 
యోగము-ఉల్లి భక్షణము యోగాభ్యాసి 
బాబా-దాస్‌గాణూను ఉల్లి తినిపించిన విధము 


250 
బీర్‌ 11 
252 
25కి 
వర్‌ 4 


256 
257-59 
260 
261 
262 


263-266 
267 

263 
269 
270. 


2a 


272 


Amt: $e Hy క శ్‌ “తీ 


275 
276 


277. 773 


Er 
279 


“282 


(6) 





కుశభావ్‌-ఉల్లి 2893 
దాదాకేల్కార్‌ -ఉల్లి 284 
ఆదరణము--అతిధి సత్కారము Sn ఇత  విరి5-258 
ఏ) సంభారే బి) దభోల్కర్‌ . నా. గో. తురక + 
ఇకముత్యము--పొందిక 289 
పర్మిశమము-సహనము-యోగయాగ తహోజ్జాన సముపారన-. _ 200-291 
[తాగుడు' దురభ్యాపమును బాబా తొలగించుట 292ఎ 
మసీదున బక్లపలకమై బాబా తపస్సు జాగరూకత 2983 
సాధకులకు బోధ-అబ్దుల్‌కు కావించిన బోధ 294-2942 
పరశనింద- 295-29 
అహింస : ఎ] మహల్పాపతి-కుక్క ౨౨.౨౨౨౨ 297 
సాం... బీ] హం. సి. దీక్షిత్తు- సర్పము nm (rnd 
సి] పిచ్చికుక్క యెడ దయ. 299 

[1 కీడునకు [పతిఘటనము తగదు ' 
వ] అట్టాయి చి] హ. వి. సాతే సి] జవర్‌ ఆలీ | _ 800 

'' బాబా అడుకువ - (గురుబాబా-దై వము అగును-కాడు) 

కుమర్‌ Me కొందరు భక్తులు 801ఏ 
.కీమార్‌ తార్కాడ్‌- తన భక్తు లతో ఇతి స్క 802 
కుమార్‌ తార్కాడ్‌- బర్దిస్‌ రాక 808 
"కుమార్‌ తార్కాడ్‌ - జవర్‌ ఆలే = దేవ్‌. 3804 
' కుమార్‌ తార్కాడ్‌- నానావలీ అ 805 


bY అన్నదానము - బిచ్చము పెట్టుట tages 
వీ]: ముంచిశనము-వర? భావముతో పెట్టుట నా: గో. చం. , 806 
బీ] గర్వము కోవములేక బీచ్చము పెట్టుట నా.గో.చం. 867-808 
న] విచక్షణ పాటింపక్‌ బిచ సము పెట్టుట tee ల | 
[అతిధి (శబ్ద) వివరణ] కర్మ సద్ధాంతము-పూర్వకర్య నం 4. 
..నత్ప్రంగము- యమ నియమములు 'మొదలగునవి-- 
పొబాక్రేమను (పసాదించుట fe es 
బాహు జపేనును విశ్వాసమును (ప పసిదీరోాదుట = . 





(7) 


నైతిక బోధలు-(పుట్టుక-చావులు మృతి 
జననము (పుట్టాక) 

దుఃఖము-స్వార్థ వరత 

పుత్ర పుత్రికా మరణములు మొదలగునవి ' 
జ్ఞాని-నిర్యాణము 


బాబా మృతిని తప్పింపబోని. సమయము. 


స చెండేకు చి] సర్పదష్టుడెన బాలుని తల్లికి 
సి] (పిదివిన పెదవిగల పిల్ల తండికి 
డి] అప్పాకులకర్ణికి బాబా హెచ్చరిక చేయుట 
మృతిని తప్పించు యత్నము (నిగోజి) విఫల మగుట 
మృతి విషయమున ఓదార్చు 

బావా — మృత్యువును తప్పించుట 


ఎ] అభినవ మార్కండేయుడు 
బి] బాబా నిర్యాణము. పీియత్నము (1) 18 





6 లో. 
బాబా నిర్యాణము (2) 1916 లో. 


314 
315 
816 
317-818 
319 


320-328 


తిని 
325-326 


327 
828 
32) 


బాబా తన మహాసమాధి సమిోపించు చుండెనని తెలుపుట 


క మహాసమాధి-దేవాలయము 
| [సి] సద్గతి 
* (గుడ్డివాడు. సీ. యల్‌. కె. నూల్కర్‌ 
. విజయానందస్వామి 4. యస్‌. వి. ధుమాల్‌ సతి. 


3 ot 9 ౯ 


రేగె బిడ్డ - సద్గతి 
శక్తులు -'సమర్థతలు 
యాగ మార్గము, సిద్ధులగూర్చి బాబా అభిప్రాయము 


బాబా: దృష్టిని (ప్రసాదించుట, వి. వై. చేశపాండే | 
. బొస్సీను కాంతకు తాత్కాలిక దృష్టి ల | 


విభా తుఫానురాక గుర్తించుట, 






“ ఉపాసనీ మహారాజు-సతి - 6. కంల సద్గతి-గేదే.. 


న! 88. 








(8) 
అగ్నిని ఆధీనమందుంచుటి ' 


ఎ) కొండాజీ గడ్డీవామి బీ) ధునిలోని మంట 841ఏ- §48 
సి) ఎండ వేడిని అదుపున నురచుట ం 3844 
జీవాత్మలను ఆధీనమందుం చుకొనుట - మార్గము నిద్దేకం చుట. 345 
అను[గహ నిదర్శనము - గాడ్డిల్‌ - ఉధి 846 
కుళభావ్‌ - ఉధి (ప్రసాదము 3. 847 
దాస్‌గాణూ - బాబా పాదముల గంగోద్భవము _ 848 
శక్తిని ప్రసాదించుటకు శక్తీ (నా.గో.తం) - -. : 349 
రాతి నుండి నీరు పుట్టుట హరిశ్చం[దనగము " | 450 
గింజలుగల [ద్రాక్షలు “గింజలులేన్‌ డ్రోకేటుగ మా, 
జతభోయ్‌ (1) దక్షిణ విషయము ' Beg ge “851. 
(2) పులుపు - పులుపు కాదు-మూ “క్రీం రుట- శ ఏ నిదర్శనము. 
1. జజూరిలో మహల్యావతిక* ఆ = = 
pat మూలేశా స్ర్రికి ధోలప్‌ మహారాజాగ hes 
ల. విర్ణణోపాసకుని తండి కంఠ ధ్వని... .. తిర్‌తి 
"ఇతర! సాధువులు, తాను ఏకమని. చావా, నిరూపీంచుట | కిర్‌ 
క్ర. కృ. గో. టు. Fr 355 
బోర్కర్‌ సతి ఏ55ఎ 
బాబా - అనసూయ - దత త్త స్వామి, 'అభేదస్టీతి 56 
బాబా ఇతర సాధురూవముల దర్శన మిచ్చుట | జ 
వి. చేవ్‌.దగ్గణకు సన్న్యాసీగ ౧. | 
ఆదం -దలాలి లి దగ్గణకు మార్వాడి బిక్షువుగ రిల రో 
కుక్క రూపమున బాబా - (జి.యస్‌. కవర్టే సతి) 359 
బాబా - భవిష్యత్యూచనము - లనియంకృత్యము ఆధివత్యము 
షీర్డి ఖ్యాతిని గూర్చి ష్‌ 
యల్‌, వి. నాద్కర్‌ - రేలు అలన్యము Te artes 
డ్‌. వి. సంభారే - నా. గో. చందోర్కర్‌ Mons 
వః విందు అవమానము మ ల 
Parent వక్‌ పారాయణము - కల ఈత Cle Ee Ot th CE _ el, 























(9) 


సింగ్వేకర్‌ పరీక్షలో గెలుపు 365 
యన్‌. ఎ. సామంత్‌, ఐదు రూపాయలు అపహరణము 366 
వెండల్కర్‌ - సవత్నెకర్‌ మిళు౨డు | 367 
పార్మీ వర్తకుని తప్పిపోయిన బిడ్డ 368 
మతిచెడిన పార్శీబాలుని ఆరోగ్యము . 369 
న్యాయవాది సోదరుని ఉన్మాదము 370 
శ్రీ ఎ. మనశ్చాంచల్యము . ఏ70ఎ 
తభ. క్ష భవిష్యత్‌ జ్ఞ జ్ఞానము - భేదము 
బాబా వకణము (నా, గో . చందోర్కర్‌తో) 871 
నారాయణరావు - జానీ 372 
1. నాచ్చ్నే బొంబాయికి బదిలీ - పిచ్చివారలను నమ్మకుము 878 
శంకరరావు - నాజ్నే రు. 64/- లు 374 
దీక్షి త్తు కుమారుడు ; 375 
జోగ్‌నకు గోదావరి జలము 376 
జోగ్‌ పితృశాగద్ధము - బ్రాహ్మణులు =... తం 
జోగ్‌ యిచ్చిన అప్పు రు. 1400/- లు నుత జే ఆ. శ 878 
నార్కే యుద్యోగము-నంతానము- ధర్మక_ర్హృత్వము rr 979. 80 
గ్రుశాన్‌సతి - బిడ్డమూర్భ 881 
కల్యాణ్‌ కార్డిక్‌ - సావుకారు 382 
శామావదిన - ఫేగువ్యాధి _ లిరిgి 
బల్వంత్‌ - జి. కపర్దె - ప్రేగువ్యాధి 884 
ఆదం దలాలీ - అపరాధ ఆరోపణము = లిరిక్‌ 
హెచ్‌. యం. పొన్సే నేరము - తీర్చు - అప్పీలు 886 
ఒక |[బాహ్మణునకు మరణ దండనము - re 387 
విద్యార్థులకు (పరీక్షలలో) బాబా సహాయము Es 388 
బాబా - సంస్కృతము బోధించుట  , ౨౫.  889- 890 
బాబా భౌాషధయోగములు (నిర్దశించు బొషధములు, . 391-396 
బాబా బొాషధయోగిములు - డాక్టరు పిళ్ళే - ds 897 
శరణాగతుడు కర్మము నతిక9మిం చుట S| స ! 398 
భీమాజీపటేల్‌ - క్షయవ్యాధి |. స 


(పారబ్దము వ్యతిరేకముగ నున్నను. 


(10) 


బాబాసంతతి ననుగిహాంచుట 899 
బాబా బొషధము లేకయే వ్యాధి నివారించుట 
మహల్సాపతి భార్య 400 
మహల్చాపతిభార్య, హం సి. దీక్షిత్తు సోదరుడు 40 1 


బాబా తన ఇచ్చాళ్‌ శ్రిచే నితరుల లోగజేయుట 
ఇతరుల బుద్దులను నియమించు శకి 


జి. యస్‌. కపర్టే మర్రి "ఏ ఆ పిల సిప్‌ 402-4022-403 
బాబా సేవకుని ఫె నేరము తీర్చు-అప్పీలు 404 
బాబా - ఇతరుల నియమించి ఆటంకములు | 
తొలగించుట - మాన్ల్లుక్‌ దార్‌ 405 
పరమానందబాబా 405ఐ 
అంతర్‌ జ్ఞానము (బుతంభరవఏజ్ఞ) 

1. బాబా స్పష్టీకరణము ప 406 
2- బాబా తన సర్వజ్ఞత్వము నిరూపించుట 

స్థిర నిదర్శనములను హ. సీ. దీక్షిత్తు తెలుపుట 407 
8. బాబా = గజానన్‌ మహారాజు నిర్యాణము . FE 408 
4. దాస్‌గాణూ పోలీసు ఇస్‌ స్పెక్టరు పదవి 409 
5. తెంచేస్వామి.-కొబ్బరికాయ 410 
6. కాకామహారాజు నిర్యాణము 411 
7. గాడిల్‌ బాబాను [పధమమున దర్శించుట | 412 
... భీమశంకర్‌ నుండి ఆగమనము | 
8. గాడ్లిల్‌ బహూకరణములు 413 
9. గాడ్లిల్‌ బాబాను గణపతిగ బూజించుట 417 
10. ఆర్‌. యస్‌. - దేవు తలంపులు - ఉపదేశము 414 
11. డాక్టర్‌ ముల్కీ తప్పిదము 415 
12. జి, జి. నార్కె - బాబా పిచ్చివాడు 416 
15. జి జి, నార్కే - బాబా భిక్షాపొత్రము “oo 418 
14. జి. జి. నార్కే - బాబా కుప్ని బహుమతి 419 
15. యస్‌. బి. నాచ్చే - సెలవు ఆ త్త2ి0 
16. యస్‌. బి, నాచ్చే - రెండు అణాలు a 421 


17. దాతే - నారింజలు హే 4£2 


18. 
19. 


20 


21. 
నివ, 
వరి. 
24. 


నిర్‌, 
26. 


ని? 


నీర. 
29. 
30. 


81 


32, 
శ్ర? 
84. 
'శీ5. 
36. 
37. 
638. 
89. 
40. 
41. 
తేసి, 
4&8, 


(14) 

రాజబల్లీ మహమ్మద్‌ - చెట్టుపట్టా 
మఘుని కులాభిమానము 
యన్‌ = లోండా - కులాభిమానము 
హరికనోబా - పాదరక్షలు 
సోమదేవస్వామి - బాబా జెండాలు 
గుర్డార్‌ - ఒకరూపాయి 
మాన్కర్‌ తార్కాడ్‌ సతి రయొసగిన 'పేడా' 

సమర్చింపక పోవుట 
బల్లి పలుకు 
చో ల్కారునకు పంచదారతో తేనీరు 
పండరి న్యాయవాది - వకప్రవర్తనము | 
పరదూషణము - (పకటింపబడుట | 
చి. హెచ్‌. దున్నపోతు పె స్వారి 
మోదక్‌ మితుడు 
యస్‌, ఆర్‌, యస్‌. బాంధవ్యము 
జయకర్‌ సందేహములు నివారణమగుట 


దక్షిణలు మొదలగు తలంపులను-విధులను నిర్వ ర్తించజేయుట 


దీక్షిత్తు నిల్‌ రూతాయలు దక్షిణ 

దీక్షిత్తు - తాంబూలము 

కపరె = దక్షిణ 

ఉద్దవేశభాద్‌ - ధననష్టము - దప్పిక 

వి. యస్‌. మల్లర్కంర్‌ - పక్కా భక్తుడు 

(పత్యేక ' పేడా - మల్హ ర్కర్‌ సతి జీవితము 

డి. డి. రసానే - జేబులో నింకను ధనము కలదు 
బాబూరావ్‌ - బోరవ్మే మజిచిన రూపాయి 


అచ్చువేయువాని (యన్‌. వి) యు కిని వెలిపజుచుట 


శ్రీ టి. తప్పును సరిదిద్దు. కొనవలయును 
లాలా లక్ష్మీ చంద్‌ 
లాలా వ, సాంజా (గోధుమ కుడ్తువ క 


లో బత్తి 
424 


426 


_ శృ26ఎ 


427 


428 
శ2రిఎ 
శ29 
430 


431 
త్తని 
త్త 
434 


43 
436 


త్తం 


438 
439 
440 
441 
442 


444 


_శ&కర్‌ 


కీర 
ఆకలిగొన్నవానియెడ బావా _ఆద్రర్షణము a పటే 


“భనికుని దత, పుత్రుడు. 447 


| 1 2) 


45. హోలీసు ఊద్యోోగి 50 రూపాయలు - దాని అవసరము 448 


బాబా - భూతముల సహాయమున ఇంద్భజాలము 


1. తత్త్వజ్ఞాన సామాజకురాలు కకక 
నీ. కుశభావ్‌ 450 
ల ఇంద జాల విద్యాపయోగ బొధితుడు.. (| 45! 
4. భూత పేతాదులచే బాధితులు 45న 
5) హన్విరాజ్‌ బి టిప్నిన్‌నతి 452 


భవిష్యత్‌ నెలుగుటవలన లాభములు 


థై ర్యము - సహనము 1. ఆర్‌. చీ. పురందర్‌ mE 453 
ఏ, హ సీ. దీక్షిత్తు 494 


బాబా పూర్వ వృత్తాంతములు 


ఎ. బాబా - ఇతరుల పూర్వజన్మ వృత్తాంతములు 455-463 
జి. యన్‌. కపర్టే - గ్వాలంకర్‌ - కార్డిక్‌ 464.466 
_ ఉరిదీయువాడు - పగదీర్చుకొన తిరిగి పుట్టుట 

_ వునర్ణన్మము - కర్మఫలమనుభవించుట- నా. భా! ప 467-468 


 కిష్య (లేక) పిష్య - బాబా - ప్రధాన్‌ 469-470 
బాబా - జీవుల పూర్వజన్మ న్మృతులు - మేకలు 4/1 
జన్మజన్మముల గురువు భక్తులు ననుసఠీించుట . వ. 
తార్కాడ్‌నసతి స్‌ . 472 

బాబా ప్రస్తుత జన్మవృత్తాంతము he thet ల 4&7 2ఎ-కీ 7నిబీ 


, బటొబా = పునర్జన్మము (1, 2 8) | షై | య. 4723 
స్వీయ చరితాకములగు పూర్వజన్మ స్మ్యతులు స్ట; 
పాము-కప్ప పగతీర్చుకొన మరల పుట్టుట త్‌ శ, 
 వాననల పెంపు - ద్రైవనిర్ణయము -న్యాయము  . 47 
బాబా పూర్వజన్మస్మృతులు - నిబద్ద పరిశళ9మ - 
సాధనము- నిరంతర నిస్వార్థసేవ = 47449 


(13) 


బుణానుబంధము 
లిక బంధనమున జేసిన జనులను 
బాబా తనదరికాకర్షించువాడు 


చి- కుళభావ్‌ పవిత్రమైన కోరిక 


5500-51. ఎ 


1, నొ. గో. చందోర్కర్‌ 
2. క్షిరసాగర్‌ శ. 
8, 4 పూర్వజన్మమున బొబా సంబంధీయులు U2 
క్‌. తరిమివేయుట తగదు 

6. జంతువుల బుణానుబంధము dit 
భావా తానీ జన్మమున [బాహ్మణుడనని సూచించుట 505. 4 

వావా భక్తులయెడ గల (మేమ 

బాబా (పేమ నభినందించుట 

ఏ) వి. యస్‌. గిరిధర్‌ సతి చి ఆర్‌, బి. పురందర్‌ 507-508 
నందరామ్‌ మార్వాడి-సాయిశబరి-సాయికుచేల 509-510-511 
వఖర్‌ కర్‌ - అరటిపండ్లు - సంకా9ంతి హల్వా 512-513 
పురందర్‌ సత్సి వంకాయ, తార్మాడ్‌ నతి, పేడా 14-515 
కపర్టేసతి, నై వేద్యము; కుష్టరోగి పేడా 516-517 

నిర్మల మతితో సమర్చించు బహుమతులు ” 
గార్టే మామిడిపండ్లు ౫ పండిడ్‌, భుక్తశేషమైన లడ్లు 518 

మలిన మనస్సుతో నొసగు బహుమతులు 

భిక్కూబాయి పూలమాల, కర్బూజా ఫలములు దూద్‌ పేడా 519 
సంశయాత్మక బహుమతులు- కనిక్కార్‌ సతి- దాిక్షలు రడి0 

3. బాబా భక్తులకొటికు స్వార్థ క. 
ఏ. బల్వంత్సు జి. కపరే - స్టేగువ్యాధి ర్‌డి1 
చి. బాబా - తన కంఠమును సమర్శిం చుట ర్‌నిల్లీ 
సి బాబా - ఆరో గ్యత్యాగము ర్‌ని3 

3. వాబా = భక్తుల తలంపులను మన్నించుట క 
హరిభావ్‌ పన్సే - తల్లి ప్రారము ర్‌బైశీ 
నిడి 


సి) 
ఇ) 


(14) 


మావుషే తలంపులు డి) నాచ్నే అత్త 
వధవ్కర్‌ = అకలి 


ఎఫ్‌) వైద్య ఆరోగ్యము - రక్షణము 


జి) 


(పథాన్‌సతి - పసిబిడ్డ యేడ్చు - బాబా వినుట 


హెచ్‌) పురందర్‌ మూర్చపు పట్టుదల 


వి) 


ఎ) 
సి) 
డి) 
ఇ) 


రకా రు గా 


వార్తే - మూర్జపు పట్టుదల 

4 బాబా - బిడ్డలను ప్రేమతో కనిపెట్టి రక్షించుట 
ధులియా బహల్కర్‌ బిడ్డజబ్బు 
మహల్వాపతి - సర్పములు 
తార్కాడ్‌ సతి - సర్పము 
మిరికరునకు అభయము - సర్వము . 
బూటీ గండము - బాబా అభయము 

క, బాబా - భక్తుల విషయమై ఆలోచన బాలషింప్‌ 

బాబా - కుష్టరో గులయెడ ఆదరణము 
6. నహాయములు --సంతతి నను[గహించుట 

డి. యస్‌. రసానే బి) హెచ్‌. వి. సాతే 
సవత్నేకర్‌ 
జారంగబాద్కర్‌ సతి 
చింతామణిరావు 


ఎఫ్‌) మహల్సాపతి జి) _రతన్‌జీ సేత్‌ 


ఎ) 
వ్ర) 


బిడ్డలకు బాబా దీర్హాయువు (పసాదించుట - (నార్కే) 
7. భక్తుల సంసార విషయముల బాబా సహాయము 
నిమోన్కర్‌ దంపతులు 
హెచ్‌. వి. సాతే దంపతులు 
8. వ్యాపారమున సహాయము 


ఎ డి. యస్‌. రసానే - ధాన్యవ్యాపారము 
బి బయ్యాజి పటేల్‌ - చెజకు పైరు 
సి) రావ్‌బహదూర్‌ యస్‌. బి. ధుమాల్‌ 


పన్లిక్‌ (ప్రాసిక్యూటర్‌ ఉద్యోగము 


క్‌26 
ర్‌సి7 
528 
529 
5830 
531 


ర్‌32 
533 
స్‌ఏ్‌ 4 
535 
536 
53 ౯ 
5886 


589-540 


541 
ర్ర్‌క2 
ర5్‌క్షతే 


544.45 
54*5ఎ 


5క6 
ర్‌క్ష ౯ 


548 
ర్‌శ9 


క50 


(15) 


9. భక్తుల (పేమకులొంగి బాబా తన పూజకు 
సమ్మతించుట - బాబా - రంగారి ర్‌5్‌1 


బాబా గురుపూర్ణిమ జరుప నియమించుట ర్‌ర్‌2 


10. భక్తులయెడ బాబా జాగరూకత 


నా. గో. చందోర్కర్‌ ర్‌ఫ్‌ 8 
తానా ప్లీడరు జోషి ర్‌ఫ్‌ 4 
కాకా మహాజని శిరసి 
రావ్‌ బహద్దూర్‌ యం. డబ్బ. [ప్రధాన్‌ - తల్లి క్‌5 6 
సదాశివ తార్కాడ్‌ సతి - సేవకుడు లర? 


11. బాబా జాగ్భ్ళతి - భవిష్యత్‌ జ్ఞానము 


ఎ) జి. జి. నార్కే - పేగుగల యింటి "హల్వా" లర్‌? 
బ్ర) యస్‌. బి. ధుమాల్‌ - పేగు సమయమున 

_ ఇండ్ల మార్చు 559 
షీర్దిలో పేగు - జనుల భయము _ శఠ9ఎ 


12. బాబా తన భక్తుల అధిపతి - యజమాని 


ఎ) కాకా మహాజని బి) ఆర్‌..బి. పురందర్‌ 560-561 
ఒక భక్తుడు .. ర్‌ రడ 
13. అపరాధియెడ బావా కరుణ 563 
14. (పయాణములందు బావా సహాయము 564-574ఎ 


135. వివాహములందు బావా సహాయము 
ఏ) ఆదం దలాలి డి) యల్‌, జి ముసె. 
సి దామోదర్‌ రసానే : 
డి) యస్‌. బి. ధుమాల్‌ 575-577 


16. యం. బి. రేగేయెడ బావా (పేమ ల్‌ 78 
17. ప్రాణరక్షణము వ) యస్‌, బీ. నాచ్నే 579 


బి నిమోన్కర్‌ బిడ్డ 80 


(16) 
చాబొ. సర్వతం|త్ర స్వత౦[తత 


ఎ. ధులియా కోర్డు కమీషన్‌ 
NN. SOE సేమోర్‌ కర్టిస్‌ బాబాను దర్శించుట 


బాబా నిర్భయము . 


బాబా - గంధ సమర్పణము - ముస్లిములు కరిలతో చేరుట 


బాబా న్యాయ విధానము 

బాబా నీతి - సమత్వము కప ర్దే డైరీ 

యి. వేపచెట్టు కొమ్మ 

వీ. యస్‌, చి. నాచ్నే ఆత్తగారి [వతీకారము 

సి. బాబా పటిల్‌ -. డి. చకనారాయణ ,. 
ఇ పెష్టన్‌ జామన్‌ యఫ్‌. తుకారా బర్కు 
బాబా - జంతువులు కటక 
బాబా మత సామరన్యము 

బాబా - మతాంతరీకరణము నిరసించుట 

బాబా - (ప్రార్ధనలు 

బాబా - విజ్ఞానము - వైరాగ్యము (అరు, సీతాఫలం 
బాబా పూర్వాచార పాలనము 

మృతా౭2శెచము-- -భ కులు పాటించు సందర్భము . 

బాబా ల ఆచార ధర్మము ఎ ఎటుక 


వివిధ నియమములు 


వచనమున బాబా ఆదేశములు 

బాబా పలుకులందు ప్రత్యేకత - వై. పరీత్య భావము' 
బాబా (పత్యేక హాస్యము- హేళనము 

బాబా [వత్యేక బోధా విధానము 

బాబా ఛాయా పటము తీయు విధము. 

బాబా నీతి కథలు అ 

బాబా-కాశీనాథ ఉపాసనీ పరా పలికిన పలుకులు 


ర్‌రి1 
ర్ర్‌రిి 


583 
కరి4 
రరిర 
586 
కరి? 


588-556 ఐ 


590-591 
ర92-59నిబు 


* 593-5౪ 


595 
596-599 
600-605 
606-607 


608 


609 
610-618 
619-620 
621-625 

626 

627-634 
635-643 


సొయినగు నేన = ద్యారకామాయి నగుదు | 


ద్వారకామాయి కననీమ తానకంబు- ద్వారకామాయి | 


అ 


శితజన తారకంబు 


ద్యారకామాయి పావ నివ వారకంబు-ద్వారకామాయి సుమ సుధా థారకంబు 


ఇచట నేనుండ నిక భయమేల? విడుము-నీ బరువుల నా 
నన్ను గనుము-వే(గన్నుల నిన్ను(గందు-శ్రితుని నిన్నెప 





om 


¥ 


™™ 


ఎగ్‌ ంవో 








ఆఅంజథఅ 


స. | 
1 sa 
ye 69 

er eo 
i mw 
4p స్య 
పల్లి 2 53 
4G 191 
జ. 


3 


ను 
కు 
అలనే 

మత 


౯ స దీ 
ల్స్‌ sh 
x 
rel 
Bg f 
Eel) శ, (రల 
గ 

ANd 


బొౌయిదాదాొా దిశి 





4 


ణా 
"a కస్ట 

క . న్‌ 
సలి « స్‌ 
qr 63 9g 
న g3 
గ 3 2 
3 ' 63 i a 
"స్‌ ఆ iO ౧ 
| 

నై da సి 


శశ కర 3) జ్‌ 
0 చిం 5 

bye hs 

& | ఆ ళు 

Ww బి 

fe సి ర 








నమః శ్రీ కృష్ణాయ భగవతే 


శ్రీ సాయీ సద్గురవేనమః 
తం సాయీనాథ బోధామృతము ' 
_ (4 సాయీబావఐబా అభయపిదానములుం సూక్తులు) 
* ద్వారకామాయి రూపమున బాబా అభయ |వదానములు - 


1. నీవుచేరి కూర్చున్న యిది- మన "ద్వారకామాయి” తన 
బిడ్డల అపాయములనుు కష్టములను దొలగింప సమర్థమైనది. ఈ మసీదు 
ప మిక్కిలి దయామయి, తన్ను - నెణినమ్ము బిడ్డలకీమె అనుగుత ల్లి. 
వారు ఆవదలోనున్న ఈమె రక్షించును. ఒకపరి 'నీమె. అంకమున 
జేరిన వాని కష్టము లన్నియు తొలగిపోవును... ఈమె - నీడ యందు 
విశమించువాడు అవ్యయానందము బడయును, tn ng 


"a ద్వారకామాయి బిడ్రలగు వారెని సర్పమేమి చేయ గలదు? 
సర్పము కనబడెనేని వారు దానిని వినోదముగ జూళురు. ద్వారకామాయి 
రక్షణమున నున్న వానిని సర్నము తాకగలదా? 


8. మనము భయపడవలసిన పనిలేదు. తాకుము! నీ వెటుల 
తాకి చంపగలవో చూచెదగాక! . (అని ద్వారకామాయి కక పెట్టును) 
౨ (86 474 


4. ఇది మసీదు కాదు. ఇది ద్వారక. ఈమె శరణు పొందిన 
వారెన్నడు ఆపదల పాల్పడరు. 


ని శ్రీ సాయీనాథ బో ధామృతము 


5. ఈ మసీదు నందలి మెబ్లెక్కినవాని పూర్వ కర్మ జనితము 
లైన బాధ లన్నియు తుదిముట్టి సుఖ సంతోషములు పాప్తించును. ఆ 
ఫకీరు - భగవానుడు మిక్కిలి దయామయుడు. మా కష్టములను తొల 
గించును. 


6. ఈ ద్వారకామాయిని (ప్రవేశించెనేని వాని గమ్యము (సంక 
లృము) సిడ్దించును. గ స. 

౧ ఈ ప్రదేశము (ద్వారక) తారణము - జనులను రక్షించునది. 
కాని మారణము - చంపునది కాదు. 


ద్వారకామాయి - మసూది అయి - ద్వారకామాయియే = సాయి 


8. నే నేమియు. చేయను - నేను దేనిని స్వీకరింపను. దత్త 
స్వామియే తన సొమ్మును తానడుగుచున్నాడు. తనకు చెందవలసిన 15 
రూపాయలు రాబట్టుకొని మసూది అయికి యిచ్చినాడు. కావున ఆ 
ధనము (నాచే) స్వీకరింవబడెను. 

బాబా అభయ పుదానములు 

8. నా (జాగరూకత గల) దృష్టి యెల్లప్పుడు నన్ను (పేమించు 
వారి యందే |పనరించును. నీ వేమి చేయుచున్నను, నీ వెక్కడ నున్నను 
నీవు చేయు (పతి కార్యము నే నెలటుగజాలుదును అను విషయము నీవు 
గుర్తించుకొనుము. 

,_ 10. నన్ను ధ్యానించుచు, నా నామము న్మరించుచు నా లీల 
కీర్తించుచుండు నతడు నాయనుభావము పొందగలడు. వాని నకల 
కర్మములు విడిపోవును. నే నెల్ల వేళల వాని చెంతనే యుందును. 


11. ఎల్లవ్వుడు నీవు సత్య మాధారముగ సంచరింపుము. నీ 
వెక్కడనున్న నెల్ల వేళల నిన్ను విడనాడక నీ 'వెంట నుందును. 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, నూక్తులు న 


మన 


12. నీ వెప్పు డెక్కడ తలచిన వైళమ నీ దరి జేరుదును. 
స్‌వు భయపడవల సిన పనిలేదు. 


19, అనన్య భక్తితో నన్ను చింతించుచు నన్ను శరణొందిన 
వానికి నేను బుణవడిన వాడను. నా తలనైన వెచ్చించి వానిని రక్షించి 
తీరుదును. 


14. నాయం దెల్లప్పుడు మనస్సు నిలిపి నాకు ముందుగ 
నమర్చింపక యే అవమేనియు చవిచూడని వానికి నా యందు పేమ 
విశ్వాసముల బజిపుచు నా కొరకై. క్రుత్సిపాసలు గని యితర మేదియు 
లెక్కిడకుండు వానికిని నేను బానిసీడ నగుదును. 


19. నేను భక్తపరాధీనుడను. నా భక్తుని చేజిక్కిన సేవక డను. 
నేను భ క్తిని పేమింతును, 


16. కాంతా పుత జననీ జనకాస్స బంధు మితాదుల నుండి 
హృద యమును మరల్చి నన్ను (పేమించువాడే నా యదార్ధ భక్తుడు 
నముద9మును చలు నదివలె అట్టివాడు నా యందు లయమగుచున్నాడు. 


17. సా. బా. :- నా ధనాగార వీగ మిపుడు నీ చేతుల శ 
ప. నీవు కావలసినది కోరుకొనుము. నెలకు రు. ర/- లేక్‌ 
. 100/- లేక ఏమి కావలయునో కోరుకొనుము. నేను నీ కిచ్చెదను. 


భక్తుడు :- (యం. బి. రేగే నా కేమియు వలదు. 
సా. బా. :- ఏదైన కోరుకొనుము. నీ కీయ నభిలషించుచున్నాడను 
భక్తుడు :- నేను కోరిన దేమైన నిచ్చుటకు సమ్మతించి నల్లేనా? 


సా. బా. ఫు సందిహ మేమి? తప్పక యిత్తును. 


4 శ్రీ సాయినాథ బోధామృతము 


భక్తుడు:- అట్లయిన, బాబా! నా కోరిక యిది. ఈ పుట్టువున, 
ఇకముందు నాకు గలుగనున్న మజి ఏ పుట్టవు నందైన 
నీవు నన్ను విడిచి పోవలదు. నీవు నా తోడనే యుండ 
వలయును. 


సా.బా.:- తప్పక - నీ వెటుల నున్నను - ఏమి చేయచున్నను, నీ 

లోన - నీ వెలుపల - నీ తోడ నుందును. 

18. వా భక్తుడు నీ యందు - తన యందు - సకల భూతము 
లందు నన్ను గుర్తించును. సకలమును తన గురువుగ జూచును. వాడు 
నా అను భావమును (సాదృశ్యమును) పొందును. 

19. నీ సకల సంకల్పములను నన్నేకైక లక్ష్యముగ జేసికొంటి 
వేని నీవు పరమార్థము బడయ గలవు. నన్ను చూడుము! నేను నిన్ను 
చూతును. నీ గురువును గాఢముగ విశ్వసింపుము. అదియే సాధనము. 
సకల దైవములు గురువే. 

20. నిండు మనస్సు నా కర్చించి నా యందు విశమించువాడు, 
తన దేహమును గూర్చియేని తన ఆత్మను గూర్చికాని భయపడవలసిన 

పనిలేదు. నన్నొక్కనినే చూచుచు, నన్ను గూర్చియే వినుచు, పలుకుచు 
నాయందే భక్తి సలుపువాడు (చైతన్యమును) ' దైవమును పొందును. 
నిత్య శుద్దబుద్దునిగ నన్ను సేవించువాడు నన్ను జేరును. 


21. నిరంతరము నా నామము స్మరించువారు వారి గమ్యమును. 
జేరుదును. 


22. ఉప్పొంగు హృదయంతో “సాయీ” - 'సాయో అని ఈ 
రెండక్షరముల మాత్రమే న్యరింపుము. నీ బాహ్యాడంబరములతో నాకు, 
పని లేదు. అట్టి భక్తుల యందే నే నధివసింతును. 


నిల. నా నామము జపింపుము. నన్ను శరణు పొందుము, 
"నే నెవడను?' - అని తెలిసికొనుటకు శ్రవణ మననముల గావింపుము. 


శ్రీ సాయోబాబా అభయ పదానములు, సూక్తులు ర్‌ 


24. నేను నిరాకారుడను. సర్వవ్యాపిని. 


ఏర. తన భారములు నాపై నిలిపి నన్ను చింతించు వానిని 
సర్వ విధముల ఆదుకొని రక్షింతును. 


"యోగక్షేమం వహామ్యహమ్‌” 
26. సత్యము! నీ సకల భారముల నాపై నిలువుము. 
27. నా భక్తుని యింట తిండి గుడ్డలకు కజవు కలుగదు. 


నిర. భక్తులు మిరు నా బిడ్డలు. నేను మీ తండిని. పీితి 
వస్తువు వా వలన మిరు పొందవలయును. (సాయి దేవుడు కాడు అని) 
అటుల మారు పలుక రాదు. 


29. సీ వాందోళన జెంద నేల? నీ సకల బాధ్యతల నేనే 
వహింతును. 


80. ఊరక కూర్చుండుము! (ఊగేమూగే) అవసరముల నేను 
తీర్చెదను. నిన్ను గమ్యమునకు జేర్చుదును. 


81. బాబుగిర్‌! పొమ్ము సకలము rp గాణూ! 
నేను నీకు సమకూర్చుదును. 


మాన్కర్‌ పుుతుల కెట్టి లోటును కలుగ నీయను. 
అభయం - మా భె 


82. నీవు భయపడ నేల? [నీవు విశ్రమింపబోవు చోట] నే నచట 
లేనా? 


83. ఇక్కడ నుండుము. దీనిని నీ గృహముగ భావింపము. 


డ్రి శ్రీ సాయినాథ బోధామృతము 


గవర్నరు బల్లెము చేబూని దాదాను (జి. యస్‌. కపర్ణె] పొడువ వచ్చెను. 
నే నాతని పితిఘటించి తరిమి వై చితిని తుద కాతని సమాధాన పబచితిని, 
నే నిక్కడనుండ నెవరేని ఏల భయపడవలె? 


94. ఈ బిడ్డ నిదురించు నపుడు మనము పిక్కన నిలిచి 
జాగత వహించి, కాపుండి శ్రమపడవలయును. 'ఏషసుప్తేషు జాగర్తి, 
భూతేషు పరినిష్టితః' 


లేల. నా భక్తులను ఆపదల పాల్బడనీయను. నా భక్షులగూర్చి 
యోచించు చుండవలెను. నా వాడు కూలనున్న తటి నా చేతుల - నా 
వాలుగు చేతుల [అనంత కరముల] ఒక్కమారుక జూచి ఆదుకొందును. 
నా భక్తుడగు వానినే తరుణ మందున బడనీయును. ్క 
"ఏ నమాపత్సుకృ శ్రమ కాంతారేమ భయేషుచ 


ae. 
గ్‌ 


కీర్హయన్‌ పురుషః కశ్చిత్‌ నావసీదతి నిశ్చితమ్‌” 

ల6. నేను దాని [కప్ప] తండడిని, యిక్కడ నుంటిని, దానిని ఆ 
సర్పము నోట బడనీయుదునా? డాని నెట్లు విడపింతునో చూడుము! 
ఓయీ! వీరభ్శదప్ప! నీ ద్వేష బుద్దికి సిగ్గుపడుము. ద్వేషము విడువుము. 


(సర్పము కప్పను విడిచెను) నే నిచ్చిన మాటను నిలుపుకొని కప్ప 
మైన బనప్పను సర్పమెన వీరభదవ్చ నుండి రక్షించితిని. నన్నిక క్షు 
బంపి దైవ మాతని రక్షించినాడు. 

97. నీ బాధలను తొలగించుటకై నీ కొఖకు నేను దాధవడవలసి 
వచ్చినది - చూడుము! : 

నిన్ను మృతినొంద నీయను, నిన్ను [నందరాము] మృతినొంద 
నీయుటకు. ముందుగ, నేనే మరణింతును. [నందరామ్‌] 1018 తరువాత 
చాలాకాలము జీవించినాడు. Ee 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 7 


'నానా' ప్రాణాపాయ స్టితియందున్న వాడు. కాని నేను మరణింప 
నీయుదునా? 5తిర్‌ ఎ] 


[ 
ఫకీరు [భగవానుడు] దాదా సాహెబును (జి. యస్‌. కపర్దే] చంప 
దలచినాడు. కాని నేనది సాధ్యపడనీయను. 


ఓ అన్నా! నేనొక్క నిముస మాలసించితినేని ఈతడు [యస్‌. బి. 
నాచే] మరణించెడివాడు. ఆ పిచ్చివాడతని కంఠమును గూడ _— 
నాడు. కాని నే నాతని దూరముగ గెంటివై చితిని. ఎమి చేయ 
నావాని నేను రకం నేని యింక రక్షింవజాలు వారెవరు? 


వర... అతడు నా వాడు నాకే చెందినవాడు. వానిని తరింప 
జేయుటకు నేనే బాధ్యత వహించితీరవలె, నాకంటె వాని కింకెవరుగలరు? 


89. [కలరా పిశాచి తరిమి బయం తరువాత] నీ విప్పుడు 
భద్రత గంటివి - పొమ్ము! 


40. రేయింబవళ్ళు నా బిడ్డల గూర్చి మణి మణి యోచించు 
చుందును. వారిని వేర్వేరు పలుమాటులు గణింతును. | 

(యస్‌. బి. ధుమాల్‌ తో) భావూ! రాతి యంతయు నిద మెట్టిదో 
నే నెబుగను. నిన్ను గూర్చియీ తలంచుచు తలంచుచు పరుంటిని. 

[వతి పదమున నిన్ను గూర్చి జాగత పడవలసి వచ్చినది. లేకున్న 
ఏమైయుండెడిదియో! ఆ దె వమునకే యెలుక! a 

41. ఏ వేళయందును నేను నా వానిని మటువను. అతడు 
రెండు వేల మైళ్ళ దూరము న అతనిని జ్ఞప్తి యందుంచుకొందును, 
అతనిని విడిచి నే నేమియు నారగింపను. 

42. నా కెవరి యెడను కోవము లేదు. తల్లి బిడ్డలపై కోవ 
వహించునా? సముదిము నదుల జలముల నాయా నదులలోనికి తో 


గ్ర 


es 


8 శీ సాయీనాథ బోథామృతము 


వేయనా? నేను భక్తిని పేేమింతును. నా భక్తులకు నేను సేవకుడను, 
భక్త పరాధీనుడను. 

48. నా బిడ్డల నాకటి చిచ్చువే నే నెట్లు బాధ పడనిత్తును. 

44. అయ్యలారా! రండి! సంచుల నిండుగ “ఉధి” గొనిపొండు. 
మో తలి ధనరాసులను బండ్ల కెక్కించుకొని పాండు! ఇటు చూడుడు, 
జనులు వచ్చి, బాబా! “మాకీయుము! మాకీయుము!' - అని కోరుదురు, 
తీసికొనుడని నేను చెప్పుదును. ఎవడు తీసికొనడు. ' 

45. “అడిగిన వారలకు లేదనక సమృద్ధిగ నీయుము' అని, నా 
గురు డానతి నిచ్చెను. సద్బుద్దితో నా మాటలు వినువారు లేరు. నా 
ధనాగారము తెరువబడియే యున్నది. ఎవ్వరు నా ధనమును బండ్ల 
కెక్కింప జూడరు. తవ్వుడీ! యని యందును. ఎవ్వరే మాతం శమ 
పడరు. “'తివ్వి వెలికి దీసి బండ్ల కెక్కించుకొని హిండు! మాతృ 
గౌరవమును నిలువ దగిన బిడ్డలు కండు! మో కొట్ల నిండించు కొనుడు! 
మన మేమి కానుంటిమో! యిక? - ఈ జీవిత మేమగునో? పృథివి వృథి 
విని జలము - జలమును అగ్ని - అగ్నిని వాయువు - వాయువును, 
ఆకాశము - ఆకాశమును జేరును. ఇట్టి మంచి అవకాశం మోకు గలుగ 
బోదు” - అని చెప్పితిని. _ 

"యాత్యేవ యమునా పూర్ణం .సముదముద కార్లవమ్‌ . 

ఆత్యేతి రజనీ యాతు సా నపతి నివర్తతే” 

46. నా పలుకు లందు గాఢ విశ్వాస ముంచుడు! మీ ఆశయము 
సిద్ధించును. 

ఈ సమాధియే శ్రీ సాయి యెలుగు వినుచు 
“చిరను పాంతరాత్మగ సాయి పఅగు ననుచు, 

47. 15-10- 1918 నాడు లక్ష్మన్‌ తో బాబా స్వవ్నమున-" నేను 
మరణించితినని "జోగ్‌ తలంచుచున్నాడు. నేను జీవించియే యనా డను. 
రమ్ము! [వభాత హారతి గావింపుము"”,. 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు రి 


తేరి. నారు. 1-4-0 లు నా కిమ్ము! (మజ్యా నవ్వా రూప్యాదేవో!) 
49. నన్ను అనన్యగతి శరజాందిన వారిని-చిడనాడక చా సమాధియే 
వారితో పలుకాడును. 
50. ఈ సమాధి నుండియే నేనెక్కుడు చురుకుగ బలముగ 
నా విధులను దీర్తును. 
1. నా మహా సమాధి తరువాతనేని సీ వెక్కడ ఏ క్షణమున 
నన్ను దలంతువో అక్కడ కాక్షణమున నిన్ను జేరుదును. . 
51 ఎ. 23-8-1954న అహమ్మదాబాదునందు 'సి. సి. మాన్మివాలా” 
ఎదుట బాబా పొడమి యిట్లనెను, 

“బాబా ఎల్లవేళల తన భక్తుల సమక్షముననే యున్నవాడు? 
నర్వవ్యాపిమై తన 'భక్తులను ఈ విశ్వమును - భభిమార్గమున నడిపిం చుచు, 
గమ్యమును జేరుటకు చక్కదిద్దుచు నున్నవాడు-అని బి. వి. న 
లేఖ (వాసి, తలియజెప్పుము”. 

భ్‌ [పేమతో నా భక్తుడు నన్ను పిలిచిన మాత్రమున ప్రత్యక్ష 
మగుదును. నా (పయాణమునకెట్టి వాహనములు అవసరములేదు, 

* బాబా నియమములు ౪ | 

53, ఆతులగు భక్తుల లౌకిక పారలౌకిక పయోజనములను 
పిసాదించుటకు సాధు సత్పురుషులు పొలుతురు. దీనికై “డాక్టరు పిళ్ళ" 
యింక పవి జన్మలు పొందవలసిన పనిలేదు. ఆ బాధ యంతయు పది 
దినములలో సహింవబడును. 

ర4. భక్తులకట్టి హితాభీష్టలను (పసాదించుటకే. నేను వచ్చితిని, 

ర్‌5, ఆశీస్సులను (పసాదించుటే. నా పని, 

56. ఐహిక లాభములను - ఉద్యోగములను, ధనమును, సంతా 
నమును, వ్యాఢి నివారణములను గోరి బాబాను ee జనుల నొక 
భకుడు నివారించెను. 


న) 


10 శ్రీ సాయినాథ్‌ చోధామ్యత్‌ము 


సా, బో ఆవని చేయకుము! నొవారు మొదట ఆ తలంపుతోడవే నన్ను 
జేరుదురు. వారి హృదయ _ కామితములను పొందుదురు... 
జీవితముల సుఖ నంతోషముల బడయుదురు. అపుడు వారు 
నన్ననునరించి పురోగమింతురు. పలువిధములగు కారణములా 
నావారిని దూర దూరములనుండి నా దటికి నేను ఆకర్షింతును. 
నేనే యేలికోరి వారిని నా దాపునకు జేర్చుకొందును. .వారంతట' 
వారువారు, నేనే నా దజికి వారిని జేర్చుకొందును. ఎంతెంత 
దవ్వుల - వేలకొలది మైళ్ళ దూరముననేని వారున్నను, పిట్టలా 
కాళ్ళకు త్రాన్భగట్టి తమ దలటికి. లాగుకొను విధమున - నేనే 
' వారిని నా చెంతకు జేరదీయును. ప 


"రీ7. ఈతడు బా?హ్మణుడు,- ' న్వచ్భమైన బార్రివ్మాణుడు, పరయ 
పివికతుండెన బావ్మాణుడు. ఈ- బారిహ్యాణుడు *లక్షలక్షొలది... జన్లులను 
శుభ మార్గమున నడిపించి, గమ్యమునకు - సచ్చిదానందధామమున కం 
జేర్చగలడు. ఇది బాంహ్మణ మసీదు. 


* చోబో సూక్తులు పో 
(సహజ స్వభావ - శక్తీ - సామర్థ్య సూచకములు) బాబా సహజస్టీతి. 
ర్‌రీ. నేను దైవమును (అల్లా). నేను మహాలక్ష్మిని. ఈ మసీదున 
గూర్చున్న నేను నత్యమును వలుకుదును. 
[పండరియందు విరోబాను - నేను] హోమ్ము; నేను పండరీయం 
దున్నాడను. (నౌ. గ్‌ ణక చం) 


[నేను గణపతిని] క గణపతికి నీవు సమర్పించినవన్నియు నాకూ 
జేరినవి. 

[నేను దత్రాతే]యడను ను] నీవు గర్వీంచుచున్నావా? పురుష సంతతి 
బడయు అదృష్టము నీ కెక్కడ కలదు? (గంగాపురమున దత్తస్వామి 
సన్నిధి నీవు కొవించిన ప్రొర్ధనల ఆదరించి) ఈ. తనువును చీల్చి, నీకు 
పుతుిని పిసాదించితిని. 


శ్రీ సాయీవాబా అభయ (పదానములు, సూక్తులు 11 


[నేను అక్ష్మినారాయణుడు] గంగ కొజకు నీ వెక్కడకో హోనేల? 
నా పాదముల దటి దోసిలిని పట్టుము. ఇక్కడే గంగ 1పవహించును. 


సి ధ్యాన నిష్టయందు ఈ (సాయీ) మూర్తిని జూచిన నేమి? లేక 
చు క్షే నారాయణ రూపము జూచిన నెమి? 


[నేను మారుతిని] నా తండి నన్ను మారుతికి అంకితము గావించెను. 
. నేను మారుతి దేవాలయమునకు ముందునిలిచి, నేన నాతని సోదరుడనని “సైగలు 
' చేయుచుందును. 


59. (నేను శ్రీ కృష్ణుడను) (ద్వారకామాయి 'యందుండి) 
. సా. బా:- Nese రావ్‌తో) రు 11-0-0 లు దక్షిణ నాకిమ్ము! 
ఉ. భా;-నా పది సృష్ట న మనస్సు నర్పించితిని. 


సా. బా:- కాదు. వాని నిచ్చుటకు నీవెవడవు? ఇంతకమున్నే అవి నాకు 
జెందినవి. పారాయణము చేయుము, 


ఊఉ. భా - ఏ పురాణమును? 


సా. వా:- నేను పూర్వము చోధించినేది = నేటికిని నేను నోధించుచున్న ది 
యేదో - ఆ పురాణమును, 


ఉం. ఛా:- అది గీతా? అ జ్ఞానేశ్వరియా? 


పొ. బా:- పొమ్ము! బాపూసాహెబ్‌ జోగ్‌ చదువుచున్న దానిని తెమ్ము! 
జోగ్‌ దగ్గరనుండి భాగవతము ఎకాదళ స్కంథమును ఉద్దేవేశభావ్‌ 
ప్రీసికొనివచ్చెను. 


+ భావం - (అదాటున తనవేలా (గంధమున జోనిప్కి తిజచి దీనిని చదువుము! 
(అది కృష్ణోద్దవ సంవాద భఘట్టయ) నిత్యము దీనిని వఠింపుము, 
oo పదసన్నిధి(జేరి, చదివినది మననము చేయుము, . 


12 శ్రీ సాయినాథ బోథామృతము 


(గమనిక- ఆ ఏకాదశ స్కంథ మననమే హృదయ స్టాయియైన 
శ్రీ కృష్ణసాయికి - బాబాకు 11 రూపాయల దక్షిణ సమర్నణము) 


60. (రోహిొల్లాతో) అదంతయు (వివిధదై వములు) "అల్లాెఅ గును. 
61. ప్రశ్న :- బావా! నీ వెవడవు? ఎందుందువు? 


సా. బా:- (అద్వ్వైతస్టిలో నేను నిరాకారుడను. సంపూర్ణుడను. నిర్గుణుతను, 
నాకొక పేరులేదు - నివానము లేదు. (మరల ద్వైత భావనమున) 
కర్మచే బద్దుడనై ఒక దేహమునజేరితిని (కావున) ఒక పేరు-నివా సమ 
హైందితిని. నా పేరు - “దేవా” ఈ (ప్రపంచము నా నివాసము. 
(బ్రహ్మము నా తండి. మాయ నాతల్లి. వారి కలయిక వల! 
ఈ దేహము బొందితిని. ఈ విశ్వము అశాశ్వతము పరిణాముము. 
మార్చు -- పాందునది. 
62. నేను పర్వర్షిగర్‌ (దైవము అగుదును. నేను షరి 
యందును, ఎల్ల యడల నుందును. 
నా వయస్సు లక్షల సంవత్సరములు, నాపని ఆశీస్సులు మఆంత్వ్పు! 
సమస్త వస్తువులు నాకు జెందినవేే (పతి వస్తువు - పతి జీవికిని నేనే యిత్తు; 


63. నేను గంగాపురమున, పండరీపురమున, ఎల్ల [వదేశాము 
కున్నాను. ఈ విశ్వమునగల ప్రత్యణువునందు నేనున్నవాడను. 


64. . ఈ విశ్వము సర్వము నా యందున్నది. 
65. నీవు గాఢముగ (క్రేమించి సేవించు వానియంచే హత్తుకొ 
యుండుము, దైవము నిన్ను వెగము రక్షించును. 
65 ఎ. సొ. బా! (శంకరరావు గౌ హంకర్‌ తో వారికి బాధాకరః 
_"లైనవి అనేకములు గలవు. నా. దగ్గర వున్నంతవరకు ఆ కష్ట ముళీ 
వారు బాధ పడరు. భాధ కలిగించు. వారిని దైవము కిక చును. దైవ 
మంచి చేయువారిని రక్షించి తోడ్పడును. చెడు చేయువారిని శిక్షించును 


శ్రీ సాయోబాబా అభయ (పదానములు, సూక్తులు 13 


థి సర్వ వ్యాపకత్యము 4 


66. నేను నిరాకారుడను. ఎల్లెడల నున్నవాడను. నేను పతి 
వస్తువునందు నున్నవాడను. నేను (ప్రతి పదార్హమున దాని కావలనున్నవాడను, 
నే నాకాశము నంతట నిండియున్న వాడను. 


నీ దృష్టి గోచరమగునది సకలము నేనే. నేను చలింపను - 
కదలను. 


67. ఈ దృశ్యము సమస్తము నా ఆకారమే; చీమ, ఈగ్యరాజు, సేద. 


68. నేను జలముల, స్టలముల్క అడవుల, జన సమూహముల, 
అరణ్యముల, ఎడారుల నున్నాడను. అగ్నియందు గలను. ఆకాశమున 
గలను. ఏ ఒక్క తావునకే నే నంటికొని యుండలేదు. 


69. ఆకలి నొందు కుక్కకు అన్నము పెట్టుట నన్ను భుజింప 
బెట్టుటయే. దాని ఆకలి తీరిన నా ఆకలి శమించును. 


సా. బా:- (లక్ష్మీబాయ్‌ సింధితో) అమ్మా! నాకు అకలిగ నున్నది. 
అ. సిం:- బాబా! నేను వెళ్ళి ఆహారము తీసుని వత్తునా? 
సా. బా:- తీసికొని రమ్ము! 


లక్ష్మీబాయి సింధీ పశ్ళెరములో ఆహారము. గొనివచ్చును. బాజ్లా. 
అందేమియు తినక దాపుచేరిన కుక్కముందా పశ్ళెరముం చెను. 
ల. సిం:- బాబా! నీ కొణకు తెచ్చినదాకుక్కకు పెట్టితి వేమి? 
సొ. బా;- అమ్మా! ఆ కుక్కయు నొక జీవి కాదా? మనము చెప్పుకొంధుః 


అది చెప్పుకొన లేదు. అదియు ఆకలి నొందినది. అదియు నేను 
అభేదము. నేను తినిన, అది తినిన ఒక్కటె. 


14 _ _ ఢీ సాయినాథ బోధామృతము 


70. ఈ ఉదయం నీవు ,కుక్కకిడిన ఆహారమున నె నింకను 
తేన్నుచున్నాను. ఆ బురదగుంటలో పడియున్న పందిని నేనే. (నీ 
దగ్గణకు వచ్చినను దాని కేమియు 'దిన :నిడవై తివి!.- బొంబాయి కాంతతో) 
నన్ను సేవింప తలతువా - భేద బుద్దిని విడువుము! 


71. ఒక్కొక్క వేళ కుక్కగ - ఒక్కొక్కతలి వందిగ - నేను 
వత్తును. ఏ భక్తుడు [పతి జీవియందు నన్ను గుర్తించి, : తగిన రితిని 
ఆదరించునో అతడనుగ౦హింపబడును. 


72, సొ, బా:- వానా! నాతో 1ర5-.సంవత్సరముల నుండి యున్నా 
డవు. ఈ 8-1/ని మూరల దేహమునందున్నవాడే “సాయి” అనియేనా వ్‌వు 
గ౦హించినది? నేను చీమ యందు, ఈగ యందు నున్నవాడను. (బాబా ఏదో 
సెగ జేసి) ఈ గుర్తు నీవు గమవించినపుడెల్ల నే 'నందుంటినని జెప్పి 
మందుంచుకొనామ! శీమలుగ్భ్క ఈగలుగ నీ విడు ఆహారము స్వీ అ 
ననియు తెలిసికొనుము. (చూ. 199) 


72 ఎ. ఈ శరీరము నా గృహము మాత్రమే. ఈ యింట నుండి 
నన్ను నా గురుదేవు డేనాడో యెత్తుకొని పోయెను. 

73. ఈతని (హన్సిరాడ్‌) రక్షించుటకై, అతడెంత ద్వేషించు 
కొనుచున్నను ఒక పిల్లిగ వెళ్ళి అతడు దాచిపెట్టుకొనిన పెరుగును 
తాగుచుంటిని. ఈనాడీతడు నన్ను కరతో. కొట్టినాడు. 

' అ నల్ల కుక్క నేనే యగుదును. ఆ.రోగియైన బాదు9డను నేనే. 
పితి వస్తువు నందు దాని కావల, నంతట నే నున్నాడను. బొంబాయిలో 
నిన్ను యాచించిన ఫకీరును నేనే. 

అర్హ రాత్రమున ఆ చెట్టు కింద నీవు- చూచిన భూతము నేనే. (నేను 
అకల్‌ కోట మహారాజును) నే నీకు 2 రూపాయలు యిచ్చితిని. 
+. పిల్లి రూపమున నున్న బాబా కొట్టబడెను 4 
7౩ ఎ. బాబా - ఉబ్బనము రోగియైన హన్చిరాజును “పెరుగు తాగ 


శ్రీ సాయీబాబా అభయ |పదానములు, సూక్తులు 15. 


వలదు, పులుపు పదార్థములు తినకుము” అని చెప్పెను కాని హన్సిరాజు 
పృతి దినము ర్యాతు లందు పాలు తోడు పెట్టించుకొనుచు మరునాడు 
మధ్యాహ్న భోజనమున ఉపయోగింప దలచెను. పతి దిన మొక పిల్లి ఆ 
పెరుగు (తాగి పోవుచుండెను. ఒక దినమున నతడు దానిని క[రతో కొట్టెను. 


సా. బా:- (హన్పిరాజు యెదుట యితరులతో) ఒక (గామమున్ల 
నొక మూర్జుడు గలడు. అతనిని పెరుగు త్రాగవలదంటిని. కాని, అతడు 
పతి దినము పెరుగు సిద్దపబిచుకొను చుండెను. వానిని రక్షింష నేను 
పిల్లిగా వెళ్ళి ఆ పెరుగు తాగు చుంటిని. ఈ దినమున మరల వెళ్ళితిని, 
వాడేమి చేసేనో మికు తెలియనా? నా భుజముమై కొట్టినాడు ఇటు చూడుడు! 
(హన్సిరాజు తాను కొట్టినది పిల్లియైనను బాబా భుజమున గల కరవేటు 
కాం త్తవాతను చూచి చకితుడయ్యెను.) (చూ. 359) 


78 వి. (బాబా కుక్కగ - రోగియైన బాదుడుగు: 1911-1914 
కాశీనాధ గోవింద ఉపాసనీ మహారాజు షీర్టి యందుండెను. కొత్తలో 
ఒకనాడు వంట కేసికొనుచుండ ఒక నల్ల కుక్క దూరము నందుండి 
చూచుచుండెను. దాని కేమియు పెట్టక కా. గో. ఉ ఆ పదార్హముల 
మసీదునకు గోనిపోయి బాబా ముందుంచెను. 


సా. బా:- నీ విక్కడ కేల తెచ్చితివి? నేనక్కడే యుంటిని. 
కా. గో. ఉః- బాబా! అక్కడ ఒక నల్లకుక్క తప్ప మరెవ్వరు లేరు. 
సా. బాః:- ఆ నల్ల ముక నేనే. 

బాబా ఆ దినమున ఆ పదార్థముల 'గొనక నిరాకరించెను. మరు 
నాడు కా. గో. ఊఉ. తన" 'విడిదియంచు వంట చేసికొనెను. చట కుక్క 
కానరాలేదు. కాని, రోగియైన చూదు ny ఆ అహారము 


అను చూచుచుండెను. కర్మకుడైన కా..గో. ఉ. ఆ హదు నచట నుండి 
తరిమివైచి ఆ పదార్థములను బాబా దగ్గరకు తీసికొని వెళ్లెను. 


16 శ్రీ సాయినాథ బోధామృతము 


సా. బా;- క్రిందటి దినము నా కేమియు బెట్టవైతివి. ఈ రోజు 


నన్ను తరిమివై చితివి! ఆ పదార్థము లిటకు గొనిరానేల? 
కా. గో ఉపా బాబా! నీ వచట ఎక్కడ వుంటివి? 
సా. బా;- ఆ గోడ నానుకొని యున్నవాడను నేనుగానా 7 
కా. గో. ఉ- ఏమి! నీ వట్టి మనుష్యు నందుందువా?. 


సా. బా;- అవును! నేను (పతి వస్తువునందు - సర్వత నుందును. 
"సభూమిం విశ్వతో 22వృత్యా అత్యతిష్టత్‌. దశాంగులమ్‌” (పురుష 
సూక్తము) ఆతడీ భూ తలమున మటి విశ్యమందంతట వా్యపించియున్నాడు. 


* దచాబా- ఇతర సాధువులు '* 


74. 1878 యందు అకల్‌కోట మహారాజు నిర్యాణ సమయమున 
'తార్టెవ్‌' నివాసి కేశవనాయక్‌ అను నతడు ఆ స్వామితో నిట్లనెను. 


“మహారాజ్‌! మోరు మమ్ము వీడిపోయిన తర్వాత మూ కాధార 
మింకేమి కలదు!” 


అ. మ:- [కన పాదుకలను పూజింపుమని పిసాదించుచు] నా అవ 
తారము-[ఆత్మ] అహమ్మద్‌ నగర్‌ జిల్లాలోని షీర్షి యందుండును - 
నిరతము అక్కడకు పొమ్ము. అచట భక్తి నలుపుము, నీవటుల 
గావించితివా నేను లేనికొరత నీకు గలుగదు. నీవానందము 
పొందుదువు. . 

అకల్‌కోట మహారాజు నిర్యాణాంతరము కేశవనాయక్స్‌ అతని 
కుమారుడు రామచం|దనాయక్‌ మలి యిరువురు వైష్టీక (బాహ్మణుల 
గూడి షేర్ది యందున్న సాయిబాబా దగ్గబికు వెళ్ళిరి. మార్గమథ్యమున 

ఆ విప్రులు బాబాను గూర్చి యాతడొక పిచ్చి ముస్లిం ఫకీరనియు, 

బ్రాహ్మణు లెవ్వరాతనికి మొక్కరనియు నేమేమో పలికిరి. అ నలుగురు 

బాబాను చేరిన పిదవ - 


థ్రీ సాయీబాబా అభయ (స్రదానములు, సూక్తులు 17 


సా* బాః- (కేశవనాయక్‌తో) నీవు నీ కుమారుడు రాదలచిన నా దగ్గణికు 
రండు! (తక్కిన ఇరువురు జూపుచు) వారు కర్మరురైన బ్రాహ్మ 
ఇులు (రామచం(దనాయక్‌ తో) వేపాకులను గొన్ని తీసుకరమ్ము! 
రా. చం, నాః- కొన్ని వేపాకులను దెబ్బను. బాబా ఆ వేపాకులు 
నలుగురకు పంచిపెట్టెను. ( 
సొ. బావ;- ఆ అకులను తినుడు; అవి ఎట్లు రుచిం చుచున్నవి? 
(చాహ్మణులు:- [ముఖము చిట్లించుచు] మిక్కిలి చేదుగ నున్నవి. 
తండి కొడుకులు:- ఈ అకులు మధురములుగ నున్నవి. మిక్కుటముగ 
తెంటిమి. 


దాబా యీ విధముగ తన భక్తులెవరో నిరూపించి, అకల్‌కోట 
మహారాజు పలుకులను (ధువవజబెను. 


4 ‘ శ 

నేను మోర్జ్‌గోన్‌ [ఫకీర్‌ బాన్‌] లో నుటిని. [కుశభావ్‌తో] నీ 
చిక్కడకు రానేల? నేను బాం|దాలోని మౌలాను. [నేను నాందేడు మౌలాను] 
రు. 8-14-0 లు నాకు ఇదివరకే యిచ్చితివి. 

7౮. నీ వెక్కడనున్నను నేను నీ వెంట నున్నాడను, నన్ను తీసు 
కొని పోవుటకు వాహనములు అవనరములేదు, 

76. 191ఉమే నెల, బాం[దా నివాసిని తార్కాడ్‌ సత్తి ఆమె 
కుమారుడు తర్కాడ్‌ షిర్దికి వచ్చినపుడు వారితో- 

సా. బా; అమ్మా! దినమునకు మూడు పర్యాయములు మో ఇంటికి 
వచ్చుచుంటిని. 

తా. సతి: - సత్యము - బాబా! 

షిర్జి యందున్న ఒక కాంత బాబాను నిత్యము షిర్షియందు జూచు 
చుస్న దగుటచే ఆశ్చ్సర్యపడి- 


8) 


18 శ్రీ సాయినాథ బోధామృతము 


ఫీ, కాంత్‌:- బాబా! ఏమి? ఈ వింత పలుకులు పలుకుచున్నావు? 


సా. బా: నేను కల్ల లెప్పుడేనియు బలుకను. నేను మహాలక్ష్మిని. 
(బాం. కాంతతో) అమ్మా! నేను సీ గృహమునకు జేరుచుందును. నీవు 
తినబెట్టుదవు. సత్యముకాదా*? 
పొం. సతి;- బాబా! సత్యము. 
షీ. కాంత:- సత్యముగ బాబా నీ దగ్గరకు వచ్చునా? నీవు తిన 
చెట్టుదువా? 
బాం. సతిః- సత్యము. 

సా. చాః- (కుమార్‌ తార్కాడ్‌తోో మా యింటికి వచ్చుచుంటినా? 

కు. తా:- సత్యము, చాచా! జ 

సా. బొ:- (షర్దికాంతతో) నత్యము తల్లీ! బాందాలోని భావ్‌ 
గృహమునకు నేను తేలికగ వెళ్లదును. మధ్య నొక గోడగలదు. దానిని, 
దాటిన తరువాత అయోమార్గము - డాని కావల భావ్‌ గృహము. 

(ఇచట బాబా షిర్షినుండి బాందాలోని తార్కాడ్‌ నతి గృహమునకు 
కాకి రూవమున జేరుచున్న విధము తెలువబడినది. 

నేను గోడలు, అగ డలు దాటుచు నెగురవలయును. 

7/౧. బొంధ్రాలోని బెండల్కర్‌ సతి తన గృహమున బాబా పటమును 
వకుళ పుష్పమాలలతో రెండు నెలలు నిత్యము నిండించెను. తరువాత 
షిర్పికి వెళ్లెను. 

సా. బా:- ఓయీ! కాకా! (హా. సీ. దీక్షిత్‌) ఈ రెండు, మూడు 
నునుపినది = దిమ్మ దిరిగి సె, Ee తప్పియన్నాను. ఇప్పుడు మ. కలు 
కొనుచుంటిని. 

78. నేను బోందాలోని భొవ్‌ గృహమునకు వెళ్ళితిని. భాప్‌. 
తినుటకు నాకేమియు నొనగలేదు - అందుచే ఆకలితో తిదిగి వచ్చితిని. 


శ్రీ సాయీవాబా అభయ (పదానములు, సూక్తులు 19 


79. ని భోజన సమయమున నన్ను దలంతువా? నేను నీ 
చెంగటలేనా? నీ వొక మెతుకైనా నాకర్చింతువా? 

80. నేను షిర్డిలోనే ఉన్నవాడను కాను. అంతటగలను. 

81.  షిర్దియందే "సాయిబాబా ఉన్నవాడు - అని తలచువాడు 
చాభ్రాను యదార్హముగ నెటుగ జాలని వాడేసుమా! 

రడి. ఏల నీవు (దుఃఖించుచు) పిచ్చివానివలె ప౦9వ ర్తించెదవు? 
(బొంచాయిలో) నీ చెంత నేను లేనా? 

రీలి. ఎవరు (సాయి) షిర్డి యందున్నాడో అతడిక్కడ "మా చంద్ర 
ఘడ్‌ "లో కూడ నున్నాడు- ఈవిషయము నీకు (మాన్కర్‌) బోధ పజచుటకే 
నిన్నిక్కడికి పంపితిని. 

84. నేనిప్పుడే కాశీకి వెళ్ళి స్నాన మాచరించితిని, 

(ఉఊషాసనీ కుమారునితో) నేను ధూలియా యందుంటిని. నీవు నన్ను 
చూడలేదా? . 

(మేఘునితో నా కంఠ ధ్వని వినినపుడు సందేహమేల? గడియ 
వేయబడిన తలుపులు నారాక నడ్డగింపజాలవు. 

85. నేను నీ వెంట (అదృశ్యముగ) వత్తును. అమ్మా! విచారము 
వలదు. నీ కుటుంబమును కనిపెట్టి యుందును. మంచిది పొమ్ము! నేను 
నీ వెంతనే యున్నాడను. 

86. (పురందరుతో) నేనే అక్కడ (అదృశ్యముగ) కూర్చుండి 
నిన్ను స్కీ భార్యసు కాపాడుచున్నాడను. 

87. నీ వెక్కడ నుండినను నన్ను తలంచు మాతమున నీ చెంతకు 
జేరుదును.  ™ 
88 _మిరెక్కడ నున్నను నా భక్తులలో నెవరేమి తలచినను, 
వలికినను, చేసినను ఆ క్షణముననే దానినంతయు నేనెలుగ జాలుదును. 

“కొరాన్‌' నా సేవకులు నన్ను గూర్చి నిన్ను కోరినప్పుడు ఆ క్షణమున 
వారిని నమోపింతును. నాకొజుకు పార్థించువారి (పార్థనము ననుగహింతును. 


20 శ్రీ సాయీనాథ బోథామృతము 


89. ఎల్లరయేడ సమద్నష్టీ వజపుము. నా కరుణలేక ఆకె. నను 
కదల జాలదు, Sues సమదృష్టితో చూతును. 


+ బాబో కార్యములు థ్‌ 
90. నేను ఈశ్వరుని సేవకుడను, భగవానుడు మహాపభువు - 
యజమాసి. 


Ol ఎల్లెడల భగవానుని పనసలు కలరు. వారు అహారములగూు 
శక్తులు గలిగి యున్నారు. 


నేను మిక్కిలి గొప్ప శక్తులు కలిగ 1 యున్నవాడను. 


92. (బాబో ఆజ్ఞ ప్రకారము 'అప్పాకులకర్ణి' నివాస్‌ పురములోని 
మోహినీ రాజు [శంకరుడు] ను సందర్శించి, [చూ. 145] అచట డిప్యూటో 
కలెక్టరుచే జరుపబడిన విచారణయందు - కులకర్ణిపై మోపబడిన నేరమూ 
లాధారభాన్యము లనియు అతడు నిర్దోషి యనియు తీర్చు చెప్పబడిన 
తరువాత షిర్డికి తిరిగివచ్చి జాజాతో ] 


అ. కుః- బాబో! నీవు నన్ను రక్షించినావు. 
సా. బా:- అప్పా! భగవానుడు నిన్ను రక్షించినాడు. అతడు తన 
భక్తులకు దుర్శటములనేని నంఘటింపగలడు. యే. 


92 వ. జీ. డి. పెన్సారే - అను నతడు బాబాను ప్రొర్టీంచి పరీక్ష 
యందు క్రీర్లుడె ఉద్యోగమును నంపాదించుకొనెను. పిదప బాబాను జేరి 
మొక్కను. 


సాంబా: నీ ఉద్యోగ మేమి? 


న 


జెడ పె నేను  ఉపాధ్యాయుడను బాబా! వీ వను[గ్రహొంచిన 
ఉద్యోగము. . 


సా. బా; నేను నీకు ఉద్యోగమోయలేదు. అల్లా [దైవము] 
యిచ్చినాడు. . . pees 


శీ సొయీవాబొ అభయ [పదొనములు, సూక్తులు 21 


93. మృతి నొందిన ఆ బాలుని ఆత్మను ఆ (ప్రవేశించిన నూతన 
తనువును పరిమార్శ్చి అందుండి కొనివచ్చి యీ మృత కళేబరమున జేర్చి, 
పునర్జీవితు ని చేయగలను. కాని, అ నూతన తనువున చేయగల మంచి 
పనులను చెజిచినవాడ నగుదును, 

94. అ మృతి నొందిన ఆమె [ఆత్మ] నన్ను జేరినది. 

95. [షీర్ణ్షి నుండి] వేల మైళ్ల దూరమున మృతి నొందినను 
నా భక్తుని నాదటికి అకర్షించు కొందును, 

96, నా భక్తుడగు వానిని నేను చేడ్పడ నీయను. నాకు సమ 
ర్పితములైన వాని నన్నిటిని గూర్చి భగవానునకు నేను లెక్క చెప్పుకొందును. 

97. 1918 లో తార్కాడ్‌ నతి ఆమె కుమారుడు - కుమార్‌ 
తార్కాడ్‌ - బాబాను సందర్శించిరి, 

సా. బా:- అమ్మా! ఈ రోజులలో నేను మిక్కిలి బాధింపబడు 
చున్నాడను. కొందటు ధనమును కొందు భార్యలను, మజికొందరు 
బిడ్డలను మొదలగు వానిని కోరుదురు. ఆహా! నా దగ్గరగల దానిని కోరు 
వారెవ్వరు లేరు. నేనిట్లు వేచి వేచి ఎవ్వుడో ఒకనాడు అదృవ్యడ 
నగుదును. నేను మిక్కిలి విసుగు వెందితిని. 
తా. సతిః- బాబా! నీ వటులేల పలికెదవు? అపుడు మా గతి ఏమి? 

సా, బా;- నీకు విచార మేల? దైవము నీ యోగక్షేమములరయుట 
లేదా? నా బిడ్డలు నన్ను చేరినపుడు మిక్కిలి సంతోషింతును. ఏదో రె_డు 
మెతుకులు అదాటున భుజించి చేహపుష్టి పొందుదును. 

కుమార్‌ తౌ:- వాబా! నీ దగ్గర గల వానిని కోరుటకే మేము వచ్చినది, 
అ సంగతి ని వెరుగవా? 

సా, బా;-' ఎటుగుదును. నీవు పొందుదువు. 

కుమార్‌ తా:- సరే! మే మది విశ్వసించియే యున్నారము. కాని 
యెప్పుడు? 
సొ; బాః- మిక్కిలి త్వరలో నె, 


బడి శీ సాయీనాథ బోధామృతము 


కుమార్‌ తా.:- బాబా! దానిని పొందుటకు ఇంక యెన్ని పుట్టువులు 
నేను పొందవలయునో నీ నుండి నాకభయం కావలయును (చూ. 118) 


సా, బా:- ఇంక మూడు పుట్టువులు చాలును, 

కుమార్‌ తా.:- కాన్కి బాబా! యెప్పుడు నీవు మా వెంట నుండవా! 

సా, బా:- అహా! ఇప్పటి కెన్ని జన్మల నుండి మో వెంట నుంటిని? 
మనము మరల, మరల కలియుచుందుము. రేయింబవళ్ళు నా బిడ్డలను గూర్చి 
జాాగత్త వడవలయును. ప్రతి పైసాకు నేను భగవానునకు లెక్క చెప్పూ 
కొనవలయును. ఏ కు. 

98. రోహిల్లాను, పిష్యాన్కు రావ్‌ సాహెబ్‌ గాల్వంకర్‌ ను వీలు 
వేర్వేరుగ మాతృ గర్భముల చేర్చితిని. 


99. (అకల్‌కోట సపత్నికర్‌తో) మృతి నొందిన నీ. కుమారుని 
ఆత్మనే మరల నీ భార్య గర్భమున చేర్చితీరుదును. (సంవత్సరము లోవల 
అ. సపత్నికర్‌ నకు పుతుడు పుటైను.) 


100. నా కాకాను (హ. పీ. దీక్షిత్తును) విమానమున గొని 


పోవుదును. (హ. సీ. దీక్షిత్తును - ఆనందముగ అనాయానముగ తనువు 
విడిచెను.) 


* బావా - భగవానుని చేతిలోని ఉపకరణము * 
101. భగవంతుని అనుమతి లేనిదే నే నేమియు చేయు జాలను. - 


102. (జి. జి. నార్కేతో) నీకు “'కుపినీ యీయలేదని నన్ను 
నిందించకుము. ఆ ఫకీరు [దైవము] నా కనుమతి నీయ లేదు. 


103. అహో! నేను దక్షిణను అందజ నడుగుదునా? ఆ వకీరు 
[దైవము] నిర్దేశంచువారినే అడుగుదును. వారి వద్దనుండియే స్వీకరింతును. 


నేనేమియు చేయను. దేనిని స్వీకరింపను. దత్తస్వామి తనకు 
చెందవలసినదే అడిగినాడు. తనకు చెందవలసిన 15 రూపాయలు 


వులు 


i) 


జిని? 
గూర్చి 


ఆగ 


చెప్పూ 


నారుఖిు 
నోవఆ 


కనువు 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు నికి 


రాబట్టికొనివాడు. మసూది ఆయికి యిచ్చినాడు. కావున ఆ ధనము 
[నాచే] స్వీకరింపబడినది. [చూ. నిర్‌ర్‌] 

104. మార్గ మధ్యమున సులభముగ లభ్యవడునపుడు దత్తస్వామి 
మొదలగు దైవ మూర్తులను సందర్శింపక వచ్చిన వారికి నేనెటుల తోడ్చ్సడ 
గలను. ' 

104 ఎ. బాబా ఒక ఫలదాత మాత్రమే. నీవు మంచి చేయ 
వలయును. | ॥ 

సొ. బా:- నీవు మంచిపని కావించి భగవదర్పణము శేసిన నీకు 
మేలు కలుగును. మంచి కావించు వారికి దైవము రక్షకుడు. మంచి 


వార్పు చెడ్డవారు నా వలన భభములు కోరుదురా? ఎట్లు [ఎచటనుండి] 


నే నీయగలను? - [అనగా -. భభఫలముల (ప్రసాదింపగల మంచి 
కర్మములు చేయని యెడల] [చూ 871] 

“పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నే చృంతి మానవాః 

నపాప ఫలమిచ్చంతి పాపమే వా చరంతిహి.” 

పుణ్య ఫలము గోర బూనుదురే కాని, 

వుణ్య మాచరింపబోరు జనులు! 

పాపఫలము బడయ నోవరెవ్వారలు 

పాపముల నొనర్న వలతు లెల్ల! 


+ బాదా- సహజస్థీతి ఖీ 
[నిరాకారుడు మజియు సాకారుడు] 


105. నేను దైవమును - కేవల అనంద నిరాకారునిగ నన్ను 
ధ్యానింపుడు! అట్లుచేయ సాధ్యము కానియెడల ఈ మిరు చూచు సాయీ 
రూపమును వున్నది వున్నటుల ధ్యానింపుడు. 

106. ఈ దేహము కాని, ఇంద్రియములు కాని, నేను కాను, వీని 
నన్నిటిని: గమనించు సాక్షి మాత్రము నే నగుదును. నే నేమియు జేయను: 
నేను దేనిని స్వీకరింవను. 


24 Er శ్రీ సాయినాథ బోధామృతము 


107. భక్తుడు: బాబా! నీ చేతినె కాలిన బొబ్బ వుండును 
చికిత్స జేయనిమ్ము. అది నిన్ను మిక్కిలిగ బాధించుచుండును గదా? 
సా. బా;- ఈ (సాయీోబాబా) దేహమునంతయు ఆవు పిడకల చితి 
జేర్చి కాల్పునపుడు దగ్గరజేరి చూచుట (నాకు) ఎంత వేడుకగా నుండునో! 
* ఆత్మ విచారము * 


జాలా 


యి 
రా 


108. నన్నెలుగుటకు (శ్రవణ మననములద్వారా “నే నెవడను?”- 
అని నిరంతరము తలంపుము. మన మెవరము? - మన. మేమియె 
యున్నారము? నేనెక్కడ నున్నాడను? నీ వెక్కడ నున్నాడవు? ఈ 
విశ్వమంతయు నెక్కడనున్నది? 

నీ భర్త తెలిపినదంతయు యోజింపుము! యోజింపుము! (అనగా 
పారమార్దికముగ నీవు దైవమునకు భిన్నముకావు.) 

109. మన ఆత్మను మనమెరుగవలయును. 


* భేదము అనత్యము ౪ 

110. అతడు నాకు విరోధి - యని ఎవరినిగూర్చియు పలుకకుము_ 
ఎవడు ఎవని శోతువు? ఎవని ఎడలను ద్వేషభావమును "సి హృదయమున 
జెరసీయకము. ఈ నకలము ఏకము - అభిన్నము. 

111. జనములు - తమదియని, ఇతరులదియని, పరస్పర భేదము 
వహింతురు - (అనగా - ఇవి తమ ; సంవదలని - అవి యితరుల నసంపదలని) 
ఇది పారపాటు. (సరందర్‌తో) నేను నీయందున్నాడను. నీవు 
నె య ఎడవు. నిన్ను నన్ను ఎడము చేయునది యీ (తెర) గోడ, 

ఉను కూల్చుము. అపుడు మన మొండొరుల ప స్పష్టముగా 


జూడగలము. 


సాధువు లిట్టి భేదబుద్దిని పాటింపరు. నన్ను సేవింవదలచిన ఈ 
భేదబుద్దిని విడనాడుము. నిరంతర మీ విధమున యోచన చేయుచుండుము. 
అపుడు నీకు “ఎరుక గలుగును. (వతి స్మృతి శాస్తాదుల వరిళోధిం చుము- 
ఆత్మ - ఏకమో - లేక అనేకమో చూడుము! 


శ్రీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు నక్ష 


112. ఉపాసనీ మహారాజ్‌ :- నేనెవడను? 


సా,చాః- నేనేనీవు - నీవే నేను. నీకు నాకు చేదములేదు. నేను 
దేనిచే కూర్చబడితినో నీవును దానిచే కూర్చబడితివి. 

"అహంభవా న్న చాన్య స్త్వం - త్యమే వాహం విచక్ష్వ బో! 

ననౌవళ్యంతికవయః ఛిద్రంజాతు మనాగపి” (శ్రీమద్భాగవతము) 

సతారాలోని "వాయి" [గామమున నారాయణ ఆశ్రమయతికి (అప్పటి 
పేరు - టోసర్‌). 1914లో బాబా అభేద బుద్దిని పసాదించినాడు, (నా.ఆ-) 
అతడు షిర్డి యందున్న కాలమున అభేద రూపమగు ఎజుక - ఆనందము 
పౌందగలిగినాడు, సూర్యోదయ కాలమున పడమట దిక్కున దృష్టిని నిలిపి 
తన ఛాయను వీక్షించు “భీష్మ” అనువానికి విశ్వాత్మాను భూతిని బాబా 
ప౦9సాదించినాడు, 

మోక్షమార్గము (సంసారము) 

113. నానాసాహెబ్‌ గోవింద చంద్కోరర్‌ బాబాను మొక్కి - 

నా.గోచం:- వాచా! ఈ నంసారము నాకు వలదు. నకల శాస్త్రములు 
తెలుపునటుల సంసారము యథార్థముగ నిస్వారము, నిషృయోజనము, 
నాయీ సంసృతి బంధములను విచ్చేదము చేయుము. ఏది తొలుదొలుత 
సంతోషముగ గోచరించునో తుదకది దుఃఖకారణమే యగుచున్నది. విధి 
మనల నిక్కడ-అక్కడ మిక్కిలి చమత్కారముగ నాడించుచుండును, ఈ 
సంసార మందేలవమేని సుఖము నాకు కానరాదు. నేను మిక్కిలి విసుగు 
నొందితిని. బాబా! ఇకనే మాత్రము దీనిని తాకుటకు కాంక్షింపను. 

సా. చాః:- నానా! ఈ పలుకు లెంత [భమ జనికములు! వెట్టివి! 
దోషమిళితమైన సత్యమందించుక కలదు. ఈ దేహమున్నంత వరకు 
సంసారము కూడ నుండును. ఎవరును దీనిని తప్పుకొనలేరు. నీ 
వెటుల తప్పుకొన గలవు? నేనుకూడ దీనిలో చిక్కుకొని యున్నాడను. 
(చూ. 17, 79, 119) నంసృతి పలు విధములు. అవి దేహము యొక్క 
పె భాగమువలె నున్నవి. కామకో9ధాదులం దొండొంటి కలయికయే 
సంసారము - మాససిక దైపాక కార్యకలాపమే సంసారము - ఎ రెండు 


బిగ్‌, శ్రీ సాయీనాథ బోధామృతము 


పసువులు చేరిన సంసారము - అడవులకు పాజిపోయిన మాతమున సంసా 
రమును తప్పుకొనలేవు. ఇప్పటి నీ యీ స్థితి నీవు తెచ్చి పెట్టుకొనినదే. 
దీనిని నీవు కోపించిన నేమి | పయోజనము? 

సిరహ ప్రారబ్దము స పురాకృత కర్మఫలము. కావున ఈ దేహము 
కలిగినది. జీవి పూర్వకర్మఫల మనుభవించుట కీ దేహమ.న చేరినాడు. 
నీ (ప్రారబ్దకర్మ ఫల మనుభవింవనిదే నీవు దీనినుండి విడివడజాలవు. ఎల్లరు 
జనులు - సకల జీవములు వేర్వేలు రూపముల నుండును. ఏల? ఆయా 
జీవుల పూర్వకర్మ మే కారణము. వివిధ జీవ జాతులందు వ్యక్తులందు: 
పరస్పర భేదము కలుగుట కదియే కారణము. ధనికుని కుక్క దూయె 
పరుపులపై పొరలుచుండుట, పేదవాని కుక్క వీధిలో పాజవై చిన రొట్టె 
ముక్కల కొటికు పరువులెత్తుట - గమనింపుము. దాని కారణము దేహ 
పా్రారబ్ధము. reg స క? 
* సత్య సుఖము 4 

114. నా.గో.చం:- (పృశ్న) సంసారమున గలుగు సుఖదుఃఖములు 
మనుజుని మిక్కిలిగ కలత పెట్టు చుండును. కావున మనము సంసారమును 
వరిత్యజించ వలదా? 


నా. బా:- (సమాధానము) సుఖ దుఃఖములు కేవలము (టం 
జనితములు. మనకు తోచు చు [పాపంచక సుఖము సత్య సుఖము కాదు. 
అది సత్య నుఖముగ తోచుటచే (ప్రాకృత పురువుడు దాని వై పనకం 
బలవంతముగ అకర్షింసబడుచున్నాడు. ఆయా జీవుల [పారబము సను 
సరించి ఒకడు ష్యడసో పేత భోజనము చేయును. ఒకడు చప్పని ర్‌ "భై 
ముక్కలను మజియొకడు గంజినీరము నారగించును. మొదటి వాడు 
సకలము లభించె ననుకొనును. తక్కినవారు దారిద్య మనుకొని థేవ 
వడుదురు. ఇందరకు ఫలము ఆకలి తీర్చుకొనుటయే. కొందటు జల 
తారు పట్టుశాలువలు తాల్తురు. మటికొందరు నార వస్త్రముల ధరింతురు. 
ఈ యిరు తెగలవారు కావిం చునది దేహమును కప్పుకొనుటయే. ఈ సుఖము _ 
దుఃఖము - అభి పాయభేవము ననుసరించి కలుగును. ఇది భమ - - అనర్హ 
మూలము. ఈనుఖము, దుఃఖమునుగూర్చిన తలంపు నీ మనస్సున పొడమెనేని 
దానిని నిరొధించుము. దాని కవకాశమోయరాదు. అది తము భమ, 


శ్రీ సాయీోబాబా అభయ (పదానములు, సూక్తులు గ 


కామ కో)ోధ మోహ, మదమత్సరములు - షడిపులు = భమ 
కారణములు. అవి అసత్యమును సత్యముగ తోసనజేయును. ధనికుడు 
సువర్ణాభ రణముల దాల్చిన, "పేదవాడు ఈడ వహింఛును. తనకును 
కలిగిన బాగుండునని తలంచును. ఇది లోభము. 


సకలము ఈ విధముగ నుండును. కావున [శేయస్కాముడు ఈ 
అర్షురు శతు౨వులను జయింపవలయును - అవి జయింపబడిన నిక 
ఆశాతరంగములు పొడమవు. లేకున్న అవి నిన్ను వానినగ జేసికొనును. 
వానిని నిర్జించి నీ బుద్ది యధీనమున వానినుంచుకొనిన యీ భమ 
జనితములగు సుఖ దుఃఖము మొదలగునవి నిన్నధీనుని జేసికొన జాలవు- 
సుఖ దుఃఖాదులశే నీవు కలచబడవు. 


+ సత్య సుఖము (లేక) ఆనందము + 


115. ము క్తి (మోక్షము) = ఒక్కటే. సత్యమగు సుఖము - 
ఆనందము. జనన మరణ చకమున భిమించుటే - పుట్టుట - చచ్చుపలే 
దుఃఖము. ఈ సంసార సంబంధములగు సుఖ దుఃఖములు అటత్యములు. 


ళం “Ou 


— సంసారమున రురు ర్‌ రింకాట నిధడము న్‌ 


116. సంసారమున పివ ర్తిివదగు విధము ని కెజింగింతును. 
చివేకియగువాడు సకలము తన దేహ పారబము ససుసరించి పాం ప్తించునవి 
అనీ 


యగుటచే తనకు గల వానితో సంతోష. _సంతృప్తుల బడయద గును. 


కంటకములను (ముండ్లను) క కాళ్ళతో తన్న చూడకుము. 


ధనము గలిగిన అడకువ కలిగియుండుము. వెల్ల యెత్న అశకువ 
తగదు. క్రూరులు, దుర్మార్గులగు వారియెడ కఠిసత వహింపవలసి సినదే. కాని? 
సాధులరుశ నమిత కలిగి యుండుము, గౌరవించుము. 

చాసభర్యములకు ధనము వెచ్చింపుము. మితి మీలి 'వేచ్చీంపదగదు. 
ఈ విశ్వమళ్వరమే - సందేహములేదు. కాని, పీపంచ' ముండునంతవరకు 
దేహమునకు -పెత్యరసమువలె మనుష్యులకు ధనమవసరమే. ధన గర్యమున 
తొందరపాటు తగదు. ధనమునకు లోగకుము. లుబ్దత్యము తగదు. 
ఉదారబుద్ధి కలిగియుండుము. కాని, అతివ్యయము, దుర్వ్యయము కూడదు. 


28 శ్రీ సాయినాథ బోధామృతము 


నీ విధ్యుక్తములగు లౌకిక కార్యములందు ఉత్సాహముతో పాల్ష్లొ 
నుము. కాన్సి దైవమును మాత్రమె సమయమున మటువరాదు. దైవమును 
ఎల్లవేళల జ్ఞప్తి యందుంచుకొనుము. నీవు మేల్కొనియుండు నంతవరకం 
"క్వ సంసారము భగవానునిది కాని, నాది కాదు” అనియే తలచుచుండుము_ 
"పదల దీనులయందు దయగలిగి యుండుము. వారలను చీదరింవి 
నిరాదరింపకుము. “నేనెవడను?” అని యెల్లవేళల విచారము చేసికొనుము. 

+ భక్తి [నవవిధభ క్రి] + 

117. ఆనంతరావ్‌ పటాన్‌కర్‌ :- బాబా! నేమ పెక్కుశాసాదులనూ 
చదివితిని. కాని నాకు మనళ్శాంతిలేదు. నన్ను ఆశీర్వదించి యనూ 
గ్రహింప నిన్ను వేడుచున్నాడను. 

సా. బా; ఒక సమయమున నొక వ_ర్హకుడిక్కడకు వచ్చెను. వాని 
యెదుట నొక పవవు తొమ్మిది పేడ పెంటికలను వేసెను అతడు తన 
అన్వేషణ సిద్ధికొజకు దాని తో కద గ్గజ వస్త్రము పజచి అ తొమ్మిదె 
పెంటికలను తీసికొని వెళ్ళెను. వాని కేకాగత - మనశ్శాంతి లభించెను. 

అ. రా, వ:- (ఈ నీతి కథ యందలి భావము గ్రహింపలేక 
తరువాత దాదాకేల్కారుతో) బాబా అభ్మిపాయమేమి? 

దా. కే:- దెవకరుణ - ఆ పవవు. అది వినర్హించిన తొమ్మిది పేడ 
పెంటికలు - నవవిధ భక్తులు. నీవావర్హకుని స్థానము నందుండవలయును_ 
నీవా నవవిధ భక్తులను అనుసరించితివా మనశ్శాంతిని పడయగలవు. 

(మరల అనంతరావు బాబాను సమిపించెను.) 

సా. బా:- నీవా తొమ్మిది పేడ పెంటికలను [పోగుచేసి కొంటివా? 

అ. రా, పః- బాబా! దానికిని నీ కరుణ (పసాదింప బడవలయును. 

సా, బౌ;* దైవము నిన్న నుగహించును. 

౪ ల 3 
118. సొ, బా:- జ్ఞానమార్గము - రామాఫలము వంటిది, భక్తి 


శీతాఫలము వంటివె. ఇది పనో లభ్యమగును. మిక్కిలి మధురముగ 
నుండును. రామాఫలము గుజ్జు లోవల నుండును. దానిని పొందుట కష్టము 


శ్రీ సాయీబాబా అభయ (వదానములు, సూక్తులు 29 


రామాఫలము  చెట్టున పండవలయును. దానిని కోసి కొనవలె. అది 
కిందవడెనా చెడిపోవును. కావున జ్ఞానమార్గగామి పతనమొందెనా వాడు 
చెడును. ఏ స్యల్పమగు అజా[గత జ అశ్రద్ద తసి వానికి పతన [ప్రమాదము 
కలదు, 
న్‌ ఆత్మ విచారము (జ్ఞానము) [1] * 
119. [పిళ్న] బాబా! నీవెవరవు? ఎందున్నావు? 


[సమాధానము] సా. వా:- [నిర్గుణత త్త్వమున] నాకు నెలవు లేదు. 
నేను నిరాకారుడను. కేవలుడను. _ నిర్గుణుడను. _ [సగుణత త్వమున] 
కర్మకారణమున బద్దుడనై ఒక దేహమున ేరితిని. నాపేరు “దేహి, 
ఈ (ప్రపంచము నా నివాసము. బబహ్మము నా తండి. మాయ నా తల్లి. వారి 
సంయోగమున నేనీ దేహమును పొందితిని. ఈ విశ్వమశాశ్వతము. 
పరిణామము (మార్చు) పొందునది. 

(అప్పాకులకర్ణితో) అల్లా - ఆ నిర్గుణ పరబ్రహ్మము 'నివాస్‌' అను 
పురమున సగుణ పరబ్రహ్మమై, “మోహానీరాజు” అని పిలువబడుచున్నా డక్టీ 
అచటకువెళ్ళి ఆ స్వామికి [మొక్కుము. భగవానుడు తన భక్తుల నను 
గ్రహించుటకు సకల శక్తులను |పకటించును. (చూ. 145) 


నేనెవడను? మన మెవరము? (2) 


120. బాబా తజచుగ పలుకువాడు - “మన మెవరము? - అని, 
టినిని గూర్చి రేయింబవళ్ళు తలచు చుండుము! 


ఆర్‌. ఎ. తార్కాడ్‌ - 1915 |పాంతమున బొంబాయిలోని ఒక 
యం([తము [మిల్లు] యొక్క కార్యనిర్వాహక భాగస్వామి. షిర్డికి వచ్చుచు 
"మన్మాడ్‌ * స్టేషన్‌ దగ్గణ చీకటిలో నొకరైలు పెట్టెలోనికెక్కి స్ట సలము కొటికు 
ఒక పోలీసు 'ఉద్యోగితో తగవులాడెను. తార్కాడ్‌ షిర్టికిజేరి బాబొకు మొక్కను. 


సా. చాః:- ఈ ఉదయము ఎవరుతో వాదించుచు తగవులాడు 
చుంటివి? భావ్‌ [సోదరా!] అట్టి జనులతో మనమెప్పుడు తగవులాడరాదు. 
మనమెవరము? - అని విచారణచేసి కొనవలయును. _ 


80 శ్రీ సాయీనాథ బోథామృతము 


తార్కాడ్‌ తొలుత బాబా తెలిపిన అంశము. సాంఘిక వ. 
సమత్వభావము పెంహొందించుకొన దగునని తలంచెను. ఆ వాత 
(వాదోపవాదములు చేయువారు) ' "ఈ ఉభయులు క | ని స్‌ 
కాని భిన్ను లుకారు' అని [గహించినాడు. “త్యయిమయి సర్వతై ౧కోవిష్లుః 
వ్యర్దంకుప్యసిమ న కొ (శంకర భగవత్సాదులు). 


(3) సొ, బాహా బాలభావ్‌తో - (సీతారాందేవ్‌) మస మెటుగ 
వలసినది మన “ఆత్మి మామే. : 
(£4) 121. (1917 అక్టోబరులో ఒక బొంబాయి కాంతతో) 
సా, బా: అమ్మా! నీకేమి కావలయును? దానిని కోరుకొనుము. 


(Sa 


af. 


బొం. కాంత; దాబా! ఈ జనన, మరణముల సుడినుండి నన్ను 


విడిపింపుము. 
సా. వా:- (నవ్వుచు) నీకు కావలసినదంతయు ఇదియేనా? 
ఏమి? మకణించుటకు వపాతివా! 
ep 
బొం. కాంత:= (వకితయై) బాబా! నీ పలుకులు నాకే మాతఏము 


వెపు చూపుచ్చు ఈతడు నీకు దెలుపును. 


తోడ విడిదికి చేరి బాబా అభిపా9 పమేమి? 


భర్త వా బావా పలుకులు నిగూఢములు, అశ్చర్యకరములు. ట్రూ 
అభి పాయము నేను [గహించినని నమ్మ కములేదు. బహుశః బాబా 
అభి పాయమిదియె యుండవచ్చును. 

చైవ (ఆత్మ) సాక్షాత్కార పో ప్రికలుగు వరకే జీవి పెక్కుమారులు 
జనన, మరణములు పొందుచునే యుండును. బాబా - భగవానుడు. 


శ్రీ సాయూవాబా అభయ [(పదానములు, సూకులు 81 


ens] 


కాని, జనులు, బాబాను చూచియు గాఢవిశ్వాసము వహించి “బాబా దైవము 
అని [(గహింపజాలరు. కావున వారికి ము క్తిలేదు. 


శాస్రాంనుసారముగ - పారమార్థికముగ జీవుడు - శివుడు ఏకము. న్య 
'నేను జీవిని” - అని తలంచుచున్నావు - కాదా? 


భర్త :- శాస్త్రములు - నీవు శివుడవు [దైవమవు] అని తలంపుమని 
వలుకుచున్నవి. 

బొం. కాం:- కాదు -కాదు. నే నొక పాపిని. ఒక జీవిని కాని, 
ఆ మహాశివుడను కాను 

భర్త = నిజమే! అది స్స్‌ తలంపు, కాని బాబా అభిప్రాయము - యా 
నీవు నిరంతరము. "నేను ఆత్మ ను - దైవము” అని భావించుకొలది నీ 
యందు గాఢముగ పాదుకొనిన "న నొక అల్బజీవిని అను బుద్ది తొలగును, 
'ఇట్టి భావన పెంపొందిన కొలది పెక్కు జన్మలు గడిచిన పిదన, సాధు 
సత్పురుషుల సాంగత్యమున వారి అను[గహమున నీవు [బహ్మమవు - అను 
ఎలుక [పాప్తించును అని బాబా అభిపాయయై యుండును. (ఆ దంపతులు 
తరువాత ద్వారకామాయి జేరిరి). 

సా, బా;- అమ్మా! నె నిక్కడ నుండియే నీ భర్త నీకు తెలిపిన 
దంతయు వినినాను. దానిని ని మనస్సున భదవరచుకొనుము! 


* దైవ మెవరు! (5) ణి 
122. (నానాసాహెబ్‌ గోవిందచందోర్కర్‌ - బాబాతో) 


౧. దైవమెవరు? ౨. అతడెట్లుండును? 3. అతడెక్కడ 
నునాంాడు? ౪ మనమా దైవము నెట్లు చూడగలము? 

సా. బా:- నేను నీకు తరువాత చెప్పెదను. (ఒక్‌ న సమయమును 

సా. బా:- బద్దులు := (లౌకిక విషయలంవటులు) మంచి చెడు 


యెటుగరు. San. ప్రయత్నింపరు. దైవ మెవరో యెరుగరు, నైతిక 
ప్రవర్త ర్రనమెనను పాటింవరు. . 


82 శీ సాయీనాథ బోధామృతము 


నిరంతరము లౌకిక విషయముల మునిగి [హృదయ మాలిన్యము . 
కలిగి] శాస్త్రములందు - సాధు సత్పురుషులందు విశ్వాసములేక వారు. 
దైవమును జేరనేరక దుర్గతి గాంతురు. [నరకమును పొందుదురు]. 


ముముక్షువులు - [పైన దెలిపిన] బద్ధ స్థితికి విసుగునొంది విచారము- ' 
వివేకము వైపునకు దృష్టి మరల్చి భగవంతుని దర్శింపవలయునను “పివాస' 
గలిగి యుందురు. వారు దైవ భక్తి నలుపుచు నైతిక [పవర్తసము గలిగి 
యుందురు. 


వారు "సాధకులు" సాధన లభ్యసింతురు, ధ్యానము సలుపుచు, 
విషయముల నుండి యిందియములను మరల్చి, జనుల కూటములందాన క్తి 
కనక ఏకాంతవాసము సలుపుదురు. వారు సాధు కను. సాంగత్యమును. 
పిమింతురు. . 


వీరు సాధనలందు పరిపూర్ణులెన పిదప "సిద్దులు' ఆ అనబడుదురు, 

అట్టి స్థితియందు దైవమే మానవుడుగ వరిణమిం చును. వాట్టివానికి నిందా + 
స్తుతులు సమానములు. వారికి కోరిక లుండవు. వారికి 'దేహాత్మ బుద్ది = 
దేహమే తానను బుద్ధి - యుండదు. వారి ఆత్మ - పరమాత్మలో నె నై కర్ణము 
వాందును. 'బిహ్మాస్మి” భావము పొందుదురు. . 


దైవము నెరుంగుటకు, ఈ మూడు స్టితులందు దైవ మెట్లుగ వరిగ 
ణింవబడుచున్నాడో గమనింపుము. పర్యవసానమున చేతనాాచేతనము 
లందన్ని రూపముల దైవము చూడబడుచున్నాడు. 


భగవానుడంతట గలడు. దైవము లేని స్థానము విశ్య్వమునందెందును 

లేదు. ఈ నకలమునం దాపరించియున్న ఈశ్వరుని, కనుగొని గుర్తింపనీయని, 
'మాయా” ప్రభావమును చూడుము! నేను నీవు - ఈ విశ్వమున సకలము 
(ఈశ్వరుని) అంశయై యున్నారము - ఆ మహావ్రభువులోని భాగములము, | 
కావున నెవరు నితరులను eS దైవమెల్లడల గలడను విషయమును. 
మరువకుము. ఈ కారణమున ' పేమ [అద్వేషము] స్వయముగ నంతట 
గలదు. అది బహిర్గతమైన సకలము సిద్ధించును. 


శ్రీ సాయీబాబా అభయ (వ్రడానములు, సూక్తులు క్రితి 


+ మనము దైవము నెట్లు చూడ గలము? + 

129. మనస్సు. చంచలము. దానిని స్థిరము చేయుటకు (ప్రయత్న 
మవసరము. ఈగ అటునిటు ఎగురుచు ఎల్ల వస్తువులమె వాలి 
కూర్చుండును. నిప్పును డాసిన క్షణమున అది దూరదూరముగ తొలగి 
ఫోవును. ఆ విధముగ మనస్సు విషయములను కోరును. వానితో ఆనం 
దించును. వానియందు లీన మొందును. అది |బహ్మమును చూచిన, 
చూడ (పయత్నించి నపుడు పెడ ముఖము పెట్టి పారిపోవును. అధీనము 
కాని - లొంగని ఆ మనస్సు (బ్రహ్మము [దై వము] నందు లయమొందని 
యంతవజకు జనన, మరణాత్మక సంసారము అనివార్యము, మనస్సు 
నిగహింప బడనియంత దనుక జీవి పుట్టవలసినదే. కాని, జన్మములలో 
మనుష్య జన్మము అమూల్యమైనది [గొప్ప విలువకలది]. కావున మూ ర్రిపూజి 
కావింపుము. అనగా దైవము యొక్క సగుణ రూ పములను- వ్మిగహములను- 
పటములను [మనన్సును నిలిపి కేందీకరించుటకు] పూజించి సేవింవుము: 
అ విగ్రహము - పటము సైతము దైవమే ల పరమేశ్వరుడే. విగ్రహములను 
తోసి వేయకుము. దై వవిగహములను గాఢ భక్తితో పూజించుచున్న 
మనస్సు ఏకాగత వహించును. అది కలుగదేని మనస్సు స్టిరము కాదు. 


ఆ పిదష మననము - ధ్యానము నభ్యసింపుము. అధ్యాత్మిక 
గింథములను పఠింవుము. అందు దెలుపబడిన అంశములను చాటించి, 
అభ్యసింపుము. అన్ని విద్యల కంటె "ఆత్మవిద్య' ఉత్తమోత్తమము. దాని 
యందు నీవు షరిపూర్ణత గడించిన ముక్తి (మోక్షము)- సుగమము., నడు 
హరి - నీ యిష్ట్రదెైవము (వళవర్షి) నీ సేవకుడగును. జ 

అట్టి బంహ్మావిద్య బడసి తద్వారా మోక్షము పడయుటకు _బర్తివ హ్మజ్ఞడ 
వగుటకు సులభోపాయములు. | క 
శీ మోక్షము పడయుట యెట్లు. * 
" సాధన ఛత్తుష్టయము - ఓ విధములగు సాధనముల్న గడింపవలెను. 

1. నిత్యానిత్య వస్తువివేకము ఈ విశ్వమున సరన 

(స్టిరము] ఏది? అసత్యము [అస్థిరము] ఏ ఏది? అను ఎలుక, 
5 


రిక్త శ్రీ సాయీనాథ 'బోధామృతము 


2. వైరాగ్యము - లౌకిక విషయములందు విర క్రి 


8. శమదమది గుణ సంపత్తి - మనోనిగహము - ఇంది)య 
నిగ్గివాము - ముముక్షుత్వము (మోక్షము పాందవలయునను ఇచ్చ. 


4. నవవిధ భక్తి అభ్యసింప వలయును. భగవానునకు ఆత్మ 
నవెషనము (తద్‌ త్త) కావింపవలయును. CE. 


కర వణం కీ ర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం 
అర్చనం వందనం దాన్యం సఖ్యమాత్మ నివేగనమ్‌” 


ఇందు వ విధములగ్గు ఖ్‌ ము ' కెళంటిబదన్‌వ్‌, 


a 


త. 


సత్పురుషుల య దెలుపు గ్రంథములు 'వదున వ్య 





౨ కీర్తనము :- భగవానుని నామ లీలాదులను కీర్తించుట. 


౩. స్మరణము :- దైవమును న్మరించుట. 
౪. పాద సేవనము:- భగవంతుని పాదముల [మొక్కుట- సేవించుకు. 


౫. అర్బనము :- భగవానుని రూపచిహ్నాములను పూజించుట. 


సేవలు స సలుపుట. 


౬. వందనము :- దైవమునకు, దైవనములగు సాధు సత్పుడు 
౯. దాస్యము :- వ్రతమును త్వముఇగ సాధు సత్సుగుముల కం 


౮. సఖ్యము :- సాధు సత్చురుమలతో సాంగత్యము కలిగియుండుట _ 


౩. అత్మ నివేదనము :- సంపూర్ణ శరణాగతి (వివ త్తి) చేయుట 
నిత్యము సిద్ద సత్చురుషులను సందర్శింపుము. చక్కని నైతిక 


పవ రనము కలిగి యుండుము. అపుడు _దేహావ్రసాన పసమయమునను 
సవ్మితుడవగుదువు. అవసాన కాలమున ఎ విధమెన కోరికలు కల్తిగి 


శ్రీ సాయీబొటా .'అభయ' (పదానములు, సూక్తులు. శ శి5 
యుండకుము, ఇష్టదేవమునందు మనస్సు నిలుపుము క్‌ మనస్సు నీ 
యిష్టదెవమునందు లయించి యున్నపుడు: మృతి గ నీవు ముక్తుడ 


వగుదువు. . 
* దైవమును పొందుట-విధానము (6) * 

124. నా. గో. చం:- చాబా! నిన్ను మరల మూడవ మారు 
పిక్నిరచు చున్నాడను. దైవ మెవరు? ఆత డెట్లుండును? ఆత డెక్కడ 
నుండును? - 

సా. బా: నే నిదివరకే తెలిపితిని నేను తెలిపిన విధమున 
పవ ర్తి రింతువేని సాధన చతుష్టయము - నాలుగు విధములగు సాధనలు 
స్‌కు తోడ్చడును. 

మే. వివేకము (మొదటి సహాయము) 

నౌ. గో..చం:-. అవి యేవి? 

సా. బా;- మొదటిది నిత్య - అనిత్య వస్తు వివేకము. అనగా - 
సత్యము నిత్యమెన వస్తువేదో . - అసత్యము - అనిత ము అక వస్తు 
వేదో - విభజించి తెలిసికొనుట. కొందు జనులు తాము వివేకులమని 
యితరుల నమ్మింప జూతురు. యధార్థముగ 'హరి” ఎవరో, యెక్కడ 
ఎట్లుండునో యెటుగని వారయ్యు తాము 'వార్కారులు'- పండరి యాతికుల 
మని లోకులను నమ్మింవ జూతురు. కాని యిట్టి తీర్థ యా।తిక విధానము 
నిజమైన భ క్తికాదు. ఇతరుల వలన గౌరవము - మన్ననలు పడయుటకు ఒక 
యొత్తుగడ మాత్రమె, 

మనుష్యులు కొందు వారి హృదయములను నిర్మలములు గావించు 
కానకయ పెక్కు గంధములను పఠించి వల్లించి, సభలయందు తమ 
వా చాాపాగల్భ్యముల (బ్రకటించుకొనుచు, ఇతరులను తూలనో డుచు, 
స్వాత్మస్తుతులను గావించుకొనుచుందురు: వారు వివేకులుకారు. వా 
జ్ఞానమును బడయజాలరు. Me 

వ. వైరాగ్యము (రెండవ సహాయము 

సీక్కీమగు విరాగ్‌ యీ లోకమున, పరలోకమునగల యే క 

లెక్క చేయడు. 2 లు. 


86 ఢీ సాయీనాథ" బోధామృతము 


బాబా వైరాగ్యము. (1) "దామియా రసానే ' తాను చేయబోవు 
. వ్యాపారమున వచ్చు లాభములో బాబాకు భాగమిత్తునని షలుకగా- - 


హ్‌ బా:- నేను దేనిలోను సంబంధము లేనివాడను. 


_@ మ।చాసు స్వామికి బాబా కావించిన వోధ-. 


పా. బా;- (విజయానంద స్వామితో ) నీ తల్లిపె సీ కంత [పేమయున్న 
నీవీ సన్యాసి వేషము (కాషాయ వస్ర్రధారణము) ఏల  వేసితివీ? "కాషాయము - 
మమత” రెండును కలియవు. వెళ్లుము. నీ విడిది యందుడుము; అచకు 
దొంగలున్నారు. ని సర్వస్వము “దోచుకొని పోదురు. _గడియవై చి ని 
జాాగత యందుండుము. జరుగ నున్నది జరిగి తీరును. 

ధనము - బంధు మిత్రులు సకలము అనిత్యములు. భయాస్పదములు. 
సంపూర్ణ పరిత్యాగమే ఆనందమును ప్రసాదించును. మనస్సును నిలిపి 
భాగవత సప్తాహము ముమ్మారు గావింపుము. "సకల వాసనలు దానితో 
క్షయించును. (భాంతి అంతరించును. - ఆ విజయానంద స్వామి ' అటుల 
కావించి వివివ దినమున పరీక్షిత్తువలె పరమపద మొందెను. 


8. శమదమాదులు (మూడవ సహాయము) 
శమము :- మనసును విషయముల నుండి మరలిం చుట. 

దమము :- బా హేక్ణం|దియ నిగహము ద్వారా అంతర్ముఖమెన 
మనస్సును వెలికి పోనీయక నిలుపుట. ' 

తికిక్ష ;- ప్రారబ్ద కర్మఫలముగ (వాప్తమగు ఆధివ్యాధి బాధలనూ 
సహించుట. 

_ఉపరత్‌ :- .సంపదలు - కాంతలు - సంతానము. - మితురిలు 
మొదలగునవి అనిత్యములుగ గుర్తించి. మాయా బంధముల నుండి 
తప్పుకొనుట. 
డ్రేద్గ "= విశ్వాసము, (మనస్సునందు గాఢమగు నమ్మకము). 
నమాధానము :- _సుఖదూఃఖాది ద్వరద్వములను నిశ్చల. మనస్సుతో 
సమదృష్టితో సహించుట. age § 


శ్రీ సాయీబొబా అభయ (పదానములు, సూక్తులు క్ర 
4. ముముక్షుత్య్వము (నాలవ సహాయము) 
(మోక్షము - అన నేమి? దానిని పొందుట యెట్లు?) 


దనిష్టము వహించి అపరోక్ష జ్ఞానము - [బహ్మము నెరుగుటయే 
కర్తవ్యమని మోక్షమునందు మిక్కిలి ఆసక్తి కలిగి యుండుట. మోక్షము 
ఆకాశమున - కై లాసమున-వై కుంఠమున లేదు. అది సూక్ష్మము. స్టూలము 
కాదు. అది అదృశ్యమగు విశ్వమూల కారణము. పద్ద చెతన్యము, పద్ద 
చైతన్యము పొందుట-వద్ద వైతన్య మగుటయే మోక్షము. "అధి అమృతత్యము. 
అది మానవ జీవితమునకు గమ్య స్థానము. తక్కిన ఊహలు - ఆలోచన 
అన్నియు న్మిష్పయోజనములు. 


125. నా.గో.చం:- బాబా! వద్ధ వైతన్యమననేమో వివరింపుము. ' 


సా. బౌవ= అది అఖిల విశ్వమునకు మూల కారణము. తదంతర్గత 
సారము - ఆధారము నగును. సృష్టి స్థితి లయముల కది ఏకైక పదము, 
అది మనకు తెలిసియు తెలియబడక యుండును. బద్ద చైతన్యము విధమిది- 
యని పలుక నలవి కాదు. కాని పతి క్షణమున నీ యునికి యందది 
ద్యోతక మగుచుండును. అదిలేని తావులేదు. దానికి రూవములేదు.. 
నామములేదు. అది ఆకారములేని వాయువును పోలియుండును. దాని యునికి 
విషయమున సందేహములేదు. బద్ద చైతన్యమే |బహ్మము - అనబడును, 
బుద్ధిమంతులు దానిని "బ్రహ్మము" ఆనుసేర నుపాసింతురు. అట్లగుటవారు 
"బి హ్మవిదులు” అనబడు చున్నారు. తరు జంతు మానవాది సకల  జీవములు 
దానియందేయున్నవి. కనుటకు, తొకుటకు, ఎజుగుటకు అది మూలకారణము. 
అనేకములకిది ఏకైక మూలము. అది సకలమున వ్యాపించియున్నది. అది 
సత్‌ చిత్‌ ఆనందము (సచ్చిదానందము) సత ్యము- జ్ఞానము ఆనందము- 
ఏకము అగుచున్నది. మనమందరము అదియే. దానినుండి మనము వేలుగలేము 


నా. గో. చం:- బాబా! (బహ్మము - ఆనందమనినాడవు. ఏ విధమైన 
బాధలు లేనిదని, ఏకమని (పెక్కులులేవని) ' పలికితివి - ఈ విశ్వమున 
వకలము పితి వస్తువు బిహ్మము - అనినాడవు. ఈ ప్రపంచమున అనే 
_ కత్వమే కాదు - బాధలు కానవచ్చు. చున్నవికద! అట్టియెడ ఆనందము 


38 ..... థ్రీ సాయానాథ బోధామృతము 


బాధలు, కష్టములు పొందుచున్నట్లు గోచరించుట యెట్లు పొసగును? 
సత్యమైనది అసత్యముగ నెట్లు పొలుచును? మనలో (ప్రతి మానవుడు తాను 
మ చైతన్యము అని గుర్తించునేని అపుడు పలువురు [బ్రహ్మము 
అుండవలదా? అదియుగాక మన మందటమొకే (బహ్మమగుదుమెని ఒకడు 
పొందు బాధలు, కష్టములు అందరు పొందవలయును గదా! అటుత 
పొందుటలేదు. మన దేహము లెట్లు భిన్నములో ఆత్మలు గూడ భిన్నములె 
యుండవలయునేకాన్సి ఏకము కాదు. అన్ముగహించి బూ సందేహమును 
వారింప గోరెద. 

సా. బా:- నీవు పొరపడుచున్నాడవు. ఎరుపు, నలుపు, తెలుపు, 
నీలము, పసుపు మొదలగు పలువిధములైన రంగులు కలవు. వానిని 
వేలువేజు నీళ్ళతో కలుపుము. రంగులు శేరియున్నను నీరు పూర్వము 
నీరేకదా! వీటినుండి ఆ రంగులను దూరముచేసిన నీవది గు ర్రింపగలవు. 
అనగా (ప్రతిపాత్రనుండి నీవు తీయనది నీలే. త విధముగానే. ఆత్మ లేక 
జంహ్మము ఒకటే. అది ఆకమించు హృదయములు వివిధములు. సకత 
భూత హృదయములందు అధివసించియున్న ఆత్మ ఒక్కటే సుఖ, దుఃఖాదే 
లనిననో అవి [బ్రహ్మము లేక ఆత; శ్రయిుక్క కార్యములు కావు. అవి హృద 
'యముల పనులు, హృదయ హృదిత్యము కలిగిం చుటే బహ్మము లేక ఆత్మ 
యొక్క పని అనగా, ఆత్మ సని ధి మాత ముననే హృది హృదయత్వ మొందును.- 


"= ఈ. విషయము విపులముగ వివరింతును. ఈ వద్ధ చైతన్యము 
తీ)గుణముల ద్యారా మువ్విధముల విభజింప దగును. అవి (1) పాడ 
క సత్యము. (2) వ్యావహారిక సత్యము. (3) ప్రాతిభాసిక సత్యము. 
తు బాల్య, తాతను వార్థక్యము లను మూడు స్టితులున్నట్లు 
ఈ సత మునకు మూడు స్థితులు. గలవు. పారమార్ధిక స్థికియందున్న్య 
వాడు (సత్పురుషుడు). ఆ సత్యమును సత్య ముగ "భేద రహితముగ 
చూచును. శాస్తాంను గుణముగ నకలము ఆచరించును. "వ్యావహారిక స్థితి” 
యందున్న వాడు (మంచివాడు) - కాస్త బోధల ననునరించును. కాని, 
పిత వదమున భేదము పాటించుచు, మంచిని మాత్రము: స్వీకరించుచు 
చెడును తోసివేయు చుండును. ఇక 'పాతిభాసిక స్టితి' యందున్న 
వాడు (మూఢుడు) సత్యమును యధార్థముగ గాని వున్నది వున్నట్టుగోని 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, నూక్తులు 89 


చూడక భేదమును తారుమారుగ గాంచును. (అనగా మంచిని చెడుగ, 
చెడ్డను మంచిగ చూచును.) వ్యావహారిక స్థితిలోని వానికి వ్యత్తిరేకముగ 
పాటించును. కాని ఆత్మ - బ్రహ్మము. ఈ మువ్వుడ న 
సమానమే. 


మటియొక ఉదాహరణము తెలుపుదును. 1. రాజు 2. రాజపతినిథి, 
లి. రాజదూత - కలరు. ఈ మువ్వుర సమానాంశ మొకటి వర్తించుట 
గనునింపుము. అది 'రాచతికము” కాని యీ మువ్వుఠు భిన్నులు. -- ఆ 
విధముగ [బహ్మము పై మువ్వజ స్టితియందు పజగుచు భిన్నముగ 
గోచరించును, సఖ 
నా. గో. చం:- రాచరికము, (సార్వభౌమత్వము) ఎట్టు విభజింప 
నగును? అది భేదింపరానిది గదా? 
సా. బా:- అవును. సార్వభౌమత్వమేకము. అవిభాజ్యము. కాని, 
ఆ రాచరికమును పై మ్డూడు అంశముల గనుచున్నారము. ఆ మువ్వుర 
భేదము గమనించు చున్నారము. ఆ విధముగనే చైతన్యము" (బ్రహ్మము) 
అనంత్తము అపారము కాని పరిమిత మైన (ప్రతి జీవాత్మ (అహమ్‌) దాని దాని 
శక్తికొలది పంచుకొని ఆ చైతన్యమును - ఆ రాచజికమును ప్రకటించు 
చున్నది. మజియొక దృష్టాంతము గమనింపుము. “ఆకాశము” ఇది అనంతము- 
అపారము,. ఒక ఘటము (కుండ) నందు చేరి. “ఘటాకాళము" అనియు, 
కుంభము (బాన) నందు జేరి 'కుంభాకాశ' మనియు, ఈ విధముగ వేర్వేరు 
నామముల వ్యవహరింపబడు చున్నది. ఇవన్నియు పరిమాణము - తర తమ 
ఛదముల ననుసరించి ఆకాశమును గలిగి యున్నవి. ఆ విధముగ (బ్రహ్మము 
'ఈ (ప్రపంచమున వివిధ రూపముల గోచరించును. ఇది మాయా (ప్రభావము 
(కీడు (బహ్మము-మాయ యొక్క కలయికయే ఈ విశ్వము - ప 
యొక్క కారణము. 


120 వన్‌ చం: - ఈ మాయ యెవరు? ఆమె నెవరు సృష్టిం 
చిరి? ఆమై — నీ వింతకుముందు ఈ విశ్వ సృష్టికి మూల 
కారణము - (చైతన్యము) అని శ్లెలిపిత్తివి. అట్జియెడ ఈ మాయ యెందుండి 
చేరును. క 


40 “శ్రీ సాయినాథ బోధామృతము 


' సా. బా:- ఆమె యెక్కడ ఎట్టుచేరునో వివరింతును. చైతన్యమును 
వివిధ రూపముల గోచరింపజేయు ఆ చైతన్యము యొక్క శక్తికి మాయ 
అను పేరు నిర్దేశంపబడినది. చైతన్యమును దాని శక్తి నుండి వేర్చరుప 
గలవా? నీకు సాధ్యముకాదు. గుడమును (చెల్లమును) మధురత్వము 
(తీపి) నుండి, సూర్యుని ,కాంతినుండి వేర్పరుప జాలవుకదా! [బహ్మము 
నందు లయ మొందినపుడే "మాయ" విడివడును. (మాయ అంతమగుట యే 
బిహ్మము నుండి. విడివడుట). చైతన్య మెరుగబడిన మాయ అంతమగును. 
'వైతన్యము అనంతము. - చైతన్యము - మాయ. ఈ రెండు అనాదులు_ 
మాయా చైతన్యములు - పకృతి పురుషులు అను నామమున వ్యవహరింపబడు 
చున్నవి. జ్ఞానేశ్వరియందు వీనిని గూర్చి విపులముగ వివరింపబడినదిె_ 
దానిని అధ్యయనము చేయుదువేని ఆత్మజ్ఞానము పడయగలవు. 

చైతన్య మొక గుహ, ఆ గుహను చొచ్చినవాడు. తిరిగిరాడు. 

ఆ గుహయే అగుచున్నాడు. eg 
=. మాయ క కార్యమగును. చిత్రవిచిత్ర సములు కలది. నేనట్టివాడును- 
ఇట్టివాడను. నీ వట్టివాడవు - ఇట్టివాడవు అని తోపజేయట మాయయొక్కవని. 
ఇవన్నియు అస త్యములై న భేదములు. నివు మాయ అధినమున నున్నంతవరకు 
[అభేదము] సత్యము నీకు బోధపడదు. మాయ ద్వివిధ శక్తులు కలదె. 
1. "ఆవరణ శక్తి" దీనిచే ఆత్మ జ్ఞానమును - ఆత్మను కప్పిపుచ్చును, 
2 "విక్షేప శ క్తి అటుల కప్పిపుచ్చిన దానిపైన (ఆ కప్పువైన) కల్పనా 
చాతుర్యమున " ఆరోపితములను [భీమలను] కన్పింప _ జేయును. ఈ 
దృష్టాంతము గమనింపుము. L | 

_ఒక కష్టజీవి తాను రాజు, అయినట్లు కలగనును. . . అసడు వాడు 
తన కష్షజీవనమును మజచును. ఆ కష్టజీవన . స్థితి మాయ యొక్క 
ఆవరణ శ క్తిచే కప్పబడినది. ఆ కప ప్పుమైన రాచరికము “ఆ మాయ 
యొక్క విక్షేపళ క్త క్రిచే తోపజేయబడినది. ఆ విధముగ మాయ బంహ్మమును 
[ఆత్మను] కప్పి, దాన్నిపైన (ప్రాపంచిక రూపములను కనబడజేయును. 
వాస్తవముగ ఈ ప్రపంచము లేనిదే - ఉన్నది ఒక సత్యవస్తువు - ఆత్మ 
[లేక] బిహ్మము - మాతిమే. కాని యీ _దృళ్యములు . సత్యములని 
భావింపడు చున్నవి. ష్‌. మోసము, [లేక] భాంతి. కావున ఈ 


శ్రీ సాయీబాబా అభయ (ప్రదానములు, సూక్తులు ' 41 
మాయను (తోసి పుచ్చి, [బ్రహ్మమును తిరిగి పడయుము. ఎట్లు? నిన్ను నీవు 
శుద్ద చెతన్యముగ భావింపుము. జలమునందు గల కల్మషము తొలగింప 
బడెనేని అది స్వచ్చజలమే యగును. ఆ విధముగ ఈ దృశ్య (ప్రపంచము 
నుండి మాయా కల్మషమును తొలగింపుము - అపుడా దృశ్యము సత్యమే 
యగును. ఇది సద్యస్తువుయొక్క ఉపాసనమగును (నతో ్యపాసనమగును.) 
దీనిని గూర్చి నిరంతరము తలంచుము. ఎల్లరకు నేను చేయుబోధ యిదియే. 
ఈ సద్యస్తువు అత్మనుగూర్చి నిరంతరథధ్యానమే ఆధ్యాత్మము. నీవు ఆత్మగా 
నిన్ను తెలిసికొని యీ పుట్టవుననే ముక్తుడవు కావలయును. 

5. దైవము నెబుగుట - సాక్షాత్కారము, దై వమెవరు? 

(సాక్షాత్కారము :- భగవంతుని గూర్చిన అభ్నిపాయములు, భగవ 
త్పాక్లాత్య్కారమును గూర్చిన తలంపులు. వివిధములు. భగవానుడు 
నిరాకారుడు కాడని, సాకారుడైన వాడని విశ్వసించు వారికి అట్టి రూపమును 
నందర్శించుటయే సాక్షాత్కారము. ఆధ్యాత్మిక ని గేణి (నిచ్చెన) యందలి 
తుదిమెట్టు. . దైవముగ భావింపబడు రూపములను విశ్వసింపక దైవము 
నిరాకారుడని తలంచువారికి తమ (ప్రత్యగాత్మ - పరమాత్మయంచు లయము 
సపాందుటయే సాక్షాత్కారముగ భావింపబడు చున్నది. (జీవాత్మ పరమాత్మ 
యందు లయమగుట.) 

(దాస్‌గాణూ మహారాజు రెండవ తరగతి వారికి ఇెందడు. మొదటి 
తరగతికి చెందినవాడే. అతడు పండరి వార్కారుల కోవకు చేరినవాడు. 
కటిన్య సహస్తుడైన పాండురంగడే ఆయన సృష్టియందు పరత చు 
దైవము.) (శ్రీ చి. వి. యస్‌. స్వామి.) 

127. దాస్‌. గాణూ :- (బాబాతో బాబా! నాకు సాక్షాత్కారము 
కావలయును. నీవు భాగవత సప్తాహము కావింపు మంటివి. దాని ఫలితముగ 
వ (వసాదింతువా? 

. .. సా.వా:- విఠల్‌ సాక్షాత్కరించును. కాని గాఢభ క్రిభావము అవసరము. 

(దా. గా. భగవత సప్తాహము కానింఛెనా. కాని సోవ్షాత్సార పా ప్తి 
కలుగలేదు.) 

దా. గౌ:ః- (బాబాతో) బాబా! నీవు సాక్షాత్కారము వాగ్దానము డ్‌ 
కాని, ఉర్రాకి నాకు కలుగలేదు. 


6) 


42 శీ సాయానాథ పోధామృతోము' 


సా, బౌ: - స దానిని పొందుదువు. 


(బాబా- దాస్‌గాణునందు తగిన విశ్వాసము పెంపొందుటకు- తీవమగు 
ఆన క్తి కలుగుటకు వేచియున్నాడు) 


128. ' 1916 భాదపదమందు దాస్‌గాణూ పండరీకి వెళ్ళ్గవలయు 
ననీ తీవాస క్తి కితో నుండెను. కాని నా.గో.చం. అతనిని షిర్తికి గొనిపోయి 
నరికీర్తనల జరిపించి, బాబా అంగీకారముతో నతని ఆశ్వయుజ పూర్ణిమ 
వరకు నిలుపుచుండెను. పండరికి వెళ్ళి దైవమును దర్శింపనీయక నన్నిట 
నిలుపు బాబా గురువెట్లగును? -' అని దా. గా. తనలో _ తాననుకొనెను. 
అతడు బావా తన గురువని భావించకుండెను. 

సా. బా:- (గాణూతో) పండరికీ పొమ్ము. 


కావున దా. గా. పండరినాథుడు విఠలే- తన దైవమని, బాబాకాడని 
భావించిన వాడగుటచేత అతడు అశ్వయుజ. పూర్ణీమకు. పండరికి వెళ్ళెను, 
తరువాత షిర్డికి తిరిగివచ్చెను. 

129. డా. గా;- బాబా! నా అభీష్టము పసాదింపక చాలాకాలము 
గడుపు చున్నాడవు. సాక్షాత్కార మెప్పుడు నా కను(గ్రహింతువు: 

సా.బా:- నన్ను చూడుము! అదియే సాక్షత్కారము. నేను దైవమును 

దా. గా:- నీవటుల పలుకుదువని నేను తలంచుచునే యున్నాడను, 
నేను తృప్తినొందుటలేదు. * 

జీసెస్‌ కై౦స్తు = ఫిలిప్‌! మతో ఇంత పెద్దకాలము చేరియంటిని. 
ఇప్పటికిని .నన్నెటుగజాలకుంటివి. నన్ను హు ఆ తండి?ని 
చూచినవాడే. “మాకు తండిిని చూపుము” - తని పలుకుదువా? 

నాయందున్న ఆ తండింయే ఈ లీలలు ఘటించు చున్నాడు. ఆ 
తండిలో నేనున్నాడను. అతడు నాలో నున్నాడు అని విశ్వసింపుము_ 
లేదా - ఈ లీలలను గూర్చియైన నన్ను విశ్వసింపుము! 





(* మానవరూపమున దైవము - సెంట్‌ జాన్‌ XIV8-_ 14.) 
ప్రభూ! తండిగని మాకు చూపించుము! అది ,మాక్షు _ఛాలును - త్య క్తా 
కలిగించును. " 


శీ సాయాీాబాబా అభయ (చదానములు, సూక్తులు శశి 
నా పేరున నీవేమి కోరినను నే ననుగహింతును. 


నేను నా, .తండ్నిలో నునా శ నీవు నాలో" నున్నావు. నేను నీలో 


పు స్ట జూ 


_ సాధారణముగ సాక్షాత్కారములు క్షణికములు - _ .:౪ 


సళ 


180. హం. పీ. దీక్షిత్‌ ఒక దినమున చిరోచా ' సాక్షాత్కారము 
నొందెను. కాని అవన గోచరించిన ఆ రూప మేమైనది బాగుగ బోధ 
వఉలేదు. అతడు బాబా దగ్గరకు వెళ్ళెను. 


సా. బా:- _ విఠల్‌ ప్రభువు దర్శన మోయలేదా? నీవు ఆయనను 
చూడలేదా? ఆ విఠల్‌ క్షణములో తప్పించుకొని పోవువాడు. ఆతనిని. 
గట్టిగా బింధింపుము. ఏమబుపాటున దృష్టి మరల్చితివా క్షణములో 
ఆదృవ్యడగును. 

అత్మ జ్ఞానము - అధికారి 
(1) స్వీకరణము 

131. (బాబా కుండలను వభ ఏ9వఖఛి బోరగిల పెట్టుచుండెను.) 

భాభా యందు విశ్వాసములేని కోవర్గాం స్టేషన్‌ మాష్టతు మ్‌ 
ఇదంతయు ఏమి? అని అడిగెను. 

సా-వా;- వా దగ్గణకు వచ్చు |ప్రతిపాత మూతిని క్రిందు చేసికొని 
వచ్చును. (అనగా (జలము) స్వీకరించుటకు వీలుపడని విధముగ) 

(2) అర్హతను పొంది పిదప అడుగుము, . 

_ 1832. చూడవచ్చినవాడు. :-. బాబా! భగవాను డెట్లుండును? 

సా. చా- (ఆ పేక్షకునిగాక ఒక భక్తునిచూచి) మార్వ్యాడీబాగ్‌ 
చందు దగ్గజకు వెళ్ళి చాబాకు నూరు రూపాయలు .కావలెనని- అడిగి 
 తీసికొనిరమ్ము!. 
భక్తుడు :- (వెళ్ళి వెంటనే తిరిగివచ్చి) ఆ మార్వాడి తన చగ్గణ 
ధనము లేదన్సి తన వందనము. లర్చింపుమనినాడు, 


44 శ్రీ సాయీనాథ బోధామృతము 
. బా (వేరొక బుణదాత పేరు చెప్పి అతని దగ్గణికు వెళ్లి. 
జ రూపాయలు అప్పు అడిగి తము 
భక్తుడు.:- (వెళ్లి తిరిగివచ్చి) తన దగ్గజ పైకము లేవనినాడు. 
సా. బా:- నానాసాహెబ్‌ చందోర్కరును పిలువుము! 
(చందోర్కర్‌ రాగానే) 5 
"ప్‌. బా:- నానా! నాకు నూరు రూపాయలు కావలెను. 
నా. గో. చం:- వెంటనే, బాగ్‌ చంద్‌ మార్యాడీకి నూరు రూపాయలు 
పంపుమని చీటి (వాసి పంపెను. మార్వాడీ పై కము పంపెను. 
౨ పా.బా ఈ ప్రపంచమున ; సకలము ఇట్లుండును. 
(పేక్షకుడు :-. (తరువాత దాస్‌ గాణూతో) బాబా నా (తననన 
కేల సమాధాన మోయలేదు?. 
డా. గా:-. సమాధాన మిచ్చినాడు. 
(పేక్షకుడు కా ఎట్టు? . 
_ దాం గొ ఇతరులడిగన ధనము దొరకలేదు. చందోర్కరు అడిగిన 
వెంటనే లభ్యమయ్యెను. ఆ విధమున (బహ్మమును గూర్చి తెలిసికొన 


గోరిన మాత్రమున నతడు తెలిసికొనలేడు. అర్హతపొంది ఆవల |బహ్మము ను 
గూర్చి తెలిసికొన గోరుమని బాబా సమాధాన మిచ్చినాడు. 

లి, (బ్రహ్మము తెలిసికొన గోరిన అయిదు సమర్చింపుము. 

132. ఒక దినమున నొక ధనికుడు డేబునిండుగ' కరెన్సినో జల్లు 
పెట్టుకొని బాబాను దర్శించుటకు ీర్షికిజేరెను. రానుపోను బాడుగకు 
టాంగా మాట్లాడుకొనెను. ' షీర్ణియందాలన్యము శే చేసిన బండి మనిషి ఎక్కుత 
బాడుగ అడుగునేమోయని జంకుచుండెను. 

వొబాను జేర [మొకి. జ | 

ధనికుడు :- బాబా! నాకు సకలఘు-కలదు, ఏలోటు లేదు... నాకు 


దైవమును జూపుము. నే నింతదూరమక' చానికోజకే Se meee 
'షిర్తిచాబా' దైవమును శీ ఘముగ జూవగలడని న. aE 


శ్రీ సాయీబావా అభయ [పదానములు, సూక్తులు 45 


_ సా, బా:-. మంచిది! సందేహింపకుము, ఇప్పుడే స్పష్టముగ జూపు 
దును. ఇది జాగుచేయదగిన విషయము కాదు. దైవము కొజుకై కోరు 
వారు దొరకుట చాల అరుదు. ఇచటకు చేరువారు. పలువురు ధనము ఇ 
ఆరోగ్యము - సుఖము - కీర్తి - సంతానము - ఉదోగ్యము మెదలగునవి 
కోరుదురేకాన్సి దైవము నెవ్వరు కోరరు. . వముకోరు వారికొరకు నే 
నెదురు చూచుదును. " 


ఈ విశ్వమునకు (బ్రహ్మము మూలకారణము. సూర్య చందా9ది 
గంహములు - దివారాతంములు - బుతువులు హాయనములు దైవము నాధా 
రము చేసికొని వర్తించుచుండును. అట్టి బిహ్మమును జీవి తన దేహ 
పతనమునకు పూర్వమే యెరుగవలయును. లేనిచో జననమరణ చ|కమున బడి 
తిరుగుచుండును. 'ఎజుకి వలన కేవలాద్వైత సుఖము జీవికి ప్రాప్తించును, 
గురువు ఆ "ఎజుకొను పిసాదింపగలడు. అది గురువునకే సాధ్యమగును, 


+ (బాబా ప్రక్కకు తిరిగి ఒక పిల్లవానిని పిలిచి) + 


సా. బా:- మార్వాడీ నందలాల్‌ దగ్గరకు వెళ్ళి నాకు 5 రూపాయలు 
అప్ప కావలయునని అడిగి తీసికొనిరమ్ము - ఆ బాలుడు తిరిగి వచ్చి 
నందలాల్‌ లేడని చెప్పెను. ఆ విధముగ బాబా ఇండ్లలో లేని వారి దగ్గర 
కాబాలుని పంపెను. ఆ బాలుడు. రి కహ స్తములతో తిరిగి వచ్చెను. ఆ వచ్చిన 
ధనికుడు మిక్కిలి చీకాకు పడుచుండెను. దైవము నెరుగుటను గూర్చి కాదు, 
షీర్దియందు ఆలస్యము చేసినకొలదిి టాంగావాడు పెచ్చుబాడుగ కోరునేమో 
యని అతని ఆందోళనము. బాబా దైవ సాక్షాత్కారము - (ఆత్మజ్ఞానము) 
వెంటనే (పసాదింపడేమి?- యని విసుగొందుచుండెను. బాబా ర రూపాయలు 
కొరకు ఆ పిల్లవానిని పలు తావులకు |త్రిపుచుండుట అతడు చూచుచునే 
యుండెను. అతని జేబులో ఏబది ర్‌ రూపాయలు నోట్లుండెను. 5 రూపాయలు 
బాబాకు అప్పు యిచ్చిన, వానిని తిరిగి రాబట్టుకొన జాలమేమోయని అతని 
జంకు. ఆ ధనికుడు ఆలస్యమును నహింపలేక - 


ధనికుడు :- బాబా! (బప క్‌ నేను . పడయుటకు సాయపడు 
దువా? లేదా? 


46 శ్రీ సాయీనాథ బోధామృత ము 


సా. బా:- నీవు బ్రహ్మమును పడయుట కొజకే నే నింత వరకు 
పయక్నించు చున్నాడను. నీవు చూచు 'చుంటివి గదా! కూర్చున్న 
వాడవు కూర్చున్నళ్లే నీవు బ9హ్మమును గాంఛునట్లు చేయు Se 
చుంటిని. 


ధనికుడు :- బాబా! నేను త్వరగా _వెళ్ళవలె. దయయుంచి 


సా. బా:- నీ వేమియు గిహొంచ లేదా? నాకు అయిదు కావలయును, 
బిహ్మమును జేరుటకు నరుడు ఐదు సమర్చింపవలయును. 


ఐదు అనగా 1. ఇంద్రియములు, శీ. ప్రాణములు, లీ. మనస్సు; 
శ. బుద్ది 5. అహంకారములు. (ఇట్టి సమర్పణము వై రాగ్య మనబడును.) 
బ్రహ్మజ్ఞాన మార్గము చరింప మిక్కిలి కష్టమైనది. ఎల్లరా మార్గమున 
సడువ జాలరు. [ఆ వైరాగ్యము] అది వుదయమైన వెలుతురు పానగును. 
లౌకిక పారలౌకిక విషయముల విర క్తి" గాంచువాడు మాతిమే బ్రహ్మా 
జ్ఞానము పడయ దగినవాడు. . (తనకు ఏ బిహ్మజ్ఞానోవదేశము పొందుటకంలే 
5 రూపాయల మోదగల గాఢమగు ఆన క్తిని బాబా తెలిసికొన జాలెనని ఆ 
ధనికుడు గిహించి పిగ్గున వెడలెను.) 


బాబాను జేరువారందరు ఫలము బడయుదురా? 





ఇన 


శ్రా కోరునది సంపూర్ణ శరణాగతి (స 






ల 


ర | సమర్పణము) 
సా.బా:- (గోపాలరావు బూటీతో) నాకు 16-1 j= రూవాయలు 





శ్రీ సాయీబావా అభయ (పదానములు, సూక్తులు 47 


pan. 


బూటీ “- ఇప్పు డిచట నా దగ్గబి పైకము లేదు. 


సా. బా:- కాకాదగ్గణికు వెళ్ళి 16-1/2 రూ. అడుగుము. అతడు 
పరించుచున్న పారాయణ గింథము వినుము. 


బూటీ హం. సీ. దీక్షితు దగ్గర కేగి 16-1/2 రూపాయ అడిగెను. 


హ. సి. దీ:- ఒక్క రూపాయి మాత మున్నది. రు. 16-1/2 
ఈయ జాలను, క్‌ 
_బూటీ:- బాబా నీవు పఠించు గ్రంథము వినుమనినాడు. అంతట 
సీ. దీక్షీత్తు భాగవతము చదువదొడగెను. అపుడు చదివిన శ్లోకము, 
"కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ద్యాత్మనావా (పకృతేస్య్వభావాత్‌ 
కరోమి యద్యత్సకలంపరస్మె నారాయణాయేతి సమర్పయామి”. 
ఇందు మనము చేయు సకల కర్మములు దె వమునకు సమర్చణ 
చేయుడని తెలుపబడినది. తాను దైవమగుటబే బాబా తనకు నర్వ సమర్పణ 
చేయుడని తెలిపినాడు. కాని అందు 16-1/2 రూపాయలు ఆ ళ్లోకమున 
యెచట కలవు? ఒక విధముగ నందు న శబ్దములు గలవు. ' మజియొక 
విధమున సమర్పణ చేయబడదగిన వస్తువులు 16. కాని మూలమున చిత్తము 
విడువ బడినది. అపుడు 17 అగును. కాని "చిత్తము" అర్థమే (1/2) 
అగును. అట్లగుట అందు తెలుపబడిన 16- t/2 వస్తువులు త స 
చేయబడదగును - అపుడు 'సర్యసమర్పణి మగును. 


అన్నాసాహెబ్‌ దభో ల్కర్‌ 


186. అన్నాసాహెబ్‌ దభోల్కర్‌ - సాక్షాత్కారము పొందవలయు 
నను ఆన క్తితో బాబా మో%ల కూర్చుండి'బాబా ఏదియో యొక దినమున నాకు 
ఉపదేశము చేయకుండునా?' అని తనలో తలంఛెను. 


| సా. బా:- తెమ్ము - శ్యామా దగ్గణకు పొమ్ము! అతని ద గ్గజి నుండి 
15 రూపాయలు దక్షిణ తెమ్ము. అచట. కొంత 'తడవుండి సంఫౌషించుము. 
తరువాత దక్షిణ తెమ్ము - అతడిచ్చును. 


48 ౧. శ్రీ సాయానాథ బోధామృతము 
దభోల్కరు - శ్యామా దగ్గరకు వెళ్ళి ఆ విషయము తెలి పెను. 


శ్యామా: - 15 రూపాయలు దక్షిణ బదులు నా 115 నమస్కారములు 
సమర్పించి అదియే నా దక్షిణ యని చె చెప్పుము. 


_దభోల్కర్‌ :- కాని బాబా సీ దగ్గర కొంత తడవుండి సంభాషించి 
తరువాత నీ విచ్చు దక్షిణ కొనిరమ్మనినాడు. ఇదంతయు నేను బాబా 


మోీల కూర్చుండి బాబా నా కుపదేశము తపక్‌ చేయును అని తలంచుచున్న 
కారణము, 


శ్యామా :- సర్వసాధారణముగ బాబా యెన్నడు యెవరికి ఉపదేశము 
చేయడనియే అందటి అభిప్రాయము. ఏ భక్తుని చెవిలో మం[తము ఊది 
యెబుగడు. అట్టి మం|తోపదేశ నిరాకరణము గూర్చి యొక వృత్తాంతముకలదు. 


126. రాధాబాయి దేశముఖిన్‌ అను ఆమె బాబా వలన ఉపదేశము 
పొందగోరి బాబా దగ్గరకు వచ్చెను. బాబా ఉపదేశింపని కారణమున సత్యా 
గిహమునకు నిశ్చయించుకొనెను. బాబా వలన ఉపదేశము పొందుటయో 
లేక |పాణత్యాగము కౌవించుటో యేదియో ఒకటి. జరిగి తీరవలయునని 
పా9యోపవేశము చేసి ఉపవసించెను.. అటుల మూడ్లు దినములు వ్యర్థముగ 
ఉపవసించిన పిదప్క ఆమె కొరకు నేను జోక్యము కల్పించుకొని, ఏదో ఒక 
చె దై వనామమం(త్రమామెకు ఉపదేసింపు మని బాబాను కోరితిని. _ ఆమెను పిలువ 
నంపి బాబా ఆమెతో నీ విధముగ బలికెను. 








త్ర లయువవి. తలంచి నీ షప హింస కావించుకొన 
'య వహింపుము - నే, నొక ఫకీరును. భిక్షుడను- 
గొప్ప పాధు-వత్సురుమడు. అపార కరుణా 
౦చుటకు' మిక్కిలి. శ్‌ మించితిని. కాని ఆయన 









నా చెవిలో ఏ స్ట పలికి. మెరు! 





గడు. ఉపదేసించుటకు బదులు నా తల 
చభముగ గొరిగించి రెండు పైసాలు నన్నీయమని కోరెను. ఆయనకు 
వలపినవి వాణెములు కావు. బంగారు రానులవేని' ఆయన లెక్కగొనడు. కాని? 


ఆవి 1. నిష్ట (గాఢ విశ్వాసము, న. సబూరి (థెర్యముతో కూడిన ఓర్చు), 
నేను వెంటనే సమర్నించితిని. ఆయన సంతోషించెను. 





శ్రీ సాయిబాబా అభయ |పదానములు, సూక్తులు 49 


తల్లీ! “సబూరి” అనునది ధైర్యము. దానిని విడనాడకుము. 
దవ్వులనున్న గమ్యమునకది నిన్ను మోసికొనిపోవును. అది మానవుల౧దు 
మానవత్వమును ప్రసాదించును. పాపముల నిర్మూలించును. నిరాశా 
నిస్సృహలను బాపును. సకల భయములను |పతిఘటిం చును. 

సాటిలేని కరుణా స్వరూపుడగు నా గురువును 1ని సంవత్సరములు 
సేవించితిని. నాయెడ నా గురుస్వామి పజపిన పేమ యేమని - ఎంతని 
వివరింపగలను? ఆయన ధ్యాన నిష్టయందున్న తటి యెదుట గూర్చుండి 
నా దృష్టి నా గురువుమోదనే శకేందీ9కరించితిని. ఇరువురము ఆనంద 
పపూర్ణులమైతిమి. ఇతరులమిద నా దృష్టి సారించి యెబుగను. అకలి 
దప్పులను మజచి రేయింబవళ్ళు నా గురుదేవుని ముఖాబ్దమునే అవలో 
కించితిని. నా గురుస్వామి యెడబాటు క్షణమైనను నాకు అశాంతి కలి 
గించెడిది. నా గురువునుతప్ప నితరమును ధ్యానించి యెబుగను. గురు 
వున కంటె నితర ఆశయము - గమ్యము నాకులేదు. నిరంతరము నా 
మనస్సు [లక్ష్యము] ఆయన మిదనే ' నిలుపబడి యుండును. నా గురు 
దేవుని లీలలు వ నా గురువును తప్ప నితరమును నేను 
కోరి యెలుగను. నా పేమను తప్ప నితరమును నా వలన ఆయన ' కోరి 
యెజుగడు. ఏమియు చేయని యట్లు వెలికి ఆయన తోచినను నన్నెప్పుడు 
ఏమజి యెరుగడు. కరుణాకటాక్ష వీక్షణమున సన్ను రక్షించినాడు. 

ఈ మసీదున కూర్చుండి నేను యథార్థము పలుక; చున్నాడను. నా 
గురుస్వామి నా చెవిలో నేమంతము ఊది యెజుగడు. నేనును నీ చెవిలో 
ఊద గలిగినది యేమియులేదు. వెళ్లుము - నీవును ఆవిధముగ జేయుము. 

నీ తలంపులకు నన్నేకైక లక్ష్యము చేసికొంటివా నీవు పరమార్థము 
పడయగలవు. చలింవని శ్రద్ధతో నన్ను చూడుము. నేసును నిన్ను చూతును- 
నా గురుదేవుడు నాకు బోధించిన ఏకైక సత్యము ఇది యొక్కటె. చతు 
ర్విధ నె సాధనములతో, ఆరుశాస్త స్రములతో నీకు అవసరములేదు. గాఢమైన 
విశ్వాసము [శ9ద్ద]తో నీ గురువును విశ్వసింపుము. అది చాలును. 

శ్యామా :- ఆ కాంత ప్రణమిల్లి బాబా బోధల స్వీకరించి నత్యా 
గిహము విరమించెను. అంత దభోల్కరు వ్‌ జరిగిన విషయ 
మంతయు బాబాకు తెలిపెను. 


?) 


50 శ్రీ సాయినాథ బోధామృతము 


187-ఎ. మం|తో పదేశము బాబా కాని, బాబా గురువులు గానీ. 
ఆ(శితులగు శిష్యుల కెవరికిని చెవిలో మం|తోపదేశములు చేసి యెలుగరు, 
(చూ. 623-4) కాని రామమం[తము జపింపుమని (పథాన్‌ మొదలగు 
వారికి దెలిపినాడు (చూ. 192 మొదలు 198 వరకు). 


138. మా విధానము (పత్యేకము. ఇది జ ప్రయందుంచుకొనుమ, 
ఆత్మజ్ఞానము వడయుటకు ధ్యానము అవసరము (అనగా) ఆత్మానుష్టానము 
మనస్సునకు (పళాంతిగూర్చి సమాధికి గొనిపోవును. కావున సకల కామిత ముల 
పరిత్యజించి, సకలమున అధివసించియున్న దైవమునందు నీ మనన్సును 
నిలుపుము. మనస్సు ఆ విధముగ హ్‌ గమ్యము సిద్ధించును. 


ధ్యానమునకు నాసగుణ రూపమునుగాని లేక నా నిర్గుణ (ఆనంద) 
స్వరూవమునుగాని చింతింపుము. అట్టి నిరాకార ధ్యానము కష్టముగ తోచిన. 
న్‌ విచట చూచు నా రూపమును ధ్యానింపుము. రేయింబవళ్ళు దానిని 
తలంచుము. అట్టి నిరంతర థ్యానమున మనస్సు (పరత త్వమున)లయిం చును, 
అప్పుడు శ్రైయవుల థ్యాత - భేదము, తుదకు ధ్యాన [క్రియయు శమించును, 
ఇదియే చైతన్యఘనత - (బహ్మ సమరసతగ వరిణమించును. గురుదేవుని 
కరుణారసార్దు ద్యష్టియే ఆ|కితుడగు శిష్యునకు షడసో పేత భోజనము. 


199. అపుడు కలకండ (ప్రసాదము దభోల్కరునకు ఒనంగి 
యిట్లనెను. | 


"ఈ మబోధ సీ మనస్సున పార్లుకొల్పుపు కొందువేని నీ జీవితము. 
వ మిక్కిలి మధుర మగును. యు సద్దంథ పఠనము అ శ్రవణము, 
మననము, విధిథ్యాస స్మరణము, ధ్యానము ఇవి యన్నియు ఆనంద 
ముషదా పికి పాధనములు” - అని బాబా తెలి పెను. ఈద్భశ పుపంచమంతయు ప 


a పరా గ వ. డిన (టబహ్మ యు యొక్క రూపము, 









ఇది తిడిగి 
దు లయగును అత్మ యొకడో లేక యీ జీవులవలె అగరు! 


ity 
ల 
me స్టాం వ యాతా య సంద క్‌ 
కుందు కం. అకలిఎపుము. ఎందుండి యీ సకలము అవిర్భవిం చె 
న ప నుట మ్మే 


శ పలు జ్ఞానము యొక్క వరమావధి (మకుటము 





a 
il 


శ్రీ సాయీబాబా అభయ పుదానములు, సూక్తులు 51 


140. బుణాను గన్‌ జేసి నీవు నన్ను జేరితివి. ఇట్టి బుణాను 
బంధము నాదరింపుము. ఏ [పాణియైన నిన్ను జేరెనేని నిరసించి, వెడల 
నడవకుము. సాధ్యమగు నట్లాదరింపుము. ఆకలిగొన్న వానికి అన్నము, 
దప్పి గొనిన వానికి నీరము, వస్ర్రహీనునకు వస్త్రము యథా సాధ్యముగ 
నొసంగుము. అట్లు కావించితివేని భగవానుడు నంతసించును. ఇతరులశె 
ఆ[గహవేశముల బకటించి, కటువుల బలుకకుము. ఇతరులతో కలహెంపకుము, 
ఇతరులు నిందించిన ఓర్చు వహింపుము. శాంత వచనమ లు పలుకుము, 
ఇది సుఖపాప్ప్తికి మార్గము. ఇతరులు - [ప్రపంచము తలకిందులు గానిమ్ము! 
దానిని నీవు పాటింపకుము. చలింపక ముక్కునకు సూటిగ నీ మార్గమున 
పొమ్ము. 


౮; 


ఈ (ప్రపంచమున నిన్ను - నన్ను, ఒక జీవినుండి మజియొక జీవిని 
వేర్పజచు గోడ "భేదకుడ్యము” కలదు. ఈ గోడను పడగూల్చుము. 


భగవానుడే మహాప్రభువు. ఆ దై వకార్యములు (లీలలు) అద్భుతములు - 

అమూల్యములు ఆ శాశ్వాతములు. (క్రమముగ నీ ఆశయములు ఫలించును. 

మనము పరస్పరము (పేమాభివృద్రిబడసి, శాశ్యతానందము పొందగలము. 
సాధనములు 1. సాధనము - విశ్వాసము 


141. తన గురువు తనవలన కోరిన విధమున - బాబా తన వారి 
వలన గాఢ విశ్వాసము కోరువాడు. 


నా గురుదేవుడు నాకుగల సకలమును తొలగించి, రెండు సెసాలు 
ఈయమనికోరెను. నేను నమర్శించితిని. ఆయన కోరినవి నాణెములుకావు. 


ఆయన కోరినది. 1. నిష్ట (విశ్వాసము) ని. నబూరి - (ఓర్చు) 
(ఉత్సాహ ధెర్యములతో గూడిన సహనము). 
142. పవురందర్‌! నాకు రెండు రూపాయలు దక్షిణ నిమ్ము! నేను 
కోరునది యీ నాణెములు కావు - నేను కోరునది. 
1. విశ్వాసము - శ. సహన సంతృప్తి. 
143. బావా పరీక్ష. విశ్వాసము పెంపుచేయుట. ఉదా - 
1. నానా! (గో.చం.) భోజునముచేసి రైలునకు వెళ్లుము. వ్యవధికలదు, 


ర్‌ి శ్రీ సాయినాథ బోధామృత ము 


2. నానా! ఈ దినమున కోపర్షాంనకు కిలెక్టరును కలియుట్కక 
వెళ్ళవలదు. (కలెక్టరు ఆ దినమున రాలేదు తంతినం పెను). 


8. దాదా! (కేల్కారు నె సాహెబ్‌ను (హ. వి. సాతే) అధికారులను 
కలియుటకు మన్మాడు వెళ్ళనీయకుము, 

(అధికారులు వారి కార్యక్రమమును రద్దుచేసికొనిరి). 

4. బాబా! (దీక్షిత్‌) “విల్లు వ్యాజ్యము గూర్చి వాదించుటకు. 

బొంబాయికి వెళ్ళవద్దు. (ఆ వ్యాజ్యమా దినమున విచారణకు కీసికొనబడలే దు), 


fp 


స్‌. కాకా! స పిల్లవానిని పరీక్షలకివుడు పంపవలదు. os వలన | 
క్షలు కొన్ని దినముల తరువాతకు మార్చబడినవి). 


6. మౌలానా! నీమాద మోపబడిన నేరము కహా మేజి మటు. 


8. తాత్యా! ఈ రోజున కోర్టునకు తలే 
(విచారణ వాయిదా వేయబడినది) 
రంగారి తాస్కర్‌! తిరిగి వెళ్ళకుము - 


(అతడు వెళ్ళెను - 


శ 


మార్గమున జట్కా బండి విరిగెను.) 


10. మేనేజర్‌! (సదాశివ్‌ తార్మాడ్‌) వెంటనే పూనాకు వెళ్ళుము. 
11. హన్సిరాజ్‌! వీ ఉబ్బసము వ్యాధికి మందు అజేమియు. 
తీపికొన వలదు. ప — 
నే నమో gD వ లా మ 
12. బాబుగెక్‌!. (గోసామి) జల్లొమునకు పొమ్ము! నకలయు 
బడును, 








శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 58 


13. ఛావ్‌! (పురందర్‌) రైలు వేళ దాటినను కతా మనను 
పొమ్ము! (రైలు ఆలస్యముగ వచ్చెను). 
*14. చేరే! కోపర్గామునకు వెంటనే పొమ్ము. దారిలో ఆగ వద్దు, 
ఆలస్యము చేయవలదు. 
క (చేరే దొంగలదాడి తప్పుకొనెను). 
బాబాకు హైందవ దె వములందుగల ఆదరణ 


144. ఒక సమయమున బాబా కూర్చున్న చావడిలోనికి వర్షము 
జల్లు ప వడుచుండెను. అక్కడ భక్తులు మారుతి విగహము నిలువాడిన 
త్తు అరుగుమోద గూర్చుండుమని బాబాను కోరిరి. 


సా. బా!- దైవమునకు సమాన స్థానమున మనమెట్లు aren 
గలము? . 


144-2. 175 గోప్యవిషయమున బాబా ఆజ్ఞ - 


తాయివాయి జోగ్‌నకు న్నేతబాధ కలిగెను - నేతములు లోలోనికి 
కంకు చుండెను, బాబా ఒక సాధారణమైన తేలిక చికిత్స తెలిపి, 
"దినిని గోవ్యముగ నుంచుము. ఇతరుల యెదుట ఆ బొవషధము వాడ 
వలదు అనెను. బాబా తెలిపిన విధమున ఆమె చేసెను. వ్యాధి 
నివారణ మయ్యెను. 


“ఆయుర్వి త్తం గృహచ్చిద్రం మం|తొషధ సమాగమాః 
దానమానావమానాశ్చ నవగోప్యా మసి 


145. సా. చాః- (అప్పా కులకర్ణితో) నివాస్‌లోని మోహినీ రాజు 
నం. సగుణబహ్మము. వెళ్ళుము - డిప్యూటి కలెక్టరు ఎదుట 
జరగుటకు మ. స్వామి దర్శనము చేసికొని పొమ్ము. (అ. కు, 
ఆ హం జేసెను. అతడు నిర్దోషియని తీర్చు చెప్పబడెను], 








క్‌ గమనిక :- బాబా పలికిన పలుకులను గూర్చిన వివరములు “బాణా 
శక్తులు ఆతన బిడ్డల ౩ మె బాబా సెమి అను శీర్షిక క్రింద 
తరువాత న 


గగ వ 


లి4 శ్రీ సాయీనాథ బోధామృతము 


శ్యామా మరి యితరులు :- (బాబాతో) బాబా! పురాణములు 
సత్యములేనా? 

సా. బా: అవును. సత్యములే. 

శ్యామా :- శ్రీరాముడు - శ్రీకృష్ణుడు వీరినిగూర్చి నీ అభిప్రాయమేమి? 

సొ, బా:- వారు మహాత్ములు - వారు దైవములు - అవతారములు, 

విఠల్‌ యెడ బాబాకుగల ఆదరణము 

147. బల్వంతరావు క్రీ రసాగర్‌ క షీర్టికి వచ్చినపుడు. 

సొ. బా:- ఈ కుమారుడు తన తండి) కావించినటుల విఠోబాను 
పూజింపడు. నై వేద్యము సమర్పింపడు. విరోబాను నన్ను పస్తుపెట్టు 
చున్నాడు, ఈతని తం|డి నా మిత్రుడు. కావున నీతని నిక్కడకు 
నాకర్షించితిని. ఈతని తండి) కావించిన పూజ తిరిగి [పారంభింపుమని 
జ ప్పిపజపు చున్నాను. 

బాబా - హైందవ దైవములు - అవతారములు 
147. (బాబా అబ్దుల్‌భాయి సమక్షమున నిట్లు పలికెను.) 
(పథమమున - ఓంకారము 

ఓంకారము 





భావకారము 
భావకారము ఆడ్‌ 
ఆధ్‌ ఆలెక్‌ 
ఆలెక్‌ నిరంజనము 
నిరంజనము భుతు 
ee నిలము 
నిలము _అనిలము 
అనిలము సున్నె 
సున్నె 
కేశవ 





శ్రీ సాయీబావా అభయ (పదానములు, నూక్తులు 


చక 
చుత్స్యావతారము 
మానవత 

అస్మిత 

జ।(మిడ్‌ 

భగిరిఢ్‌ 
ఉత్సయత నుండి 
భలింతర 

తిర్మక 
కచ్చావతారము 
ఊచ్చాయట్‌ నుండి 
ప౦జాపత్‌ 
ఉ(గనేన్‌ 

కాదిన్‌ 
చల్చరక్ష్మర 
వరాహావతారము 
ఖాలేపత 

గోత్ర 

విష్ణు. 

హరీత క 

బబసేర 
నరసింహావతారము 
సేజ్బార్‌ 

రేబక 
బందోపస్త్‌ 
వైల్‌చంద్‌ 

కాశిప 
వామనావతారము 
సామ 

జాన్న 

మైయాన 


ర్‌త్ర్‌ 


(భగీరథ?) 
దేఖయత 


(బలి?) 


(త్రివిక్రమ?) 


దేఖాయట్‌ 


(గాతమ?) 


56 శ్రీ సాయీనాథ బోధామృతము 


(గ 


తేజ 
కమాల్‌ 
కదంమః 





(కవి?) 

ధర్మ 

(అవతారము) 

బలి 

దశరథ 

(అవతారము) 

(వృథు ఇ) 

(యదు? 
టై [అవతారము ] 
పిదప పకిమడన [పంద్యుమ్న?] అదురుద్ద = | ఆనరువ? తంతాడి _ 

బుడ్డో [బుడ్డ?] జొలి - అవతారము [కలిక్క్యవతారము] 
(వ్రాహ్మణ- రాజము 


పుట్‌ [క్షతికయ] గౌలి [వైశ్య] తరువాత మునల్మాన 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 57 


చతుర్యుగ - కృతయుగమున నోలుగు అవతారములు, తిత (తతా 
యుగమున) మూడు అవతారములు, ద్యాపరమున రెండు అవతారములు, 


అధర్వనలో (కలియుగమున) ఒక అవతారము, దశావతారములు 


మత్స్య, కచ్చప, వరాహం, నరసింహ, వామన, పరకరామ, (శ్రీరామ . 
శ్రీకృష్ణ, బుద్ద, కఠిక్కి ఇబహిం శీ వేదములను సిద్దపజచెను. దీనిని పతి - 


పాదించుటకు కలమ్‌ - షరిఫ్‌ వెలువరింపబడెను. దైవ విధాన మంతయు 
భగవానునికి యెరుక. 


ఖుదరత్‌ (పతి వేదమునందు వేల అవతారములు వెలువడెను. కాని 
పతి జమానా (జీవితము)యందు రూపములు (ఇవాదత్‌) వేర్వేరు నూతనము. 
తి మంది యూబి చ్మకవర్తులు హిందూస్థానమును హైలింతురు. ఇది 1రివ 
పురాణము “ఖురాను” నందు కలదు. 


హైందవ దై వములందు - పూజా విధానములందు 
చాబాకుగల ఆదరము 

148. సా. బా (సగుజ్‌ మేరు నాయక్‌తో) అన్నమునందు 
నేతిని జేర్చి ధుని (అగ్ని) యందు ఆహుతి కావింపుము. అన్నాహుతి తరుఐ త 
వాకు సమర్ప్చింపుము. 

148-ఎ. (రోహిల్లాతో విఠల్‌ మొదలగు వారందరు 'అల్లా' అయి 
యున్నారు. 

1తరి-వి. (దా. గాణూ - ఉపాసనితో) ఖండోపా - శివావతౌరమ్ము. 
విఠోబా - విష్ణు అవతారము, ఇరువురు నొకరే. 


భగవానుని గూర్చి ఎజుగవలసినదే కాని పలుకరాదు, 


149, సొ, బా;- (3 వమును గూర్చి యేమేమో పలుకుచున్న. 
వానితో) "దేవుడు - దేవుడు - అని యేమేమో వలుకుచుంటివేల? దేవుడు 
నా జేబులో నున్నాడు.. 


8) 


ర్‌రి శ్రీ సాయీనాథ బోధామృతము 


150. “చంపువాడు రక్షించువాడు. రక్షించువాడు చంప్లవాడు.” 
151. స్క వాః- (తి. ఏ. కాక తో) దేవుడు అంతదూరమున 
నున్నడా? 
"నహి ఆకాళకో ఉపర్‌ - నహి పాతాల్‌కే అందర్‌ 
సదాతో పాస్‌ హైతేరా - కహాడుండన్కు జాతా-హై.” 
భ్రహ్మ నందుని గేయమ్లు) 
అతడు ఆకాశము మెనలేడు. హక... ఎల్లపుడు అతడు 
నీ దగ్గణనేయునా ఎడు. అయినను వెదకుటకు నీవెక్కడకు పోవుచున్నావు. 


(మానవ రూపమున గల దై వమును జూడుము. ) 


ఈ దినముఅందు విశ్వాసము. క్షీణించుచున్నది మొక 


15న... సా. బా: ఇది పిదప, కాలమ్సుగ' నేర్చడినది.. జనము 
లితరులను ద్వేషించుచు నిందించు చుందురు. నాకు ప్రతీకార వాంభలేదు. 
అట్టిపలుకులను అవమేని వినగోరను, - 


జనులంతకంతకు మూర్జులగుచున్నారు.. వారెల్ల వేళల నెల్లెడల 
మలినము, చెడువై పునకే దృష్టిమరల్చు చుందురు. 

కోరికలులేని ఫకీరులు అరుదుగ నునా రుం 

మంచి ఫకీరును కనుగౌనుట కష్టము. 


153. నేను పెద్దకాలము యోజించుచు ee తలంచు చునే 
ఆందటు దొంగలే. కాని వారితో మనము మెలగవలయును. 
అట్టి వారిని చక్కదిద్దుటయో లేక తొలగించుటో ఏదో “ఒకపని చేయుమని 
దై వము నహర్నిశలు (పార్థించు చున్నాన కాని దె వము జాగు చేయు 
చున్నాడు. నా ప్రార్థనమును మన్నించి అనుగహించుటలేదు. ఒకటి 
రెండు వెలలు వేచిచూచెదను. బతికిన చచ్చిన నేను (పార్ధించునది తప్పక 
హొందుదును. నెను. వారిని-వీ రిని జేరి... చెవ్చను, (వార్తింవను. 
పల పాధువ రనుత _ దైవభ క నలుపరు.. వారు స్టీర బుద. 


లేనివారు. ఏ కొలదిమంది మి|తులుచేరి, 5 ద వమును గూ రార్చ్‌ భాషించుచు 
కూర్చుండి యోజింతురు. 








జనులు 


శ్రీ సొాయాబాబా అభయ |పదానములు, సూక్తులు ర్‌ి 


అలి 


154. (1918) జనులు దుష్లులె కష్టములను కలిగించు చున్నారు" 
ధనమునక్షై నన్ను చాధింతురు, సిగ్గును సైతము విడనాడు క 
నేనిపుడు విసుగు నొందుచున్నాడను, 


సాధనము శి. వస్తువులను పూజించుట 
(ఎ) వ్మిగహములు 
155. మార్గమధ్యమున నుసవుగ అందుబాటై యున్న దత్తస్వామి 
మొదలగు దై వమూర్తులను దర్శింపక చచ్చువానికి నేనెటుల తోడ్చడగలను? 


నివాస్‌ పురమున మోహినీ రాజు కలడు. అతడు సగుణుడై న అల్లా, 
అప్పాకులకర్ణి! నీవు వెళ్ళి ముంచుగ ఆ స్వామికి [మొక్కి తరువాత నీపె 
మోపబడిన నేరము విచారణకు డిప్యూటీ కలెక్టరు కచేరికి పొమ్ము. (అప్పా 
అటుల కావించెను, చిర్జోషియని తీర్చు జెప్పుజడెను) (రూ. 119, 145) 


156. భగవానుడు తన ఆ[ితులగు భక్తులను రక్షించుటకై. సఓల 
శక్తుల (బకటిం చును, 

157. మేఘా! పూజకొఅకీ లింగమును స్వీకరింపుము, 

158. మేఘా! ఖండోబా దేవాలయమున పూజించక నన్ను పూజిం 
చుటకై. యిటశకేలవచ్చితివి? పొమ్ము! ఖండోచాను ఇపుడు పూజింపుము, 
కోవెల తలుపులు తెరువబడి యున్నవి, 

(బి) పాదుకలు 

159. నాచే! ఈ పాదుకలు ఉంచుకొని పూజింపుము, 

160. ఆకత్మారాం, ఎచ్‌. చాన్‌ భాయి వెండిపాదుకలు బాబా దగ్గరకు 
గొనిపోయెను. బాబా తన పాదములు దానిమైనిలిప్తి “ఇవి చక్కగ నున్నవి. 


వీనిని పూజయందుంచుకొనుము” అని ఆ పాదుకల నతనికి (బసాదించెను, 
ఒక పరి అవి హోయినవి. ఆశ్చర్యముగ నవి మరల అబభ్బములయ్యెను, 


60 థ్రీ సాయీనాథ బోధామృతము 
161. యం. డబ్ల్యు (వథాన్‌ సతికి వెండిపాదుకల తన పాదముల 

కి)ంద నిలిపి పూజించుటకు సమ్మ తించి, బాబా ఆ పాదుకల నామెకు 
పసాదిం చును. 


సా. బా;- చూడుము! నానా! ఈ తల్లి నా పాదములను ఛేదించి | 
తీసికొనిపోయినది. (అనగా - అపాదుకలయందు బాబా ఉన్నాడని- భావము) ' 


(సి) నాణెములు 


162. [1908] లో బాలకృష్ణ రామచంద్ర ఖై రికర్‌ - ద్వారకా. 


మాయీ మసీదులోనికి బోవుచు ఒక అణా నాణెమును [తొక్కెను.దాని నేరికొని 
శభపజచి బాబాకు సమర్చించుచు - 


బా. రా. ఖై :- బాబా! ఇది నీ వాజెము, దీనిని దాచుకొనుము! 
సా, బా:- [తిరిగి పసాదించుచు] మంచిది. దీని నింటికి గొని 
పొమ్ము... నీవు పూజించు విగహములతోబాటు దీనిని పూజింపుము. 
_ [ఖైరికర్‌ దానిని $ సంవత్సరములు పూజించి సంపదల గడించెను. 
పిదప ఆ నాణమును పోగొటుకొనెను. సంపదలను నశించెను.] 


168. సా. బా:- [యస్‌. బి. ధుమాలునకు ఒక నాణమును (వసా 
దించుచు] దీనిని జ్యాగత్తగ భదపజచుకొనుము. దానిని విడనాడకుము, 
ఎవరికీ నీయకుము - వ్యయ పెట్టకుము! 


(డి సమాధి పూజ 


[164. పా. బా:- ఈ మధురనింబ వృక్షము నీడనగల నా గురు 
దేవుని సమాధిని gp గురు వక్రవారముల సాయంసమయమున గో 
మయముతో ఛభపఅచి అగరువత్తులు వెలిగించి సేవించువారు దెవాను 
గృహమును బడయుదురు. ] 


(సి) పటము 


బాబా తన చితవటమును పూజించుటకుగూడ సమ ్యతించి తన 
Wass దప్రోత్సహించినాడు. 


165. యస్‌. బి. దుమాల్‌ చటటముతో ఓగింహబడిన బాబా చిత 


శ్రీ సాయీబావా అభయ (పదానములు, సూక్తులు 61 
పటము పెద్దది మసీదు (ప్రక్కగ గొనిపోవుచుండెను. బాబా అతనిని 
పిలిచెను. — 

సా. బా:-  భావ్‌! ఇటురమ్ము. 'ఇది యేమిటి? 

ధుమాల్‌ :- బాబా నీ విందున్నాడవు. 

సొ. బాః:- దానిని నాకిమ్ము! 

ధుమాల్‌ దగ్గజనుండి బాబా ఆ పటమును తీసుకొని అటునిటు 
అన్నివై పుల [తిప్పిచూచి దానిని తిరిగి (పసాదించుచు వ 

సా, బా:- దీనిని భదపజచుకొనుము! 

ధుమాల్‌ ఆ చిత్రపటమును భద్రము చేసికొని జీవిత పర్యంతము 
హాజించెను. 

(ఎఫ్‌) పటము పూజ 

పూజింపబడు పటములందు బాబా కలడు -- 


166. బాలభావ్‌ సుతార్‌ భజంకర్‌ - బొంబాయి నివాసి |పప్రథ 
మమున 1917లో షీర్ణికి జేరి బాబాకు [మొక్కెను. 


సా. బా:- (ఇతరులతో) ఈతనిని నేను ఓ సంవత్సరముల నుండి 
యెజుగుదును. 


అంతకు పూర్వము బాబాను సందర్శింపని వాడగుటచే బాలభావ్‌ 
ఆశ్చర్యపడెను. కాని, 1 సంవత్సరముల పూర్వము బొంబాయిలో బాబా 
చితపటమునకు (మొక్కిన విషయము జ్ఞప్తికి దెచ్చుకొనెను. 


(చూ:- గయలో శ్యామా, బాబా చిత్రపటమును చూచుట.) 
విశ్వాసము 

167. దై వమునందు విశ్వాసము బాబా పాదుకొలుపుట,, మొ॥ 

సా. బా;- మేఘా! త్రిహాలము లిభింపుము. 

సొ. వాః- మేఘా! ఈ లింగమును పూజింపుము, 


62 శ్రీ సాయీనాథ బోధామృతము 


168. నాచ్చే! క వెన్ళము. అందు మో పూర్వీకులు, 
పూజించిన రాతి విగహములను పూజింపుము. 


169. సా,బాః- శ్యామా! న స_ప్రశ్ళంగికి వెళ్ళుము. నీవు చేయించిన 
వెండి స్రనములను అచట వాణీదేవికి సమర్ప్చింపవుము. 


170. సా. బా:- కుశభావ్‌! వెళ్లము. మూడు ముఖముల స్వామిని 
(ద త్రస్వామిని) సందర్శించు కొనుము. 


171. సా, చా: (రావు బహుద్దూర్‌ యం. డబ్ల్యు. [పధాన్‌తో) 
పూజ కొజుకు గణపతిని దెచ్చుకొనుము. 


విిగహారాధనము 
172, బౌందాలోని ఒక కాంత 7 సంవత్సరముల నుండి తల 
నొప్పితో బాధపడుచున్నది. ఆమె షీర్దికి జేరి బాబాకు (సణమిల్లి ఎదుట 
కూర్చుండెను, | 


+ బౌః= (ఆమె ss తాకి మెల్లగ కట్టుడు) నీ తల నొప్పిగ 
నున్న ది - కాదా? 


బాం. కాంత:- బాజా! ఇంతకు పూశ్వము. ఇప్పుడు. తగ్గినది, 





(దేర్హ కాల శిరో వ్యాధి సాంతము శమించెను.) 
సొ. బా: అమ్మా! వీ చిన్ని నంవతస్తిరముల " .నుండి నమృద్దిగ 
తినచెట్టుచున్నావు తప టప ము. 


బాం. కాం:- - బాబా! మా.డరున భాగా కలగ డిపుడేకదా! 


సా. బా కాని, నిన్ను నీ చిన్నతనము నుండి చూచుచునేయున్నా ను, 
బాం. కాంత:- (మిక్కిలీ ఆశ ర్యపడెను.) 
పా.బా: మా గృహమున ఏ పూజు చేయచుందువు? 

బాం. కాంత:- గణవతి పూజ, 





సా, చాః:- మో తల్లిగారి యింటనో? 


శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 63 


దొర కాంత ః- గణపతి. పుష్పములు - ఫలములు, తిను పదార్థములు 

సకలము గణఫతికి సమర్చింతును. 

సా. బా:- అవియన్నియు నాకు చెందినవి. కావున నీ బాల్యదశ 
నుండి నిన్ను నేనెటుగుదును.. 

178. బాం. కాం:- బాబా! నా గణపతి కుడిచేతివాడని అందు 
అనుచున్నారు. అదియేగాక ఒక చేయి విరిగినది. అందుచే ఆ విగహమును 
ఆవల పాజివేయుచున్నారు. ఆ మాటలు యథార్హములేనా? 

సా, బాః- నీ బిడ్డ ఒక చేతిని విబుగకొట్టుకొనిన ఆ బిడ్డను నీటిలో 
పాజవై చెదవా? - నిత్యము ఆ విగహమునే పూజింపుము. 

సొ; బావ. అమ్మా! మో యింటికి నిత్యము ముమ్మారు. వచ్చుచున్నాను. 
[ల నోగడ 76 లోని సంభాషణ చూడు] 

పురాతనముల నిలుపదగును, విగహముల మార్చరాదు. 

174. ఒక సమయమున కావ్షేపటేల్‌, ఆయన మాన్లుత్‌ దార్‌ - 
ఏ. వి. దేవ్‌తో కలిసి షీర్ణికి జేరి తాను (కావ్లే) కట్టించిన నూతన 
'దేవాలయమున పురాతన విగహముల నుంచుటయా? లేక ఆయన గురువు 
నిర్దేశించినట్లు" వాసిినుండి నూతన విగహముల తెప్పించి (పతిష్టించుటయా? 
ఈ విషయము బాబావలన తెలిసికొనగోరి, శ్యామాద్వారా బాబాను అడిగించెన్ను 


శ్యామా ; ;- _ బాబా! కాన్లీ పటేల్‌ [కొత్తగా కట్టించిన దేవాలయమున 
ఏ విగ్రహముల వతిష్టింపవలయునో నీవలన తెలిసికొన గోరుచునా ఎడు. 


సా. బా;- వారి వంశీయులు పూర్వమునుండి పూజించుచున్న పురా 
తన విగహములనే వతిష్టింపుమనుము, నూతనములు వలదు. 

శ్యామా :- వానీ నుండి తెప్పించు నూతన విగహములను (పతి 
ప్తించుట వలన (హాని) లోవమేమి? 

సా. బా:- శ్యామా! మో యిష్ట ప్రకారము చేయండి! (వతిష్టించండి 
లేక ఊరుకొనండి!. ' | 

శ్యామా :- బాబా! వానీ నుండి విగహములు తెప్పించి (వ్రతిప్పించ 
వచ్చునా? లా (వతిపష్పింపరాదా? దయతో విశదముగ తెలుపుము. 


64 శ్రీ సాయీనాథ బోధామృతము 


సా, బాః- ఆ విగంహమే అతడు కావలయుననిన - దాని హస్తములు! 
పాదములు ఛేదించి, (పతిష్టించి పూజింపుమనుము. నన్ను మరల మరల 
పృశ్నింపకుము! ఒకపరి నా మిత్రునితో 'నూరార తిరిగితిని. ల 
ఆవును కొనదలచెను. నేను వలదు - అంటిని. కాని, వాడొక ఆవును కొని 


ఒక గామమునకు దానిని తోలుకొని వచ్చెను. అచట అంటువ్యారి. 
ఏర్పడి పలువురు మరణించిరి. 


శ్యామా :- (ఆదినము సాయం(తమున) బాబా! (కొ త్త విగహముల | 
దెచ్చిన ఏమి హాని కలుగును? 


సా. బా;- అతనిని పురాతన వ్మిగహములనే వూజింవుమనుము, 
కొ9 త్తవి యేవియు తీసికొని రావలదు. 


శ్యామా = కొత్తవానిని పతిష్టించుటలో కలుగు హాని యేమి? 


సా. బా:- (కోపముతో) నేను నోటితో మాటాడుచున్నాడను. మలటీ 
యేయితరములతో మాటాడుట లేదు. 


కాల్లేపటేల్‌ బాబాయందు విశ్వాసము [నమ్మకము] లేక తన గురువునందే 
గొప్ప నమ్మకము కలిగి వానీనుండి విగహములను తన గురువు (గ్రామము 
నకు తెప్పించెను. అచ్చట క్షేగువ్యాధి ఎర్చడి పలువురు మరణించిరి. ఆ 
గురువు అంతకు పూర్వమే క్రి, 4 వందలు రూపాయలు స్వీకరించియ, ఆ 
పటేల్‌ తన భూమిని రిజిష్టరు ద్వారా దఖలు పరచినతప్ప లేనియెడ అతడు 
(పటేల్‌ ] నాశనమగునట్లు శపింతునని వర్తమాన మంపెను. అప్పటికా పటేల్‌ 
మేలుకొనెను. బాబాయొక్క నిస్వార్థ (ప్రజ్ఞా విశేషమును (గ్రహించెను. తన 
గురువుయొక ౮ (క్రౌర్యము స్వార్థవరత లిసికొనెను. 7 


=తనవంశ వర ంపరా 
గతములై న పురాతన మిగహములవే ఆ క్రొ త్రదేవాలయమున పతిష్టించెను, 





పాధనము శి గురువు 
సాయీ పూర్వ గురుమహిమ 
175. 


తన గురుపును తానెట్లు కలిసినది బాబా స్వయముగ 
తెలిపెను. ఒకపరి నేను మి మువ్వురము శాస్త్ర (గ్రంథములను చదువుచు 


జ్ఞానసిద్ధి పడయు మార్గములను చర్చించుచుంటిమి. 


ములు 
మరల 
తడక. 
వ కొని 
ఎవ్యాధి, 


)నుము,. 


సీర 
మళీ 


వునందే . 
=ఇమ్రము. 
ఈ 


మ ఆ: 


అతడు ; 


వజేల్‌ | 


తన | 


వరా: 


చెను, ' 


చీ సాయిబాబా అభయ (పదానములు, సూక్లుల్లు | 65 


మాలో నొకడు “ఉద్దరే వాత్మనాత్యానరి = (తన ఆత్మను ఆత్మ 
చేతనే ఉద్ధరించు కొనదగును) అని గీత తెలుపుటచేత. మనము మనమిదనే 


ఆధారపడి యుండవలయునుగాని ఒక. గురువుపై పె నాధారవపడి యుండరాదు - 


అని పలికెను. 
రెండవవాడు "తలంపులను సందేహములను విడిచి, మనస్సును మన 
స్వాధీనములో నుంచుకొనవలయును. ఎల్లెడ ఎల్ల చస్తువులంధు ఉన్నది 


మనమే” అని పలికెను. 


మూడవవాడు “ఈ దృశ్యమాన (ప్రపంచము రూపము నిరంతరము 
మార్చు నొందునది. _నిరాకారమైనదే మార్చులేనిది. కావున మనము 


+ .విచారము చేత నిత్యమైన వస్తువునుండి - అనిత్యమైన దానిని వేర్పజచుట 


చేత (నిత్యా2నిత్యవివేకమున) ఎజుక పొందవలయును” అని పలికెను. 

నాల్లవవాడు (సా. బా.) (గ్రంథ పఠనమున పడయు జ్ఞానము నేవగించి 
"మనవిధ్యు క్త ధర్మముల నాచరించి, మన తనువును, వాక్కును, జీవితమును 
సర్వవ్యాపియైన గురువునకు అర్చించుదము,  గురువునందు గాఢవిశ్వాసము 
మనకు కావలసినది” అని పలికెను. 

మేము అడవులబడి సంచరించుచుండగా ఒకవనజారిని “(ధాన్యము లా 
ఉప్పు మొదలగునవి ఒక చోటనుండి మజయొక చోటకు గొనిపోయ 
వర్తకము చేయువాడు) కలిసితిమి. "ఈ ఎండలో అడవులబడి' ఎచటకు 
బోవుచున్నారు?” - అని, అతడు మమ్ము ప్రశ్నించెను. ''మేము సరియగు 
సమాధాన మోయలేదు. “అగమ్యమై దారికానరాని యీ యరణ్యముల' 
వ్యర్థముగ సంచరింపవలదు” అని _పేమతో నతడు es "తనతో. 
భుజింపరండని అహ్వానించెను. 

ఆతని హితబోధను నిరాకరించి ముందుకు 'సాగితిమి ఆ మహా 
రణ్యమున మేము దారితప్పితిమి. అతడు మరల మా కెదురుపడి "మి. 
తెలివిపై మిరు ఆధారపడుట వలన పెడదారి పట్టితిరి. మార్గమెజుక 
పజిచుటకు తోడు అవసరము. భుజింప రమ్మనిన నిరాకరింప దగదు, 
అట్టి పిలుపు ఫభ్యపదము. చేయు [వయత్నమున అది విజయసూచకము” 
అని వలికి అతడు మజల తనతో భుజింపరండు అని" మమ్మాహ్వానించెను. 


న 


66 శ్రీ సాయినాథ బోధామృతము 


మరల మేము నిరాకరించ. వెళ్ళితిమి. వెంటనే నేను అకఠినొంది, 
జేరి కొద్దిగా రొట్టెను తిని కోంచెము నీరు త్రాగితిని. 





అపుడా గురువు “మో వివాదమేమి?” యని (వశ్ని ంచెను. 1 
సంభాషణమంతయు నాతనికి దెలిపితిని. తక్కిన మువ్వురాతనిని, లెక్కిం 
వెడలిరి. నేను మాత్రము సగౌరముగ [మొక్కితిని. అంత సతడు నన్నా! 
నూతికడకు గొనిపోయి, నా కాళ్ళను |తౌటితో బంధించి ఒక జట్టును 
బావిలోనికి తలక్రిందుగ నన్ను (వేలాడగట్టెను. నా తల నీటిని “ తాకిన 
మూడడుగుల ఎత్తున నుండెను. నన్నట్లు దిగవిడచి, నా గురువెచట కేగెనఆ 
దై వమున కెజుక్ష! నాలుగైదు గంటల' తరువాత అతడు తిరిగి. వచ్చి, ఎట 
గడఫితివి? - అని ననూ (వళశ్నించెను. . ('బహ్మానందముగ నా క్రాలమ 
గడచెను = అని సమాధాన మిచ్చితిని. ఆ గురువు నా మాటలకు మిక్కి, 
సంతోషించి, నన్ను దజికి జేర్చుకొని, తన అర చేతితో నాతలను, క్యా. 
స్పృశించి, (పేమరసము లొలుకు ప్రలుకులు పలికి తన ఒడిలో నన్ను జే | 
స. © ఒడిలో నున్నప్పుడు నా " క్రం ిని, కల్లివి; | ఎల్లబంధములఅన, 


















ఆయనమై పై చూపు విలుపుటకు స పేమింతును. కూ కాయ 

నా యెదుట లేనియెథ నా కిన్నుల కలిమివే జే వేవగింతును... తిరిగి. వెళి 
వలయునని నేను కోరలేదు. గురువునుతవ్ప ఇతరములను, నయుసకి 
చితిని. నా పానము న నా wo నా చూపు ఆయన య oak 










లేకయే వా గురువు అను గ్రహముననే యెలుక తవకుదాన్తే 'పొడమినది. 


= 
4d 


js 3 Ne మొకటియే మన సాధనము. దానివలన జ్ఞానము | | 


గురువు అవసరము 
బాబా! వ వ్య క ey పోవలెను? 





శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 67 


సా. బాఃా పతి (ప్రదేశము. నుండి కావలసినన్ని మార్గములుకలవ. 
నీకు ఇక్కడ నుండి" మార్గము కలదు. కాని, దారి ఒడుదుడుకులు కలది" 
(మిట్టవల్లమ లు కలది.) మార్గమున పులులు - ఎలుగులు కలవు. 

సీ. "దీక్షిత్‌ :- శాని బాబో! అతనికి తోడు వెంటనున్న-అపుడో? 

సొ. బా:- అతనివెరట తోడున్న - అపుడు కష్టము లేదు. ఆ 
పులులు - ఎలుగులు ప్రక్కకు తొలగిపోవును. తోడు లేనియెడ మార్గమున 
కొక "పెద్ద అఘాతము' (గురట) కలదు. ఆ అగడ్తలోపడే (ప్రమాదము - 
అపాయము కలదు. (తోడు - గురువు, అగడ్త - నరకము) 

"గురుబినో. కోనబనావే బౌట్‌” (కవీరు) 

277. సా. బావ ఇతర గురువు లెంత మహిమలుగల గొప్పవారె 
$ను, నీ గురువే మహిమలులేని . వాడైనను చలింపని విశ్వాసముతో. నీ 
పరువును హత్తుకొనియుండుము. పంత్‌! మన గురువుతోడి సంబంధము 
ఫడనాడరాదు. అతని యందే గాఢముగ హత్తుకొనియుండుము. 

ఈ పుట్టువున గురువై న 'వేంకువ' ని గూర్చి - బాబా 

178. సాటిలేని (శేమ (పపూర్ణుడెన నా గురువును 12 సంవత్స 
కములు సేవించితిని. ఆయన నాపై పబపు (మేమ నేనేమని - యెంతని 





























i 


)వరిరిపగలను! ఆయన' "ధ్యాన 'నిష్ట "యందున్న తలి ఎదుట గూర్చుండి : 
కీయనను వీక్షి'రొచు ' చుందును. ఇరువురము అనంద పిపూర్ణులమైళ మి, 

౫ దృష్టిని యితరములమై మరలించి యెలుగను. రేయింబవళ్ళు ఆకలి 
క్‌ షల. మజచి, ఆయన ముఖాబ్దమునందు మిక్కిలి ప్రేమతో దృష్టి, 
లిపి యుంటిని. . గురుదేవుని యెడబాటు ఒక క్షణమైనను నాకు అశాంతి 
గించెడిది. నా గురువును తప్ప... నితరమును ' ధ్యానింఛి =ఎయెలుగము. 
$8 గాఢమైన (శ్రేమతప్ప నా, వలన యితరము. నా గురువుకోరి , యెరు 
జు. ఏమియు ' చేయని యటుల వెలికి ' కనబడినను నన్నె పడును 
చి” 'యెలుగడు.. "దయార్ద్ర 'వీక్షణముల నన్నెల్ల "వేళల రక్షి రచువాడు, స్త్‌ 
* గురువ'నా చెవిలో ' నెట్టి- మంత్రముల నూది యెరుగడు ఆయన 
కుణా (పభావముననే నిట్టి స్థితిని "పొందోగలిగితిని. గురువు నొక్కథీనే 
న తలంపులకు, '  ఆశయములకు  -ఏకోక' లక్ష్యము ' చేసికొనజాలీనహాడు 
భ్రమార్భము సత్యధామము - గమ్యము పొందును. నా గురువు నాకు 


|. 
uy 


65 శ్రీ సాయీనాథ బో ధామృతము | 
బోధించిన సత్యమిది యొక్కటియే. చతుర్విథ సాధనములు, ఆరు శాస్త్రముల 
అవసరము లేదు. గురువు నందు సంపూర్ణ విశ్వాస బుద్ధి కలిగియున్న చాలును. 

అదియే ఏకైక సాధనము. ఆ ఫకీరు భార్య -నన్ను సేలునందు. వేంకుసనిన్య 
విడిచెను. 12 సంవత్సరములు నా గురువును సీవించి సేలు” విడిచితిని: | 


_ 175-ఎఏ. ఈ ఇటుకరాయి. (బాబా పగలు తన చేతికింద, రేయి 
తల క్రింద ఆధారముగ  నిలుపుకొనును). నా గురుదేవుడు ప్రసాదించి! 
బహుమానము. నా [పాణమిత్రము. 


. ఇప్పుడిది విణిగినది (చ “గిలినది ఇటుక 
రాయి కాదు. నా కర్మమే -- 


(పా్రారబ్బము) యిపుడు విచ్చిన్నమైనది. క్‌ 
ఇటుక రాయి పగిలిన. తరువాత నేనిక జీవింపజాలను. | 

(1918 అక్టోబరు మొదటివారమున ' బాబా పలికిన సలుకులిి. 
మాధవ ఫానే' అను నతడు అజ్నాగత్తతో నా రాతిని జారవిడిచెను. 


రెండుగ పగిలెను. ' బాబా ఆ యిటుకరాతి ముక్కలను చూచి విచారము 
పృకటించుచు పె పె విధమున తులికినాడు న్‌ ' 


179. -సొ బా:=- నానా! నీపై నాకు కోపములేదు. మూరు నాబిడ్డలు' 
మోరు నన్ను కోపించవచ్చును. వెంకుపడే జీవించి త న్‌ నాయని ] పె 
కోపింతును, (చూ. £16) 


180. తన గురువును గాని, సాధు స రుషులను గూర్చి కాని 
సిందకావింపబడు ఏ తావులనే గ్రేయము కోరువాడు క్షణమేని నిలువరాదు. | 


తొంటి గురువు ---' కవీరు- 
_ మధురనింబవృక్షము క్రందనున్నది 8 కబీరు సమాధి. 


స నిర్యాణ 
మొందిన పిదప ఆయన శరీరము. వువ్పములుగ 'మాతెను. | 


181. కవీరునా గురువై యుండెను. .(చూ. 477) 

ఆ కారణ మున ఈ మధుర నింబ వృక్షము[కింద నా నివాన మేర ఏజచు. 

కొంటిని, గురు భకవారముల నిఇట అగరుటత్తులను వెలిగించి 
వారిని దై వము అనుగ్రహించును. (చూ. 1641) 





"సేవించు: 


భక్తుడు తసకు తానే నిర్ణయించుకొని గురువును పొందవలెను... 


శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 69 


బావ 


182, ఒక ధనికురాలు ఒక పశ్ళెరమునిండ రూపాయలను నింపు 
కొని బాబాయెదుట నాలుగు దినములు నిలిచియుండెను. కాని, బాబా ఆమె 
నేమియు దక్షిణకోరి యుండలేదు. 

ధనెకురాలు : (నాల్గవ దినమున) బాబా! నేను గురువు కొజకు 
ఇచ్చటకు వచ్చితిని, ఇప్పుడీ నా దక్షిణ స్వీకరింపుము. నాకు గురువు వె 
ఉపదేశింపుము. 

సా. బా; గురువు తనకు దానుగ నీకు గురువుకాడు. నీవే అతనిని 
గురువుగ నంభావింప వలయును. (అనగా) విశ్వసింప వలయును. _ ఒక 
చెల్ల పెంకును స్వీకరించి దానిని నీ గురువుగ సంభావించి సేవించి 
చూడుము! నీవు గమ్యమును - పరమార్రమును హొరిదెదవో. లేదో. నీవే 
వదీక్షించుకొనుము,. (ఏకలవ్యుని వృత్తాంత ము గమనింపుడు) 


(బహ్మము (లేక) జ్ఞానము యొక్క స్వభావము. 
గురువుద్వారా దానిని బడయు విధానము. 


183. నా. గో. చం: సంస్కృతమున చక్కని సాహిత మును 
గడించి, భగవదీతలకు శంకర భామ్యమును అధ్యయనము చేసిన పట్టభ దుడు 
ఒక సమయమున ద్వారకామాయి మసీదునందు బాబాపాదము లొళ్తు 
చుండెను. 
బా: నానా! నీవు లోలోన ఏమి చ 
గో. చం: ఒక సంస్కృత శ్లో శ్లోక ము, 

బొ; ఆ శో కమేమి? 
గో. చం: భగవద్గీతలోని శ్లోకము. 

. బా: పెద్దగా వినబడునట్లు చదువుము. 

అంతట wa భగవద్గీతలోని 4 అధ్యాయము 34 శ్లోకమిట్లు 
చదివెను. 

తద్విది ప్రణిపాతేన పరి [వశ్నేన శేవయా 
ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన_ఫ్టత్త్వ దర్శినః 


REE 


70. శ్రీ సాయీనాథ బోధామృతము 
సా. బా:- నానా! దీనిని నీవు అవగాహనము చేసికొంటివా? 
నా, గో. 'చం:- (గహించితిని. 
సా. బా;- అట్లయిన, భావము తెలుపుము. 
అంత నా. గో, చం:- ఆ శోక భావమును దెలిపెను. 
సా. బా;- దాని సారాంశము కాదు - పతిపదార్థము - శబ్ద - ధాతు- 
వ్యాకరణ విశేషాంశములతో తెలుపుము. 


బాబా సంస్కృత వ్యాకరణాది విశేషాంశములను: గంహింపగలడా? 
అని; ఆశ్చర్యపడుచు ఆ శ్లోకమునకు' చందోర్కరు “వ్యాఖ్యానము గావించెను. 
బాబా అందలి భావ' వ్యాకరణాంశములతో గూడ 'కఠినముగ |వళ్నించెను? 
సా. బాః- తద్విద్ధి - అనుటలో 'తత్‌' - (దేనిని సూచించుచున్నది) 
అననేమి? - 
, గో, చం:- జ్ఞానము. 
బా ఏ జ్ఞానము? (లేక) దేని జ్ఞానము? 
వ గో, చం:- వెనుక శోకములందు దెలుపబడిన జ్ఞానము. 
. బా (పణిపాతము - అననేమి? 
గో. చం:-  (ప్రణమిల్లుట. 
. బా; “పాతము' - అనిననో? 


ఇ జ్ఞ జ జజ ఇ 


గో. చం:- అదే అర్ధము. 


సా. బా; ప్రణిపాతము- పాతము' ఈ రెండు ఒకే అర్ధమైన- వ్యాసుడు 
అనవసరముగ రెండక్షరముల [ప్రత్యయమునుజేర్చి 'యుండునా? 





వా: గో. చం: ఆ'రెంటిలోని భేదము నాకు తెలియదు. 
సా. బాం. (ప్రశ్న - అన అర్హమేమి? . 


శ్రీ సాయీబాబా అభయ (_వదానములు, సూక్తులు el 


ep 


బౌ: పరిప్రశ్న - అనిననో? 
గో. చం: అదే అర్థము. 


శే 


x 


బా: రెండు పదములు ఒకే అర్థమైన వ్యాసుడు తలతిక్కతో 
పదము  ప్రయోగించియుండునా? 


గో, చం: ఏమైనను - నాకు భేదము కానవచ్చుటలేదు 
చా: "సేవి - అననేమి? 


గో. చం: పరిచర్యచేయుట - పాదములొత్తుట మొదలగు సేవలు. 


స 


- బా; అంతకంటె హెచ్చులేదా? 
నా. గో. చం: అంతకంటే నేమి విశేషార్ధము చూచింఛునో నాకు 
తెలియదు. 


సొ. బా: నరే దానిని విడువుము. చివర రెండు పాదములలో 
వ త్య దర్శులే. న జ్ఞానులవలన జ్ఞానము పడ యుమని అర్జునునకు బోధించి 
నానే, కృష్ణుడు జ్ఞ జూవికాడా? 

నా. గో. చం: అవును జ్ఞానియే. 


సొ. బా: అట్టియెడ, త్తావేల జ్ఞానము తెల్లుపక ఇతరుల వలన 
ిలిసికొనుమని అర్జునకు బోధించెను? 

న్యా గో, చ్హం: నేన్లు ఛైఫ్పజ్లాలను. 

సా బావి బ్ర ముడు = బక జీవి, చైతన్యాంశము కాదా? 
వా. గో. చం: అవును. 


సా, బా; అట్టియడ ఆ జీవికి - సహజముగ వైతన్యాంశము - 
కనాంశో యగువానికి "జ్ఞాన మెట్లీయబడును? 





నా. గో. చం: దానినట్లుంచుము - ఆ శోకము రెండవభాగమున 
కరిత్యయము - తేక - అక్షరముజేర్చి చదువనగునా? 


నా. గో. చం: అగును. 


72 శ్రీ సాయీనాథ బోధామృత ము 


నా. గో. చం:- జ్ఞాన శబ్దమునకు ముందు - అవగ్శిహము- అకార 
పఎశ్లేషచేర్చి చదువవచ్చును. . 


సా. బా:- అపుడెట్లు చదువదగును? 


సూ గో నర 'ఉపదేక్ష్యంతి తెపజ్ఞానం” లా అని. కాని బాబా ఈ 
పాఠము సంస్కృత వ్యాఖ్యానమున గానరాదు.. 


సా. బాః- లేకున్ననేమి? అది సముచితమైన అర్హము ' = 
దానివలన నేమి హాని? 


నా. గో. చం:- అది ఎట్లు తగిన న నే నెబుంగజాల. 
సా, బా: నీ వెబుగుదువు. 


అంతట చందోర్కరు లోగడ బాబా తన్నడిగిన [వశ్నలకు సమాధాన 


మిచ్చుచు, తన భావానుసారమా గ్రోకములోని అంశములన్ను వివరింపుమని 
బాబాను కోరెను. 


సా. బా:- ఆ ఖోకము సత్యత త మెలుగుటకు en తన 
గురువునెట్లు ఆ[శయింప వలయునో తెలువబడినది. తనువును, మనమును, 
ఆత్మను సకలమును గురువునకు సంపూర్ణ సమర్పణము గావించు. శిష్యుడు 


గురువు వాశంయింపవలయును. ఆ ప్రణిపాతమ్ము అట్టి య బుద్ధితో 
కూడియుండవ౭౯ యును, : 


ఇక పరి|పశ్నము - అనగ - అలనతతోడనే (తక) వేడుకకో ఆజా 


బుజు భావములేక - వంచనేచ్చతో .గురువునందు తపస్ట్రనెదుకు ' తలంపుతో 


గాక యథార్థ జిజ్ఞాస (పరతత్వము నెణుగవభయునను కాంక్ష :గతిగ్కి విధే 


యతతో చక్కగ. బోధపడువరకు పలుమారులు రు ప్రశ్నించి see ses 
నని భావము. 





ఇక్‌ సేవ అనగా పాదములొత్తుట మొదలగునవి re గురువు 
ఆనతి పరిపాలించుటకు జంకు -- గొంకు. — అలసత. - పనికిరావు. తన.. 
దేహమునకు తానధిపతినని తలంచరాదు. అది గురువునకు,  చెందినదై డె 
గురుే ఎవకొరకై. అంకితమైయున్నదిగ భావింపవలయును. 


ఇక గురువు శిష్యునకు అజ్ఞానము దెలుపుటను గూర్చి విచారించుదుము- 


శ్రీ సాయీచాబా అభయ [పడానములు, సూక్తులు fo 8 య 73 
సా. చా; (బహ్మము - జ్ఞానము, శుద్ధ స్త్వ వస్తువుకదా? 
నా. గో. చం: అవును, 
సా. బా: తక్కినది (చిహ్మేతరము అంతయు - అసత్తు - 
అజ్జానముకాదా? 
నా. గో. చం: అవును. 
సా, చావ “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహి వాక్కు 


నకు మనస్సునకు అందరానిది - అని శాస్త్రములు |బహ్మమును గూర్చి 
భాషించుటలేదా? 
నా, గో+ చం: అవును, 
సా బా; అపుడు గురువు పలుకులు - 'బిహ్మముి” -. జ్ఞానము” 
కాదు గదా! 
నా. గో, చం: 'కాదు - బ్రహ్మము కాదు, 
సా. బా; అట్టియెడ గురువు తెలుపునది (చలుకునది) జ్ఞానము కాదు 
అజ్ఞానము గూర్చియే కదా! 
నా. గో, చం: అటులనే తోచుచున్నది. 
సా. బా: శిమ్యని అజ్ఞానమును తొలగించుటకు గురువు కావించు 
బోధ ఒక విధమైన అజ్ఞానమే అగుచున్నది, ముల్లును తొలగించుట 
కుపయోగించు మజియిక ముల్లు విధమున, 
"శథితం సర్వమస ద్విద్ది వేదం సర్వ మనత్‌ సదా, 
గురు శిష్యా చసద్విద్ధి గురోర్మంత మన త్తతః” 
అగునా? కాదా? 
నా. గో. చం: అవును, 
సా. బావ శిష్యుడు ఒక జీవి. అతని సహజ స్థితి జ్ఞానము - కాదా? 
నా. గో, చం: అవును. - 


టు 


10) 


40 గలు, సూకలు 


-~3 
Hr 


సాంబా ఆమె యెక్కడ ప స్య lp 
వివిధ రూపముల గోచరింపజేయు ఆ 
అను పేరు నిర్దేశింపబడినది. వైతన 
గలవా? నీకో సాధ్యముకాదు. ; Mee 
(తీపి) నుండి, నూర్వుని కా 
నందు లయ se మూలన 1 i “yd ఒ క్కమాటుగ కొనీంవ సాధ్యము | 
బ్రహ్మము నుండి విడివడుట). ఇ, “౨ మ జ పరరపరాగకమైక అక్ఞాన పంకమున | 
'వైతన్యము అనంతము. : చె చైతన్యకు |. 4 భే జన్మముల పటవాజులు బోధింప | 
మాయా చెతన్యములు - ప్రకృతి పు పురు : “ios (బురదోగంట) సుండి విడివడజాలడు, | | 


న (టేసోడింప్‌ వలనీన . పనిలేదు. | 
ie | 1 (అజ్ఞానమును) హతము శౌలగకేయ | 









ప లతలు 
లలల SPT eR 














చున్నవి. జ్ఞానేశ్యరియందు ba గ తత్త్వము ర్చి తెలుపబడు | 
దానిని అధ్యయనము చేయదువేని. “గగ! అది ఈ కీప్ఫను = ఆవరణమును ' ' 
చైతన్య మొక గుహ్హ అ "404 కస్పివర్ళుక్లు జ్ఞానముజ్ఞానముచే . 

ఆ గుహాయే అగుచున్నాడు. it MaMa "ఫి ఫోలగేయు యు. స్యళ్ళమైన జలముతో చును. ' 
మాయ కార్యమగును. చీత్రక్షీ “' 1121 & అందే కలదు, గ్రహణ సమయమున | 
ఇట్టివాడను. నీ వట్టివాడవు = 'ఇట్టివాళి hho Aes రాహ్‌ కేతన వారిని మన | | 
ఇవన్నియు అసత్యములై న ఛేదమత Wa sige కలగిన అంతకుపూర్వమే | 
[అభేదము] సత్యము నీకు బోధప ల సిటీల మ రృీగోతరములగును. ' 
1. 'ఆవరణ శకి శశ షు. మనము. గేశ్రమలతో సకలము | 
శి "విక్షేప శక్తి అటుల కప్పి, Hho 11 0 క సూడ లేము, ఫోళను తొలగిం చుయు. | 
ee ఆరోపిత, bi షి ణే పొర, | 
0 . | ' 

అ ఒక అ 3 TE ఫ్రారపచే కల్ళీళమైనదీ ప్రపంచము | 
తన కష్టజీవనమును మను thor a with © జ్ఞానమును గాసిల్లేయును. | 


ఆవరణ శక్తిచే కప్పబడినది. అ 
యొక్క విక్షేప క్ర క్తేచే తోపజేయబడిశ | 
[ఆత్మను] కప్పి దాని పెన "పోటే |. క 
వా స్తవముగ ఈ వివంచము' “అనై ia wa | 
[కేక] బిహ్మము - మాత్రమే శ్రే స్మ 44టో కేవలము go. అ 
ఫలు చున్నవి. అదియే మోన Wp టి గ శీల్చి వేయను. ల లతా 


అ కోని... (ప్రక్యక్షముగ ఉప . 
ah (పాత్‌, సరిప్ర్మ్‌ సేవలీవన్నియు . 
సతయుటక స 


శి Pre 


దక క దకకకం రల. 


is శ్రీ సాయినాథ బోధామృతము 


ఈ సంస్కృతి బీజము అజ్ఞానము. గురుకృప అను అంజనము 
(కాటుక) కనులకు పెట్టుకొనిన మాయయసు తెరతొలగును. జ్ఞానము 
శేషించును, జ్ఞానము ఒక కోర్యముకాదు.. అది యెల్ల వేళల సహజ 
సిద్దమెయున్నది. అజ్ఞానము విషయము ఆటులకాదు.. , దానికి కారణము - 
అంతము-కలదు. "భగవంతుడొ కడు-భ క్తుడుమజియొకడు.” ఇదియే అజ్ఞానము 
నకు మూలము. దానిని తొలగించుము. జ్ఞానము శేషించును. అజ్ఞానము _ 
అరకు చూచును. అజ్ఞానమును — అపకు అది 


తొలగిన తరువాత అది eg పాము ఎన్న డును కాదు. 

ఇక కృష్ణుడు తాను స్వయముగ బోధింపక త _త్త్వవిదులు - జ్ఞానులైన 
గురువుల నాశ్రయింపుమని అర్జునునకు చెప్పనేల? అను విషయము 
శ్రే కృష్ణుడు జ్ఞానులను 'తనక్షు భిన్నులుగా ' చూచినాడా? “జ్ఞానీ త్వాత్మైవ 
మేమతం” జ్ఞానియు నేను ఏకము - అభిన్నము అని తెలుపలేదా? వారి 
బోధయే తన బోథ కాజా? | . 
నా. గో. చం: అవును. బాబా! భగవద్దీత పను సంపూర్ణముగ నాకు 
బోధింపుము. 

సా. బా: ప్రతి దినము ఒక అధ్యాయము అధ్యయనము చేసి నా 
దగ్గణకు వచ్చి కూర్చుండుము. . 

గో, చం! ఆ విధముగనే చేయుదును, 





అది మొదలు నానా (ప్రతిదినమొక అధ్యాయము చదివి వెళ్ళి బాబా 
పాదముల (మోలగూర్చుండెను. అందలి భావమతనికి చక్కగ బోధపడెను, 
సాధనము లి, 
(ఎ) [గంథములు - (పోటీ వ పతాక 
(ఎ) .హరి సీతారాం దీక్షిత్తు 
నేతిరి.ఎ. సా. బాః కాకా! ఈ లెండు చాలును. అవి 1. ఆధ్యాత్మ 
(భావార్థ రామాయణము ని. ఏకనాథ భాగవతము. వీనిని పఠింపుము. 
(తరువాత దీక్షిత్తు. కూతురు మరణించెను. ఆధ్యాత్మ రామాయణమున 


76 శ్రీ సాయినాథ బోధామృతము 


శీ రాముడు మండోదరిని ఓదార్చు ఘట్టము చదువుమని బాబా బోధించెను.) . 
(చి) లక్ష్మన్‌. 


154. సా. బా: (అక్ష్మణ్‌తో) ఇది - తిలక్‌ గీతా భామ్యమ 
మంచిది. బాబా ఆ (గగంథముతో గూడ ఒక రూపాయి ఇచ్చెను. 


1 
ah 
స 
fs 
i 
| 
1 


| (సి) కుశభావ్‌ 
185. సా. బావ. (కుశభావ్‌తో) ఈ మసీదునకు వచ్చి గురు 
చరితము చదువుచుండుము. 


185-ఎ. సొ, బాః దానబోధ పరింపుము! 


(డి) జజ: నార్కే 
186. సా. బా: (నార్కేతో) ఉత్తమమైన [గంథమును (యోగ 
వాసిష్టమును) చదువు చున్నాడవు. అందుండి. 15 రూపాయలు దక్షిణ 
నాకిమ్ము (అనగా - యోగ వాసిష్టమున 15 అంశములకు సంబంధించిన 
కొన్ని పరిచ్చేదములను చదివి, వానిని మననము చేసి, హృదయమున 


హ_త్సజేసికొనుము. ఆ విధముగ తన హృదయాపీనుడై న బాబాకు వానిని 
దక్షిణ నిచ్చినట్లగును - అని బాబా కావించిన బోధ.) . 


(ఇ) ఉపాననీ మహారాజు 


187. సౌ, దాః (ఉ. మతో) ఇది (పంచదశి మా (ఖజానా) ధనా 
గారమై యున్నది. (మాకు కావలసినదంతయు నిందుకలదు అని భావము) 


(ఎఫ్‌) మూలేశాస్త్రి, 

188. సా. బా: (మూలేశాన్ర్రి) ఈ ద్వారకామాయి యందు పది 
దినములు నారాయణోపనిషత్తు - తైత్తిరియ భాగము ఆవృత్తి చేయు 
చుండుము. (ఆ విధముగ జరుపబడెను.) 

(జి) బి వి. దేవ్‌, 


189. సా. బా: (ది. వి. దేక్‌తో] జ్ఞానేశ్వరి [భగవద్ద్గీతలకు సుప 
సిద్ధమైన మరాటి వ్యాఖ్య] పారాయణము చేయుము, చూ. 126": 


శీ సాయీబాబా అభయ పదానములు, సూక్తులు (7 


[హెచ్‌] రామవిజయము 
190. సా.వా: [చరమకాలమున] మృత్యుంజయ  ,పీతికొజకు 


రామవిజయము ఇక్కడ [మసీదునందు] పఠించుచుండుము. [ఆ విధముగ 


S| he ron 


191. సా. బా: (రేగేతో] నీ వేమియ (గంథపఠనము చేయనక్కటి 
లేదు. కాని నన్ను నీ హృదయమున నిలుపుకొనుము.. 


(ప్రతి గురుపూర్ణిమనాడు బాబా ద్వారకామాయి మసీదున. తన గద్డెపె 
కూర్చుండువాడు. భక్తులు తమ కిష్టములగు [గంధములను తీసికొనివచ్చి 
బాబాను జేరి సమర్చించువారు. బాబా వానిని స్పృశించి, ఆశీస్సులతో వానిని 
తమకు తిరిగి [ప్రసాదించిన తమ _ పఠనసిద్ధి ఫలము రతిం వారి 
సంకల్పము. 


బాబా సాధారణముగ అటులకొనిరాబడిన [గంధముల తెచ్చిన వారికి 
తెచ్చినవి తిరిగి యిచ్చువాడు. ఒక్కొక్కవేళ ఒకరు తెచ్చినది మజియొకరికి 
పర్యాయముగ మార్చి యిచ్చుచుండువాడు. ఒక గురిపూర్ణిమకు ఒక భక్తుడు 
(యం, బి. రేగే] ఏ పుస్తకము తీసికొనిరాలేదు. 


సా. బా; [రేగేవంక చూచుచు నీవు మంచిపని చేసితివి. నీవే 
గింథమును చదువవలదు! వీరీ [గంథములందు [బహ్మమును [దై వమును] 
చూడగలమని తలంచుచున్నారు. కాని వారు కాంచునది “భ్రమ” మాత్రమె, 
నన్ను నీ హృదయమున oo నీ టం బుద్దిని ఎకము 
చేయుము! చాలును, 


బి, నామజపము 
192. సా. బా; [యస్‌. ఆర్‌. యస్‌, తో] “రాం రామాఘ్యా” 
'[ఆనగా - రామనామము. స్మరింపుము] 
193. సాంబా: (జి. యస్‌, శుక ఎల్లబ్బేడు' “రాజారాం = 





రాజారాం” అని స్మరింపుము! నీ వటుల గావించిన నీ జీవితము ధన్య | 
మగును. నీవును శాంతిని, అనంత | శేయమును పొందుదువు. | 
సా. బా: (రావుబహద్దూర్‌ యం. డబ్ల్యు. (పధాన్‌తో) మనమేషి | 
స్మరింప వలయును? “శ్రీరాం - జయరాం - జయజయరాం -” | 
195. సా. బా;(హ పీ పరర తత (చూ. 298 నామన్మరణమ). 
నేను నిరంతరము 'హరి - “హరి” యని స్మరించుచుంటిని. హరి 
నా కపుడు (ప్రత్యక్షమయ్యెను. అప్పటినుండి బాషధము 'లిచ్చుటమాని 
“ఉధి' పసాదించితిని. 
196. సొ.బాః (కతత అల్లా అచ్చా కరేగా! 
రాం - రాం - హ్మాణా! (రాం - రాం - అని CS దె యము 
నిన్నను[గ్రహిం చును.) 


197. సా. బా: (బాం|దాబాలునితో) పోటీ పఠింపుము - అనగా 
పారాయణము చేయుము! ఏ 


ఏదో ఒక నామజపము చేయుము! 

దాం. బా: బాబా! నేను చేయను. ఎప్పుడైన నేను మజళిన నాకు 

"పాపము కలుగును. - 
పా. బావ (తల్లితో) అమ్మా! 

; గ é 

_ వహింపవలయును. 


టీ 


నేనిపు డీతని నంవూర్ణ బాధ్యతలు 


198. సా, బా; నాకు హృద్రోగముండెను. విష్పుసహ[న్రనామములు 
నా హృదయమున హత్తుకొనియుంటిని. 


హరి యందుండి స. 
(ఆలా నాకు స్వస్థత కలిగెను. 


గ. సాయీనామము 
బి. రేగే కావించు సాయీ నామజవము _ బాబా ప్రత కట 


సాధనము ర్‌ 
సకలము నందున్న దై వముగ బాబాపూజ 


199. సా. బా: నానా! పూరణ హోలీ నాకు ప్రియము. నై వేద్యము 
నకు పిద్దముచేసి తీసికొనిరమ్ము. . స అం చ te 


శ్రీ సాయిబాబా అభయ |పదానములు, సూక్తులు 79 
నా. గో. చం: బాబా! ఆలస్యమైనది వంటమనిషిలేడు. 
సొ, బావ సందేహెంపకుము,. 
అంత చందోర్కరు రి పూరణ పోలీలు అనుపాకములతో పశెరముల 
గానివచ్చి బాబా ముందుంచెను. 


నా. గో. చం: దాబా! ఆరగింపుము! 


బావా కొంత తడవువేచెను. అప్పుడు చీమలు - ఈగలు పోలీలకైె 


సా, బా; మంచిది. ఈ పశ్లైరముల గొనిపొమ్ము! 


నా, గో. చం: బాబా! వానిని తాకనై న తాకక్క తీసికొని పొమ్మందు 
విదియేమి? నీవేమియు భుజింవనియెడ నన్నేల వానిని పిద్దపబుప మంటివి? 
పీవే కొలదియేని ఫ్వీకరింపని యెడల ఈ పశ్లెరముల తీసికొని పోవను - 
నేనును భుజింపను. = 


సా, బావ. నేను పోశీలను తింటిని. ఈ పశ్లేైరముల గొనిపొమ్ము, 
స్రీవు భుజింపుము. 


నా, గో. చం; నీవు పోలీ భుజించితివా? ఎపుడు? పశ్లెరములలో 
తెచ్చినవి తెచ్చినట్లున్నవి. నీవు తినినతప్ప - వాని నిచట నుండి తీసికొని 
టోవను. - pe ఈ 


నా. గో. చం: ద్వారకామాయి మసీదునుండీ. వెళ్ళి చావడితో 
ఆకటితో పరుండెను, 


(బాబా తన బిడ్డ పొందు వొధచూచి నహింప జొలక గొతొగు 
పిలిపించెను.) వ. 





80 క క శ ట్రీ సాయినాథ. కాపలా 


సా, బా; నానా! నేను పోలీ యింతకుముందు భుజించితిని. మారక | 
వహింపక పశ్ళెరములను తీసికొనిపాము నీవు భుజింపుము.. ' 





నా. గో, చం: ఉక చావడికి తిరిగి వెళ్ళె ను -| 
బాబా మరల పిలువనంపెను.) | 

సా. బా: ఏమి? నానా! నీవు నాదగ్గణ 15 సంవత్సరముల నుండి | 
యున్నావు. ఈ మాణతమేనా నీవు (గహించినది? నన్ను గూర్చి నీ అభి. 
పాయమిదియేనా? ఈ త-1/ఏ మూరల (ప్రమాణము గల దేహమే బాబా 
అని నీవు గహించితివా? ఆ మా([తమేనా? 






ఆహా! చిన్న చీమగా నేను భుజింతును. ఆ భుజించు ఈగ eh 
నేను భుజింతును. నేను కోరిన రూపమునందుండి ఆ రూపమున నేనే! 
భుజింతును. నీ పోలీ యెప్పుడో నేను భుజించితిని. క్షమింపరాని మౌఢ్య | 
మింకేమాత్రము వహింపకుము. కై 


నా. గో. చం: బాబా! నీవిటుల చెప్పినను. నే నేమియు. గ్రహింప | 
జాలను. నేనేమి చేయగలను? నేను [గ్రహించు నటుల చేయుదువేని శ 
పశ్ళెరముల తీసికొని వెళ్ళెదను. నేను భుజించెదను. | 


అంతట బాబా నానా హృదయ మందడగియున్న. నొకగోవ్యమగు | 
విషయము బోధపడునట్లేదో సైగచేసెను. దాని భావము నానాకు తప్ప 
ఇతరులకు బోధపడలేదు. అంతట చందోర్కరు శ్రీ సాయిబాబా తన 
అంతర్యామి యనియు, అట్లగుటచే సర్వాంతర్యామి యనియు - అనగా. 
చీమలు - ఈగలు మొదలగు జీవములం దధివసించియున్న వాడని, 
ae ree 


నా. గో. చం: బాబా! ఈ పళ్ళెరములను తీసికొని వెళ్ళెదను. 
సా. బా: నానా! ఈ నా (గుర్తు) సెగ నీవు గమనింతు వేని నేనా 


యా రూపముల నీవిడు పదార్థములను స్వీకిరింతునని తెలిసికొనగలవు, 
(చూ. 7న 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 81 


ప్రత్యుద్గమ [ప్రశ్రయణాభి వాదనం విధీయతే సాధు మిథఃసుమధ్యమే. 
పాంజైెపరస్మై పురుషాయచేత సా గుహాశయా యైవ సదేహ మానినే. 
సత్వంనిసద్దం వసుదేవశిబ్దితం యదీయతే త|తపుమా నపావృతః 
స_త్వెచ తస్మిన్‌ భగవాన్‌ “వాసుదేవో హ్యధోక్షజో మే మనసా విధీయతే, 
శ్రీమద్భాగవతము 4 - (8) నిడి, 29 
(శివుడు దాక్షాయణితో చెప్పు పలుకులు 

(లోకంబున జనులన్యోన్యంబును |బత్ఫుత్తానాభి వందనంబులు 
గావింతురు. అదియు పాిజ్ఞులయినవారు సర్వ భూ తాంతర్యామియైన 
పరమపురుషుండు నిత్య పరిపూర్ణుండు గావున కాయికవ్యాపారం బయు క్రంబని 
తదుద్దేశంబుగా మనంబునంద నమస్కారాదికంబు లాచరింతురుగాని “దేవాభి 
హంత గల పురుషులందు గావింపరు. గాన యేనును వాసుదేవ 
_శబ్బ్దవాచ్యుడు వద్దసత్వమయుండు అంత ఃకరణంబు నందు ఆవరణ రహితుండు 
చయి [పకాశించు వాసుదెవునకు ౩ నౌ pees నెల్లప్పుడు నమస్కరించు 
చుందును. ) 

సాధనము 6 పకృతి దృశ ములు 
200-(ఎ) బాబా తఖచుగ అ_స్రమించు న పు చూచుచుండును. 
ఒక్కాక్కయెడ పెద్దపావురాళ్ళ గుంపు సౌంపును గని పేఎమించువాడు. 

(బి) కె. జి. భీమ్మ బల్వంతు కపర్టే కలిసి షిర్దియందొకనాటి 
ఉదయకాలమున విహారమేగిరి. స్వల్పముగ మంచు గురియుచుండెను. 
సూర్యుడుదయించు చుండెను. భీమ్మ'- పడమరకు తిరిగెను. అతని 
పాదముల దదగ్గణ నుండి పడమట దిక్కు కొనవజకు అపార 
దూర మాతని నీడ వ్యాపించినట్లుండెను పడమట ఆకాశమున అతని 
న్‌డ ఇందధనుస్సును గూడి తల్బపె కిరీటమును పెట్టినట్లుం డెను. ఆ 
దృశ మతనికి గొప్ప అనందమును గూర్చెను. అది అంతము ప౦కాశ 
వంతమగు అతని ఛాయయే. జీవాత్మ - పరమాత్మను చేరుచుండెనా! 
యనునట్లుండెను. క్షణకాలమతడు ' అపరిమితానందమున తేలెను. 
బల్వంతు కూడ ఆ విధమగు ఆనందము నొందెను. ఇరువురు తిరిగె 
వెళ్ళగా జి. యస్‌. కపర్టే వారికి బాబా క్షణమాతము అత్మసాక్షాత్కార 
11) 






82 శ్రీ సాయీనాథ బోథామృతము ' 
భాగ్యము అనుగహించెనని పలికెను. అంత వారిరువురు బాబా 5s | 
చేరగా కపర్టే మాటలకు తన అంగీకారము 
బాబా చిలునవ్వు నవ్వెను. 


గమనిక : సింధునది - నారాయణ సరస్సుదగ్గణ సముద్రమస, 
జేరు దృశ్యానుభూతి (భాగ 6-5) - 8-5) 
"తదుప స్పర్శనాదేవ వినిర్దూత మలాశయాః 
ధర్మే పారహంస్యేచ పోత్పన్న మతయోప్యుత శన 


_ సాధనము 7 సంగీతము - (గానము) 
డే లయ - 


Hewat -పంగితమునందు క. ప భక్తుని ల వీ, 
కణ చాచా పిలువనంపి యు 


లయ - బ్రహ్మ సంబంధమైన విద్య - బాబా - సంగీతము. 


మా కానిమ్ము? గానము సలుపుము. 


భక్తుడు పాడేను,. అందలి లోపములను బాబా నవరించి మటికొన్ని 


శుతులను జ స్వరముల నాలపించు విధానమును సూచించెను. 


బాబా మెర్ట్డికి జేరిన కొత్త తలో తఅచుగ, రాతులందు “తాకియా' 
(వ హమ్మదీయుల విడిది గృహము) యందు కాళ్ళకు. చిజుగజ్జెలు కట్టుకొని 
సృత్యముచేయాచు కబీరు గేయములు మొదలగునవి క్రీ ర్రించువాడు. 1890 
క ర్వువాత చాల అరుదుగ కావింఛెను. 


bias చు. క భు ఇ ఇ శ ( జా [1 (గ. Cad 
|i gr P's 
bp 1111 














1 గకకుల్‌ 6 రహీం  కంగారీతో) నీవు నిన్న అటు 


stg 


: "గానము! సంగీతము జరిగెను. నేను రాత్రీ యంతయు 
పడ్ఫతెని. వారు నన్ను దూషించిరి, 


సె ఆజ్జుల్‌..: 





_ వారేల ని or 'దూషించిరి? క 





హె. వాక నే కోడి టేంచిర” - అనిన 
గ్రహించలేరు. నీను గ్రహాంవగలవు. 





జనులు సొధాతణమూగ 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు రిల 


అబ్దుర్‌ ; భగవానుని (కేమించువాడు దై వ సంకీర్తనము కావింప 
బడు చుండుగ ఏడ్నును నవ్వును, ఆనందమున నాట్యము చేయును. 


సా, బా; అవును సత్యమును పలికితివి. సిక్సు గురువు కలడుగదా? 
అబ్దుల్‌ ౩ కలడు “బీబీ బరీషా - చిష్టీ - నిజమా * 
సా. బా; కావుననే నీవు (గగహింవగలవు, 


1. వీణావాదన త త్త్వజ్ఞః శ్రతిజాతివిశారదః 
తాలజ్జళ్చా (ప్రయా సేనమోక్షమార్గంసగ చృతి. (యాజ్ఞవల్క్య స్మృతి) 
ప. న్యరబహ్మణి నిర్భాత హృషీకేశ పదాంబుజే 
అఖండ చి త్తమావేశ్యలోకానను చరన్మునిః (భాగ 6 (5)-22) 
"గీతార్టము - సంగితానందము” (త్యాగరాజక అకులు) 


_(భగవదీతలోని అర్థము - సంగ్‌తానంద ములలో Me 
కలదు - అని శ్రీరాముడు “మారుతికి దెలుపుచున్నాడు.) 


నై తిక బోధలు - చకే దిద్దుటి. 
శ తుషట్కము _ కామము - కోపము - లోభము - 
మోహము - మదము - మాత్సర్యము. 
203. చాపూసాహెబ్‌జోగ్‌ ; వాచా! అనన్యభాచమున ఇంత 
కాలమునుండి నీసేవ చేయుచున్నాడను. నా సేవ ఫలించెనని నే నెట్లు 
తెలిసికొనగలను? 


సా. చా: నీవు నావలె సర్వబంధములనుండి విడివడి నా భావము 
పొంది, నావలె 'కుప్నీ” ధరించి, భిక్షించి జీవింప నేర్చినపుడు మన యిరువుర 
హృదయములను ఆనందింపజేయు నీ సేవ సఫలమైనది - అని (గహింపుము. 


* ఈ చిప్టగురు వెక్కడికి (ప్రయాణము, చేసినను మేళతాళములతో 
పోవును. ఈ చిష్టీపంథావారు. న మనోలయ సాధనముగ 
నుపయోగింతురు. 







54 శ్రీ సాయీనాథ బోధామృతము | 
కామము (ఎ) దేవదాసు 


నన్న్యాసియ్రైన దేవదానుతో 1. వై రాగ్యమీ! 
న. యతులకు కాంతలు అపాయ కారకములు 
పితిబంధములని [గహింపుము. శ్ర, మోహము - సుఖము మొదలన 
ఉపాదులను విడువుము, క, భగవానుని ధ్యానింపుము. అజ్ఞానము, 


త్యజింపుము. కామమును జయింపలేని వానికి దె వపా) ప్రలేదు - దై 
సాక్షాత్కారమును పడయజాలడు. 


పాదు కొలుపుకొనుము, 


కామ వ్యామోహమును జయించుట... (బి) నా. గో. చందోర్కరు. 


205... “హు. గో శందోర్కరు బాబాణెంత మపీదులో కూర్చుండి 
యుండగ ఇరువురు ముస్లి ౦కాంతలు (గోషాస్త్రేలు బాబాను నందర్శిం చుటకు 
వచ్చిరి. చందోర్కరు ' లేచి యావలకు వెళ్ళబయత్నించెను. 


పా; బా . వీవు వెళ్ళలవదు; "ఉండుము. వారు రాదలచిన రానిమ్ము! 
.... అకాంతలు బాబాను సమిపించిరి. . వారిలో వృద్దవనిత ముసుగు 
తొలగించి బాబా దర్శనము చేసికొనెను. ఆపిదప రెండవ యువతి మునుగును 


తొలగించి బాబాను సందర్శించి, మరల ముసుగు కవ్వకొనెను. నానా 


అమె చక్కదనమున కబ్బురపడి _ "శ్ర అసాధారణ సుందర ముఖము 
మజియొకమాలు చూడగలనా?ా అని తనలో దలంచెను. చాబా వెంటే 
అతని తొడపె చజిచెను.' -. 


“ స బౌ చావా] నేనెందుకు కొట్టితినో నీ వెటుగుదువా? 


అర్వజ్ఞాడెన నా గురుదేవుని నుండి నేనేమి య౭లుగు 
నిశీ మ్‌ న నుండగ 












సన వర్ణోవితములు, సుందర 
J పరి పంచమున అరుదా? మన 
మాకాలంకారములను జూచి. ఆనం 





శీ సాయీబావా అభయ |పదానములు, సూక్తులు 85 


దైవమును చూచుచున్నపుడా వెలుపల సౌందర్యమును లెక్కింతువా? లేక 
ఆ పరమాత్మ స్వరూపమును అక్షి ంతువా? భగవానుడౌక్క దేవళమునందే 
యున్నాడా? దేవాలయము లందున్నటుల ఈ [వసంచమున సకలవస్తువు 
అందును చె వములేడా? మనమెల్లవేళల గుర్తింవవలసినది ఆ వెలికితోచు 


సురూప కురూపములను గాదు. అందు అధివసించియున్న దై వమునే. 


బాహ్య సౌందర్య రూపములను జూ చుటయందు లోపమేమియును 
లేదు. కాని, అటుల చూచునపుడు అట్టి మనోహరమైన నివాసమును 
కల్పింపజాలిన అ దై వమెంత శ శ్రినంపన్నుడో! ఎంత నేర్వరియెన శిల్ప్చియో 
మన మూహించుకొనవలయును. 


నానా! నీ తలంపు లీమార్గమున a ఫ్‌నో ముస్లిం యువతి 
ముఖరామణీయమును మజియొక మాటు mere కోరుకొని 
యుండవు. ఈ విషయము నీ మనస్సు నందెల్ల వేళల నిలుపుకొనుము! 


(సి హెచ్‌. వి. సాతే 


206. హెచ్‌. వి. సాతే- ఒక సెటిల్మెంటు ఆఫీసరు బాబా భక్తుడు, 
షిర్దియందు సాతేవాడలో తన నివాసమున నున్నవాడు. ఒకనాడు వేడుక్నకె 
మంచి నడవడిలేని బాబా భక్తురాలిని చూడబోయెను. వెచ్ళటకు ముందు 
ఆ ఉదయమున బాబాను సందర్శించినాడు. 

సా. బా; సాహేవ్‌! 'శాలకు” వెళ్ళియుంటివా? 

సాతే : ఏమి బాబా! బకరా బడికి ere ప క 
కావించితివా? 

బావా శాలి అను పదమునకు స్థానిక అర్ధము. అతడు గ్రహించలేదని 
ఆ విషయమును అంతటితో నిలిపెను. తరువాత స్రాతే' శాలి అని ఆచట 
పిలువబడు. ఆ చెడిపయింటికి వెళ్ళెను. ఆమెతోడి సంభాషణలు క్రమముగ 
వ్యామోహావేశకరములై ఆతనికి పతనముగూర్చు స్థితికి గొని వచ్చినవి 
తటాలున వాకిలి తలుపు తెరువబడెను. బాబా. ఆఅ “త్రలుపుదగ్గణి నిలబడి 
యేవియో సెగలు = ఆహా! ఇంతదూరము నీ గురువుదగ్గణకు వచ్చితివి. 
ఇపుడు నరకముసకు య. యేమి? ఎంత చక్కని ప్రవర్త రనము? _ 
అను భావము పకటమగునట్లు చేసె 


86 శ్రీ సాయీనాథ బోధామృతము 
. అంతట బాబా అదృన్యడయను. ఈ విధముగ తన నియంతమైన 


బవాచాచే అదనున సాతే రక్షింపబడెను. సాతే ఆ 'శాలను' వెంటనే విడిచి 
వెళ్ళెను. మరల ఆ చెడిపను చూడలేదు. 
rE కోపము (ఎ) రామదాసి 
207. పా.బా: (రామదాసి) నీవు నిరంతరము అధ్యాత్మ 
రామాయణము పారాయణము చేయుచుంటివి. ఇంకను నీ హృదయము 
కల్మషరహితము కాలేదు. నీవు సవాప్రనామములను వల్లింతువు - కాని; 
నీ కష్టములు తొలగలేదు. నీవు న్‌ 'రామదాసి” యని చెప్పుకొను 
చున్నావు. నీవు రామదాసివే అయిన సకల విషయములకు విముఖుడవు 
కావలయును. నీవు దేనియందును క న సకలమున 
“సమతి పాటించుచు, సకలమును స మద్య్భషితో చూడవలెను. వీవు పిల్లి 
వానివలె (ప్రవర్తించుచు ఒక పుస్తకము కొణకు తగవులాడు చున్నాడను, 


ధనమును వెచ్చించిన పుస్తకములు కోకొల్లలుగ దొరకును. కాని, మనుష్యులు- 
మిత్రులు దొరకరు. 


“ 208. పా. జావ ఎవడేని ఇతరుని కోపించెనేని నేను వెంటనే 

బాధపడుదును. ఇతరుపి ఎవడేని నిందించిన నేను నొచ్చుకొందును, 

ఇతరులు నిందించిన ధైర్యముతో సహించువానిని గూర్చి మిక్కిలి 

సంతోషింతును. (చూ. వరికి) 
. (బి) జోగ్‌ 

సా. వా; (జోగ్‌తో) దక్షిణ నిమ్ము! 


య. బాబా! నాదగ్గర ఒక మైసాకూడా లేదని 
 నేనెల్లేయగలను? 








a సాం బావ ' ఈయకుము - కాని నీకా ఆగహావేశమెందుకు? 
శ. పి. అర్‌. చి, పురందర్‌ 

210. పా. బాం [పురందర్‌తో] ఎవరేనివచ్చి నిన్ను తిట్టిన, 
కొట్టినను. వానిత' పోరాడకుము. నీవు  సహించలేనియెడ సౌమ్యముగ 
నొకటి రెండు. పలుకులు పలుకుము. కాదా ' -_ అచ్చోట విడిచిపొమ్ము. 





శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు ర్ర7 


కాని, వానితో [గుద్దులాడి ప్రతీకారము - కావింపకుము. నీవు ఇతరులతో 
కలహించుచున్న నేను విసుగునొంది దాధపడుదును. 


[డి] [వథాన్‌ సతి 
211. సా. బా: [ప్రథధాన్‌సతితో] ఎవరేని మనల పదిమాటలనిన 
సమాధానము చెప్పదలచిన ఒక్కమాటతో సరిపుచ్చుము. ఎవరితోడను 


లో 


కలహింపవలదు, ' 


ఈ 


[ఇ] బాబా - కోపజయము 


212. బాబా కోపోది క్త సమయమున నుండగా ఉద్దవేశభావ్‌ 
బాబాను సమోపించి, (పణమిల్ల్తి, సెలవుకోరెను. బాబా వెంటనే శౌంతించి, 
మిక్కిలి సొమ్యముగ "వెళ్ళుచున్నావా! ఎప్పుడు వచ్చెదవు? _మరలమరల 
పక్షమున కొకమారు రావలదు. నేను నీతోడ నున్నాడను. మంచిది! 
వెళ్ళిరమ్ము!” అనెను. 


_.. విష, బాబా మిక్కిలి కోపావేశముననున్న సమయమున సామంతు 
[హోలీస్‌ సబ్‌ ఇన్‌ స్పెక్టరు] కొంచెము దూరమున నిలిచియుండి “బాబా 
వెంటనే సెలవు ఇచ్చినగాని వెళ్ళి రైలుబండిని అందుకొనుటకు సాధ్య 
పడదని, లేకున్న పైయధికారినలన మాట వచ్చునని” తలంచెను. 


శ 


సా. బా: వెళ్ళదలచిన వారినందటిను వచ్చి 'ఉధి తీసికొనుడని 
చెప్పుము! 


214. కాకా ధూపేశ్వర్‌ పనుపున షీర్షి మసీదునుజేరిన "తానా" 
ప్లీడరు 'జోషి'ని మటియొకనిని కోపావేళముననున్న బాబా చూచెను, 
సొ, బా: వారినిక్కడకు దీసికొనిరమ్ము! వారు సమిపింపగనె బాబా 


మిక్కిలి శాంతించి, "ఆ ముసలివానిని జింపి ఇక్కడకు వచ్చినారా? అని 
అడిగెను, 


గమనిక ; వారిని షీర్టికి వెళ్లుడని ఆదేశించిన పిదప 
కాకా .ధూ పేళ్వర్‌ మరణించెనని భావము. (చూ. 411] 


గిరి శ్రీ సాయీనాథ బోధామృతము 


బావా - కోపము 


215, సా. బా; నా కెవరిమోదను కోవములేదు. తల్లి బిడ్డలకు 
హానిచేయునా? సముద౦ము నదీ జలములను వెనుకకు [తోసివేయునా? నేను 
భక్తిని పేేమింతును. నా భక్తులకు నేను సేవకుడను. 


£16. సా. బా: నానా! నీమై నాకు కోవములేదు. నా బిడ్డలెన 
మోకు నాపై కోపవడుటకు అధికారము గలదు. వేంకువడే యిచ్చట 
నున్న నే నాయనపై కోపపడుదును. (చూ. 179) 


ని17. సొ, చా: (బాబా కోపించుచునని భయవడుచున్న [పథాన్‌ 
సకితో) చూడుము! నే నీ దినమున నెవరిని కోపించుట లేదు. 


21రి. సా, జా: (కీ వకోపావేశమున నున్న అసుర) ఎల్లరకు 
శుభాశీస్సులు! - భభములు కలుగు గాక! 


218-ఏ. (226) (దేషము) సా. బా: (షిర్దిలో నొక యింటి 
యజమాని తనకు విరోధి యగుటచే తనను విందునకు పిలువ లేదని చెప్పిన 
దాస్‌ిగాణూతో” ఎవరు దేని నెవరి కిత్తురు? ఈ విందేమిటి? యెవరు 
భుజింతురు? నీకు విరోధియని యెవరిని గూర్చి పలుకకుము. యెవరు యెవరి 
విరోధి? యవరియెడ ద్వేష బుద్ధి వహింపకుము. ఎల్లరు భకర ౧ అభిన్నులే. 

"త్వయిమయిసర్వతై 3కోవిష్ణః వ్యర్దం కుప్యసిమయ్యసహా షుః 
భవసమచి _క్రస్సర్వ|తత్యం వాంఛన్యచిరాద్యదివిష్ణుత్వమ్‌ క 


ణి 


తాకా దగ్గర) 
గ ర్వ ము 
(ఆ) తీర్ధ యాత్రిక గర్వము : (బాబా - హాజీ గర్వమడచుట.) 
219. (మక్కా తీర్థయాత్ర చేసివచ్చిన) ఒక హాజీ షిర్డి మసీదునకు 
జేరవచ్చెను 


సా. బావ మసీదు లోనికి రావలదు! ఆ హాజీ వెనుకకు తిరిగి 
వెళ్ళను. మసీదు లోనికి బాబా అతనిని రానీయకుండుటచే షీర్షియందే 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు $93 


యుండెను. కొన్ని నెలల తరువాత శ్యామా ద్యారా బాబాకు తన విషయము 
చెప్పించుకొనెను. చాచా ఆ హాజీని పరీక్షించి అతని గర్వము నడచెను- 
 సొ.చాః (శ్యామాతో) చబార్వేవావి దగ్గరనున్న పొదల మధ్యగ 

యిరుకు కాలిబాటన సూటిగ నడచి వత్తువా? యని, చావడికి వెళ్ళి ఆ మనిషిని 
అడిగి రమ్ము! 

శ్యామా వెళ్ళి ఆ హాజీ సమ్మతి గొనివచ్చెను, 

సా, చాన; (శ్యామాతో వెళ్ళి నాలుగు 'దఫాలుగి 40 వేరి 
రూపాయల నిచ్చునేమో అడిగిరమ్ము. 

శ్యామా వెళ్ళి "40 లక్షల రూపాయల నిత్తు నను _సమాధానమ 
గ్గని వచ్చెను, 


సా. బా: (మరల మూడవ మాటు శ్యామాతో) శ్యామా! మి అతనిని 
మేక మాంసమా? పిలుదు బెముక మాంసమా? లేక్క వృషణములా? -- ఏది 
యిష్టమో = అడిగి రమ్ము! 


శ్యామా వెళ్లి, "బాబా (కోలంబ) మట్టిపాత్రలోని ఒక చిన్న రొట్టి 
ముక్కతో మిక్కిలి సంతోషించును” - అను సమాధానము గొనివచ్చెమ. 


అంతట బాబా స్వయముగ చావడికి వెళ్ళి ఆ హాజీని చెడతిట్టీ (తనను 
వేలితో జూపుచు) "ఇక్కడ నున్నది యెవరనుకొన్నావు? నీవు 'వ్యర్దముగ 
ఉడంబములు చెప్పుకొనుచు 'గొప్పవాడను' - అని తలచు చున్నావు. 
“కారానుి = నిన్నటుల చ త్తింపుచుని చోధించు చున్నదా? మక్కా త్రీర్ధ 
యాతిను తలంచుకొని గర్వించుచునా ఎడవు. కాన్సి నీవు నన్నెజబుగవు” అని 
కఠెనముగ పలికెను. 


అ హాజీ భయ భాంతుడయ్యెను -' - బాబా మసీదునకు తిరిగివెళ్ళీ ఇండ్లను 
కొన్సి ఒక బుట్ట నిండుగనింపి హాజీకి పంపెను. తరువాత 50 ల 
నిచ్చెను. అది మొదలు అతని యిష్టము చొప్పున మసీదునకు ప 
అనుమతి నిచ్చెను 


12) 


(వ) హెచ్‌, వి. సాతే. 
220. నా. చా; (సాతేతో) (శంకుస్టాపనము చేయటకు) శీ 


? 
వచటకు ఏలపోవలయును? వీని అన్నిటితో మనకేమి ౩ సంబంధము గలదో 
చేల్దారీలు, ఇతర పనివారలా వనిని గావింతురు. | 


అ 


_ దాస్‌ గాణూ 


221. సా. బా: (దాసుగాణూతో) నంకీ ర్తనము కావించుటకు ఒక . 
పెండ్లికొమారునివలె అ వేషమేమిటి? నడుము పైభాగమున గల ఆ దున్తులను- 
జరీతలపాగను - అవన్నియు తీసివేయుము. నారదమహర్షి. క్రీ ర్త పద్ధతి 
నిద్దేశించినాడు. కావున వారదుని మార్గమునే అనునరింప వలయును. 


(ధోవతి - నడుమునకు బిగించిన ఉ త్తరీయము - చేతుల , చిటుతలు 
తాంబుర - ఇది ee ధరించవలెనని భావము. ). 


కుల గర సము 


(క) ద. అఫీకా డాక్టరు (బాంహ్మణుడు) - 
_ న22 మాన్లుత్‌ దార్‌ ప 


(ద. ఆ. డాక్టరుతో) రమ్ము. సాయిబాబాను. 
మాచి వచ్చెదము? _ 





డాక్టరు: చేను రామాహినకుడను.. శేనికదలకు మొక్కను. 
en 


వేటుగ తలంపకుము “ర నీవు మొక్క 
వలసిన పనిలెదు. 


ఆరతి సమయమున మసీదుదగ్గజ కొంచము దూరమున నీలచియున్న 
డాక్టరు తటాలున మపీదులోనికి దూసుకొవివచ్చి బాబా పాడముల (వ్రాలెను. 


మాక్‌ దార్‌ ; (తరువాత) ప్‌ మనను నేల మార్చుకొని మొక్కితివి? 
డాక్టరు : ప స్థా 


క్యామనుందరుడై న శ్రీరాముడు నాకు దర్శన 
మిచ్చినాడు. అందుచే (మొక 


(తిని. ఈ వు. యోగసంపూర్ణావతారుడు. 


శ్రీ పాయీబాబా అభయ (ప్రదానములు, సూక్తులు క 
(మద్రాసీ రామదాసికిగూడ బాబా శ్రీరామవందుడుగ దర్శనమిచ్చెను ) 


ఆ డాక్టరు సత్యాగహమునకు దొడగెను. బాబా తనను పిలువనంపి 
బ్రహ్మానందము - ఆత్మసాక్షాత్కారము (ప్రసాదించు నంతవరకు మసీదునకు 
వెళ్ళనని మూడుదినము లుపవసించెను. కాని, నాల్గవనాడు చాల కాలమునుండి 
దూరమైన ఒక మితునితో గూడి మసీదు జేరెను, 

సా, బావ నిన్నెవరెని ఇక్కడకు రమ్మని పిలిచినారా? 


డాక్టరు సిగ్గునొంది, తనకు పరమానందమును పసొదింపుమని 
మానసి కముగ బాబాను పార్థించెను. ఆ రాత్రి షిర్దియందు, తరువాత తన 
పురమునందు (బహ్మానందానుభూతిని పొందగలిగినాడు. 
(న 112 జి యస్‌. కపర్టే - బాబా wr మేనేజర్‌ సతి- కక 


(ఇ) మూలేకాస్రి 
ర. నాశిక్‌ నివాసి కులగర్వితుడై న మూలేశాస్త్రి, షర్దికి వచ్చినపుడు- 


సా, చా: (ఒకరితో నా వస్ర్రములకు రంగు”. వేనుకొనుటకు కావి 
రంగు తీసికొవిరమ్ము. 


(బాబా ఆ దినమునగాని, మజి యే దినమునగాని కాచిరంగు వశ్హ్రములను 
భరించి స 


స బాః (బూజేతో) వెళ్ళి క్రొ త్తగావచ్చిన చాశిక్‌ వావ కబుని 
వద్దనుండి నాకు దక్షిజగొవిరమ్ము. 


శ జ 






 ఆనాళిక్‌ బ్రావ్మాణుడు " లే” వచ్చి మపీదులోనికి. బోయిన మైల 
సోకునను తలంపున మసీదునకు కొంచెము దూరమున నిలబడి యుండెను. 





తట మ కటక బాబా స్థానమున తన గురువును చూచి, మసీదు 
లోనికి న వెళ్ళి జై! | గురు జై! | ! ధోలఫ్‌ మహరాజ్‌! అవి పలుకుచు 
శూదా పాదముల ఆర ర 
సా. బా: దక్షిణ నిమ్ము! 


Hg 


రి శ్రీ సాయీనాథ బోధామృత్‌ము 


కాని వస్త్రములు ధరించిన తన బాహ్మణగురువు - ధోలఫ్‌ మహరాః 
తటాలున అదృవ్యడై ఆ స్థానమున బాబా కూర్చుండెను. అతడు బాబొకీ 
దక్షిణ నొసంగెను. 

(ఎఫ్‌) బాబా - కరక 
డినిఢ. పహ అప్పాజీ - పటేల్‌ - క భల భీమ బలము కలదీ 
గర్వించువాడు. బాబా తనువును "మాలీస్‌” - (ఒడలు పట్టుట) చేసీ 


తరువాత బాబాను తన చేతులలో లేవనెత్తుకొనివెళ్ళి, “ధుని”కి దగ్గణి! 


దించువాడు. ఒక దినమున అటుల బాబాను లేవనే త్రదలచెను. కాని, సాధ్యమే 


కాలేదు. అతనివంక జూచి బాబా నవ్వెను. ఆ నవ్వు అతని బల గర్వమున 
తొలగించు మ . 


(గమనిక : వాయువు ఒక తృణమును లేవనె త్ర వ్యర్థ ప్రయత్నము 
చేయుట - కేనోపనిషత్తు.) 


(జి) నా. గో. చందోర్కరు విద్యాగర్వము. 


సంస్కృత భాషా పాండిత్యము - ముఖ్యముగ గీతా భాష్య గహక 


శక్తి కలదని గర్వించు నా. గో. చందోర్కరు విద్యాగర్యమును బాబా 
అడబెను. (చూ. 182) 


మత్సరము (ఈర్ష 0) 
నిక. సా. బా: (నా. గో, చందోర్కరుతో) వడ్వీకారములలో 
మిక్కిలి సుళువుగ జయింప దగినది మత్సరము లేక ఈర్ష్య. ఈ వికారమును 
జ బుంచుటలో మనకు గలుగు లాభముగాని, నష్టముగాని' లేదు. ఇతరుల 
లాభసంపదల గాంచి సహింపలేక పోవుటయే ఈర్ష్య. ఇతరుడు భాగ్య 


సంపదలు- ఉన్నతళ క్తి- అధికారము సంపాదించిన మనముచూచి. ఓర్వటలేము. 
పెగా - అతనినిగూర్చి నిందలు పలుకుదము. అతనికి నష్ట కష్టములు "కలిగిన 
సంతో షింతుము - ఆనందింతుము. కాని, యట్టి వ ర్రనము మంచిదా? అతడు 
గొప్ప ఐశ్వర్యములను పొందిన మనకు వా స్టవముగ నష్టమేమికలదు? కాని, 
జనులు ఈదృష్టి వహెంపరు. అతడు సూ ఆతనితోబాటు మనమును 


ఆనందింపదగును. మనముకూడ అదృష్టవంతులమని, . _మేలుపొందితిమని 


శీ సాయీబాబా అభయ (వ్రదానములు, ' సూక్తులు 9g 


భావింపనగును. లేక, మనముకూడ అట్టి మేలుపొందుటకు [ప్రయత్నము 
చేయదగును. మనకోరిక - మన నిశ్చయము ఆరీతిగ నుండవలయును. 
మనవద్దనుండి అతడేమి తీసికొనెను? - ఏమియులేదు. అతని పురాకృత 
సుకృత కర్మఫలముగ నతడా సంపదలను పొందెను. అట్టి దానిని గూర్చి 
మనమేల విచారపడవలయును? కావున, నానా! ముందుగ ఈర్ష్యను (మత్స 
రమును) జయింపుము. 
లోభము - [పేరాశ] 

నినిర. సా. బా: ఇతరులయొక్క శ్రమ [కష్టము] గాని ధనముగాని 

ఉచితముగ స్వీకరింపకుము. దీనిని నీ జీవిత నియమముగ పాటింపవలయును. 


[ఒక యింటి కప్పుమోద నుండి [క్రిందకి దిగుటకు నిచ్చెన తెచ్చిన 
వానికి  రూపాయలిచ్చుచు బాబా పలికిన మాటలివి. ] . 


సీస్‌. సా. బా: (నా. గో, చం. తో] ఇతడొక పెట్టెను మనద గజ 
విడిచి పెట్టి వెళ్ళినాడు. ఇప్పుడు దానిని తిరిగి కోరుచున్నాడు. నిరాకరించుట 
చునకు తగదు. అతనికి చెందినదాని నతనికి తిరిగి యాయవలయును, 


22కి. సా. బా: [జయగుడి వాలనివాస్కరుతో] ఆ భూములు తిరిగి 
బిడ్డలకు [కౌలునకిచ్చిన ఖామందులకు] ఇమ్ము. వారిని బాధింవవేల? 


[క్షీరసాగర్‌ భూములను కౌలునకు తీసికొనిన "బాలనివాన్కర్‌” తో 
బాబా అనిన మాటలివి. ఈ భూములపై వచ్చు ఆదాయము బాబాకు 
సమర్పింపబడినది. కాని 'నివాస్కర్‌” ఆ భూములను తిరిగి యజమానికి 
విడుదలచేయ నిరాకరించెను.] 


229... సా. బా: [అట్టాయీతో] నీ ఆ స్టి సంపదలను అనుభవించు 


వాడు - అన్నా నీ తండి”. అతనినే తిననిమ్ము. అతనితో వ్యాజ్యముల 
కల్పించుకొనకుము, దై వము నీకు సమృద్దిగ కూర్పును, . 

| 280. సా. బా; [జోగ్‌తో] నీ ధనమునడుగుటకై నీకు బాకీ 
పడినవాని [గామమునకు వెళ్ళకుము. అప్పు తీసికొనినవాడే యిచటకు 
వచ్చును. 





94 శీ సాయీనాథ బోభామృతము | 
జోగ్‌ : దాబా! వానియంతట వాడువచ్చునా? ఎట్లు వచ్చును? వాడ 

వాసి యిచ్చిన కాగితము (నోటు) వాయిదా కడవనున్నది. 
సా. బావ వేచి యుండుము! ' 

జోగ్‌ వేచియుండెను. వాయిదా దాటెను. ఆ దాకీపడిన నాడ 


స్వయముగ వచ్చి, అప్పు తీసికొనిన మైకము (అసలు) 1400 రూపాయ, 
చెల్లించెను. (చూ, 878) 





కా (సాదు - ఆ - (శ్రేయమును కోరుకొనెను; బడేబావా అటుల కాదు.) 


“Rl కన్‌ = వ సాయం|తం 4 గంటలకు సాదుభయా। 
(నదాశివదండిరాజు) “హా [గామమున కొందరు మ్మితులతో గూడి 
నడచుచుండేను. ప 'కొదురు మార్గమునుండి బాబా నడచుచు వచ్చి 


అతని చేతిలో ఒక్‌ పల్లుకుట్టుపుడక నుంచి యదృవ్య డయ్యెను' 
(ఆవిర్భావము చూ: శశ్చి ప 





దైవమును విశ్విసింపని మిత్రుడు : ఇపుడు జరిగిన దేమి? 
ఇది సత్యము. మనము వచ్చునపుడు నా చేతిలో 
0౫పుడు నా దగ్గర ఒకటి కలదు. బాబా దీనిని నా 








మూక pe en [వాసెను.. rs కెలుపు 
య్యా షిర్డికీ వెళ్ళి బాబా. సమక్షమున జరిగిన దంతయి 







"పె న డేరా, చకికుడై, , యోచించుచు, ఏడ్చుచు. బాబా 


నడేవ్తాజా ౩ “ఏమ? దాబా! = నీ వెంత ఫేప్ప నాకు ధనము మాతరమే 
టివి. కాని సాదుభయ్యాకు సాక్షాత్కారము న. 


శ్రీ సాయీబొబా అభయ (ప్రడదానములు, సూక్తులు 95 
సా, బా: ఏమి చేయగలము? ఎవరు కోరునది వారు పొందుచుందురు, 


[బడేబాబా అపరిమిత ధనముపొందుచు, దానిపె రాబడి పన్నులు. 
ఇెల్లించినాడు. తుదకా ధనమంతయు కోల్పోయి మరణించెను. ] 


282. యస్‌, ఆర్‌. హగస్రబుద్ది - భక్తులందఅకు బాబా (ప్రసాదము 
పంచిపెట్టుట చూచెను. బాబా చేతిలో నున్న (పసాదమంతయు తఖిగి 
పోయినది. స్వల్పముగ నుండుటచే తనకేమియ ప్రసాదము మిగులదేమో! 
యని సహ్రబుద్ది తలంచెను, 


సా, బా; [అతని చేతిలో నొక రవ్వ (ప్రసాదము పెట్టి] సీ కేమియు 
మిగులలేదు; అని అతని లౌకిక బంధములను - ఆశ శలసు నిరసించినాడు. ] 


సంపద - [కాంచనము] 
[ఎ] దక్షిణ. 
నిశిశి, భక్తుడు : [పురందర్‌] బాబా! అంత ఛనము నీవేల 
అడుగుచున్నా డవు? gee స్య 
సా. బా: నేను (పతి వ్యక్తిని అడుగుటలేదు. ఆ ఫకీరు [దైవము] 
నిర్దెేశించు వానినే అడుగుదును. _ కాన్కి అట్టి దానికి పదిమడుంగులు తిరిగి 
యీయవలయును. నాకొజకు నేను ధనము క్రీసికొనను. నాకు కుటుంబములేదు. 


ప్రతి ఉదయము బాబా ఒక పెసాకూడ లేని శృదఫకీరే. పగలంతయు 
అపారముగ దక్షిణలు (పఫోగగును. . సాయంత్రము - చీకటి పడునప్పటికి 
అటుల పోగై! న ధనమంతయు పంచి పెట్టబడును, 


పది సంవత్నరముల కాలము ఒక గవర్నరు ఆదాయము మించిన 
ధనము బాబా స్వీకరించినను మహాసమాధి నొందునౌటికీ ఆ తండిదగ్గర 
16 రూపాయలు మాత)మే యుండెను, 


2894. ఇంటనొక ఉంపుడుక త్తి నుంచుకొని సుఖరోగములతో బాధ 
పడు నొకడు షీర్టికిజేరి బాబాకు (మొక్కి "దాబా! ఈ 500 రూపాయలు 
తీసికొను” మనెను, 


96 





శ్రీ సాయీనాథ బో ధామృతము . 
సొ. బా; (కోపముతో) నీ ధనము నాకేమియువలదు. ఆల 
నొకతె నుంచుకొంటివి కదా? ఆమె కీధనము నిచ్చుకొనుము. _ 


(తన గుట్టు వెలిబుచ్చబడుటచే నతడు సిగ్గునొంది షషతహాతుసన.- 
నిలీర్‌, 


పః 


కొందటు బాబాఉన్న మసీదునకు I 
(కోపముతో తీ వముగ తిట్టుచు వారు కావించిన దుష్ట | 
పాపకార్యముల వెల్లడిం చుచు) దుష్టులు వారేమి మేలు పొందగలరు? 


దూషణలు పూర్తియగు నప్పటికి ఆ మనుషులు గొప్ప గొప్ప అ 
మానములతో మసీదులోనికి |పవేశించిరి. 


సా. బా: నేనిపుడు చెప్పుచున్నది యీ విషయమే! 


| 
లు 


(అని, బాబావారి బహుమతుల నిరాకరించి, వారి ననుగ్రహింపకియే 
వెడల నం పెను. ) | 


(గమనిక : భక్తుని సర్వబంథముల నుండి విడివడ జేయు నొక | 
సాథనము - దక్షిణ.) 7 


_ యస్యానుగ్రహమిచ్చామి తస్యనర్వం హరామ్యహమ్‌” 


నను అను[గ్రహింవ దలచినవాని నర్యన్వమును హరింతును.. 


256. యస్‌. ఆర్‌. వి. జయకర్‌ - ద్వారకామాయి మసీదు 
నందుంచబడిన బాబా చిత్రపటమును లిఖించిన చిత్రకారుడు - జేబులో. 
2-1/2 దూపాయలుంచుకొన్సి బాబా యెదుట నిలచియుండెను. అ 
నుండి "వార్‌ అను నతడు బాబానుచేరి - 


వారే Meo సత్యనారాయణ [వ్రతము జరుపుకొనుటకు నా దగ్గర . 
ధనములేదు. అః జో 
సా. బా: నీకెంత కావలయును. 
ట్ర. : le రూపాయలు. 


. దాః క్యా చూపుచు) ఈతని దగ్గట కలదు. ఇతని. 
వద్దనుండి అప్పు పీసికొనుము 


శీ సాయీబాబా అభయ [ప్రదానములు, సూక్తులు 97 


వార్డే అతనిని కోరెను. తన దగ్గర మిగిలిన ఆ 2-1/2 రూపాయలను 
సాంతముగ జయకర్‌ యీయవలసి వచ్చెను. 
నిలి7, పి. ఆర్‌, అవస్తే -ఇండోర్‌ జడ్జి. బాబా భక్తుడు, వేసవి 
సెలవులలో భార్యను, కుమారుని వెంటబెట్టుకొని షిర్డికి చేరెను. అతని 
కుమారుని వివాహము జరుపవలయునను [వయత్నమున నుండి కుమారుని 
దగ్గర 400 రూపాయలు, భార్య దగ్గర రు. 00 /- లు ఉంచెను. అతడు 
బాబాను సమోపింపగ ప 
సొ. బావ; (ఆవస్తేతో) దక్షిణ యిచ్చెదవా? 
ఆవస్తే : ఎంత? 
సా. బా; 80 రూపాయలు, 
సా, చా: (ఆనస్తే కుమారునితో) నాకు 40 రూపాయలు దక్షిణ 
ఈ విధముగ పలుమారులు ఆవస్తే సతిదగ్గర నుండి ఆమె కుమారుని 
చగ్గర నుండి 60 కొరవగా, ఉన్న ధనమంతయు వాబా దక్షిణ రూపమున 
ప్వీకరించెను. 
సా. బా; (ఆవస్తేతో) సివు 80 రూపాయలు యిత్తువా? 
ఆవస్తే వ బాబా! - దానిని యివ్వవలసిన దేనా? 
సా. బావ ఇమ్ము! లం 
అంత మనస్సున మిక్కిలి చాధపడుచు ఆవస్తే తన భార్యవద్దనుండి 
ఆ మిగిలిన రు. 80 /-లు కూడ తీసికొని బాబాకు సమర్చించెను, 
ఇక బాబా ఆతని నేమియు నడుగ లేదు. 
| బాబా ద గ్గర నుండి విచారముతో తిరిగి పోవుచున్న ఆవస్తే వీపును 
చిజయ సూచకముగ తట్టుచు జు 
బాపూసాహేబ్‌జోగ్‌ : మిత్రమా! నిన్నభినందించు చున్నాడను. 
న్‌ దగ్గర నుండి బావా పలుమారులు దక్షిణలు తీసికొనినాడు. నీవు 


12 


98 శ్రీ సాయీనాథ బోధామృతము 


అదృష్టవంతుడవు. బాబా పది మడుంగులు తిరిగి (పసాదిం చుటకే స్వీకరించుస 


ఆవస్తే - నే నది యెరుగను. నే నిపుడు వివాహ స్థలమునకు చేరుట 
చేతిలో పైసాకూడా లేదని మాత మెరుగుదును. 


జోగ్‌ ; నీ కెంత కావలయును? 


అవస్తే : నూరు రూపాయలు. 
జోగ్‌ : ఇదిగో! తీసికొనుము. బొంబాయిలోని వర్తకుడు పోయిన! 
యని అనుకొనిన సరుకులు తిరిగి లభించిన నాల్లవ వంతు "లాభము బాబోొకీ 


సమర్చింప దలచుటచే అతని కోరిక ఫలించి, బాబాకు 600 రూపాయరి 
పంపినాడు. 


8 రోజులలో మూడు వందలు ఖర్చు పెట్టినాడు. స్రీకు' సూ 
రూపాయ లిచ్చితినని నేను చెప్పిన కాదనడు. తిరిగి తెమ్ము! అనడు. కా! 
బాబా సీ దగ్గర నుండి 600 రూపాయలు స్వీకరించుటచే నీ కిప్పుః 
జీతములో నేలకు 50 రూపాయలు పెంపు జరుగును - అని ఘంటా పథ ము! 
సీకు తెలుపుచున్నాడను. 


అవస్తే : నాకు జీతము పెంపుసేయగల అభిమాని ఎవ్వడు లేడ! 
నే నెరుగుదును. 


కాని జోగ్‌ తెలిపినట్లు వేసవి సెలవులు పూరి ర్రికాగానే అవ స్తేకు నెలకి 
50 రూపాయలు జీతము సంపు చేయబడిన ట్లు ఇ  త్తరువులు అందినవి.. 


రాబోవు ధనము “పెంపును సూచించుటయే. 


తొలి ఫలము రూపమున దక్షిణ స్వీకరించుట. 
_ వికిరి సా. బా: (యస్‌. వీ. ధుమూల్స్‌తో) భావ్‌! 50 రూపాయల 
దక్షిణ తెమ్ము! 
 ధుమాల్‌ : బొబా! నా దగ్గర మైకము తేజ 
సా. బా: అయితే - సాహబ్‌ను (హెచ్‌. వి. సాతే) అడ్రుగుము. 
ధుమాల్‌, సాతే దగరకు వెళ్లి 50 రూపాయలు అడిగెను. సోకే 


శ్రీ సాయీవాబా అభయ (ప్రదానములు, సూక్తులు 99 


సంతోషముతో నిచ్చెను. సాతే తన పింఛనులో 50 రూపాయలతో హెచ్చు 
రావలయునని (పభుత్యమునకు పంపుకొనిన కాగితము ఆలోచనలో నుండెను. 
చాబా 50 రూపాయలు స్వీకరించిన దినముననే (ఆ తేదీననే) ఆ 50 రూపా 
యలు పింఛను వృద్ది చేయబడినటుల ఉత్తర్వులు జారీ చేయబడినవి. ' 

289. సోమనాథ్‌ యస్‌. డి. నిమోన్కర్‌ - పోలీసు నట్‌ ఇన్‌స్పెక్టర్‌ - 
1912 న బాబాను చేరెను. 

సా. బా; 10 రూపాయలు దక్షిణ యిమ్ము! 

సోమనాథ్‌ : 10 రూపాయలు సమర్పింవెను. 


6 నెలల తరువాత బాబాకు 10 రూపాయలు సమర్పించిన తేదీనుండి 
జీతము వది రూపాయలు పెంపు చేయబడినటుల ఊఉ త్తరువులు అందెను. 


దక్షిణ -- భవిష్యత్పూచకము - నిర్ణయము 
240. ఆర్‌, యస్‌. దేవ్‌ 5 గదులతో ఒక భవనము we 
బాబా అనుమతి కొరకు బాబాను జేరి |మొక్కెను. 
భావా నేలపై నిర గీతలు గీయచు ఒక్కొక్క గదికి ఒక రూపాయ 
చొప్పన సర్‌ రూపాయల నిమ్ము అనెను. దేవ్‌ ఆ పైకము బాబాకు 


సమర్పించెను. అతడు మొదట 5 గదులు మాం్రమే కట్టింప దలచి, వానిని 
'మెంచుచు సల్‌ గదులు కట్టించెను. ఇప్పటికి 25 గదులు మాత్రమే కలవు. 


241. సా. బా; (యస్‌. వి. నాచ్చేతో - శంకరరావుతో నాకు 
అరువది నాలుగు రూపాయలు ఈయుడు! = 


నాచ్చే: మా దగ్గర మైకము లేదు బాబా! 


తరువాత బాబా జబ్బుపడినపుడు పేదలకు అన్నదానము చేయుట్నకై 
ధనము వనూలుచేసి పంపిరి. వారు ప్రోగుచేసినది మొత్తము 64 రూపాయలు 


100 శ సాయీనాథ బో ధామృతము 











దక్షిణ - తొలి ఫలమును గైకొనుట . 

సీకేని. దాజీహరిలేలే _ నాశిక్‌లో ల్యాండ్‌ రికార్డు డిపూకీ 

ఇన్‌ స్పెక్టర్‌ బా షెర్సికి వెళ్ళుచు మార్గమున "కొనర్‌ గాము" లో తన జ్లీతష 
125 రూపాయల నుండి 150 రూపాయలకు పెంపు చేయబడినట్లు గెజెట్‌ళీ 
చూచెను. అతడు షిర్షికిచేరి బాబాకు [మొక్కెను. 





సా. బా: 15 రూపాయలు తీసుకొని రమ్ము! 
లేలే: బాబా! నా దగ్గర పెకము లేదు. 
సా. బా; నిన్ననే కదా! నేను 25 రూపాయ లిచ్చితిని పొమ 
మైకము తీసికొని రమ్ము! 
లేలే అప్పు తీసికొనివచ్చి బాబాకు ఆ మైకము చెల్లించెను. 
హెచ్‌. వి. సాతే అనుభవములను చూడుము. 
దక్షిణ - మనుష్యుడు తీసికొనదగని - ఉంచుకొనదగని, 
ధనమును వరిహరింపబడుట. . 
నీకల. యస్‌, ది. ధుమాల్‌, బాబా సేవకునిమై మోపబడిన నేరప 
తీర్పుసెకోర్టులో అపీలు చేయటకు కోరబడెను. (చూ. 404) బా 
చమత్కారము వలన కింది కోర్టులో చేయబడిన నేరము తీర్పు తో 
వేయబడి బాబా సేవకుడు 'నిర్దోషి' అని నిర్ణయింవబడెను. ఆ నేరమునః 
సంబంధించినవారు ధుమాలునకు 800 రూపాయ లిచ్చిరి. ఆ ధనమ! 
తీసుకొని ధుమాల్‌ షీర్తికి జేరెను. లేటా స ge 
సా. బావ భావ్‌! దక్షిణ యిత్తువా? 
_ధుమాల్‌ : దాబా! యిత్తును. --. తం 
ఈ విధముగ పలు తడవ అడిగి'ఆ-8 00 రూపాయలను బాబా దోక్షి . 
రూపమున [గహించెను. ఆ తరువాత అడుగలేదు, ' 


Soha సంకిల్చపిద్ధి కొరకు స్వీకరింపబడుట. 


విడే యం. డబ్ల్యు. ప్రధాన్‌ ప్రప్రథమమున బాబాను సందర్శించి, 
టకు బయలుదేరునపుడు 20 వెండి : 


I 
1. 
న 
| 
b 
| 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 101 


బదలచెను, 50 రూపాయల 'కరెస్సీనోటు' మార్చెను. తుదకు బాబాను చేరిన 
తరువాత అతని తలంపు మార్చుకొని ఒక సవర బంగారు నాణము బాబాకు 
సమర్పించెను, 


సా, వా; ఇది యేమి? 
నూల్కర్‌ : అది సవర, 

సొ. బా; దాని విలువ యెంత? 
నూల్కర్‌ : 15 రూపాయలు. 


సా, బా: ఇది నాకు వలదు. నాకు ర్‌ రూపాయలిమ్ము. దీనిని 
నీ దగ్గర నుంచుకొనుము. 


[(వధాన్‌, బాబా స్పృశించి యిచ్చిన బంగారు నాణెమును భద 
పరచుకొని 15 రూపాయలు వెండి నాణెముల నిచ్చెను. 


సొ. బాః (మరల మరల లెక్కించుచ్చు ఇచ్చట పది మాతిమే 
కలవు. తక్కిన 5 రూపాయలు తెమ్ము. 

(ప్రధాన్‌ ; ఇవిగో 5 రూపాయలు అధికము. 

ఇటుల బావా తప్పులెక్క పెట్టు నెపషమున తన గురువుతోడ బుద్ధి 
బలమును కొలువజూచు (పధానును పరీక్షించు. విధమున ప్రధాన్‌ తొలి 
సంకల్నము [ప్రకార మొయదలచిన 29 రూపాయలు బాబా స్వీకరించెను. 
ఆ పిదప అతనిని నేమియు నడుగ లేదు. 

దక్షిణ - మరియొక అర్ధము 

245, సాంబా: (ది. వి. దేవ్‌తో) 3 దక్షణ నిమ్ము. 

వి. వి. దేవ్‌ ఒక సవర యిచ్చెను. 

సా బా: ఇంకను యిమ్ము! 


బాబా అటుల నాలుగు స్వీకరించిన. తరువాత యిట్లనెను, నీవు 
నాలుగు యిచ్చినను బాబా పొందినది ఒకటే. 


102 . శ్రీ సాయీనాథ బోధామృతము 
దేవ్‌; నేను నాలుగిచ్చితిని. | 
సా. బా; నిజమే! నా దగ్గర ఒక్కటే కలదు. నీ వ | 

భావము భక్తుడు తన నాలుగు అంతః కరణములు (మనస్సు - బుద్ద - | 
అహంకారము - చిత్తము) సమర్చించినను బాబా స్వీకరిం చునది జసు . 
మాతిమే, తక్కిన వికారము లన్నియు దై వమును - బాబాను చేరునప్పటి! | 


ఒక్కటే అగును. దై వము అగు గురువుతో ఐక్యము పొందుటకు ఎ. 
పలుమారులు సమర్పణము కావలయును.) | 





"5 చిత్తత్యజద్వం ద్వం త్వమేకత్వం సమాశశయ 
తతశ్శ్చాసి చిదే వత్వం నా|తకార్యా విచారణా”. 


246. సా. బా: (జి, జి. నార్కేతో) క 15 రూపాయలు 
దక్షిణ యిమ్ము! 


నార్కే: _ బాబా! నా దగ్గర పైసాకూడ లేదని నీ వెరుగుదువు,, 
తరచుగ నన్ను 15 మమ. దక్షిణ యేల అడుగుదువు? 


సా. బా: నీ దగ్గర ధనము లేదని యెరుగుదును. నీవు యోగ 
వాసిష్టము పఠించు చుంటీవి గదా! నాకు a రూపాయలు దక్షిణ అందుండి 
తెమ్ము. 

(ఇచ్చట దక్షిణ తెచ్చుట అనగా యోగవాసిష్టమునుండి పాఠముల 
గహించిి వానిని బాబా అధిష్టించీయున్న అతని. హృదయమున పదిల 
పరచుకొనుటయే) చూ. 186, 

247. 


సొ. బా: వ బీ. పురందర్‌తో) 2 రూపాయలు దక్షిణ 
యిమ్ము! " ప 


పురందర్‌ : బాబా! నే నొక పేద. గుమాస్తానని యెరింగియు నన్నేల 
నగి రూహియలు దక్షిణ యిమ్మని తరచుగ నడిగెదవు? 


సొ. బౌ: ఈ నాణెములు కావు. నాకు కావలసినవి 1 నిష్ట 
(గాఢ విశా శ్వాసము) డి, సబూరి థె థై ర్యముతో కూడిన ఓర్చు. 


పురందర్‌ : చే నిచ్చితిని.. వీనిని నాచే కావింప నిమ్ము. 


శ్రీ సాయీబాబా అభయ పదానములు, సూక్తులు 108 


2468. సా. బా; (తార్కాడ్‌ సతితో) నాకు 6 రూపాయలు 
దక్షిణ నిమ్ము. 


తార్మాడ్‌ సతి: (భర్తతో) మన దగ్గర ధనము లేదు. బాబా 
అడిగినప్పుడు ధనము లేకపోవుట చాల బాధగ నుండును, 


తార్కాడ్‌ ; బాబా కోరునది నీ అంతః శృతువులను (కామ 
కోఫధాదులను) సమర్పణ చేయుమని. 

సా. బా: (మరల తార్కాడ్‌ సతితో) 6 రూపాయలు దక్షిణ నిత్తువా? 

తార్కాడ్‌ సతి : బాబా! నేను వాని నిచ్చితిని 


సా, వా; తొలగిపోకుండ చూడుము! 


దక్షిణ - నీతి గఅపుట 


249. జడ్డి యం. చి. రేగే 1912న రు. 100 ప 
కొని బాబా దగ్గర శేగెను. 


సా, బా; నాకురు 40/-లు దక్షిణ ఈయుము! (రెగే యిచ్చెను 
సా. బావ (మరల) 40 రూపాయలు దక్షిణ ఈయుము! (రేగే 
యిచ్చెను.) 

సా. బా; (మరల) 20 రూపాయ లిమ్ము! 


._ వాదా తన దగ్గరనున్న దంతయు స్వీకరించు న తలంచి 
ఆ 20 రూపాయ లిచ్చెను, 


సా. బా: (తరువాత జడ్జితో) £0 రూపాయలు దక్షిణ ఈయము, 
రేగే: ఎవరి దగ్గరకు వెషదును? 

సా, వా; ' శ్యామా, 

అంతట 'రేగే శ్యామా దగ్గణకు వెళ్ళి చెప్పెను, 

శ్యామా : వాబాను నీవు గ్రహించలేదు. నీ రూపాయలు ఆయనకు 


104 శ్రీ సాయినాథ బోధామృతము 

జఫ 
తృణప్రాయము. ఆయన కోరునది నీ మనస్సు, బుద్ది - నీకాలము 
ఆత్మను ఆయన కంకితము చేయుటయే, బాబా భావమదియే. 


రేగే. తిరిగి వెళ్ళి బాబా కావిషయము తెలిపెను. 


సా. బా: (చిరునవ్వు నవ్వి) దీక్షిత్‌ దగ్గజకువెళ్ళి అడుగుము. 
రేగే దీక్షిత్తునకు చెప్పెను. 


దీక్షిత్‌ : ఈ సందర్భమున బాబా ఆదేశము nao ధనము 
దగ్గ లేకహోయెనని కించకాని, ధనము కొటకుకాని, మటి బేనికొజకుగాొని 
యాచించుట అగౌరవమని కాని ఇతరుల దగ్గటబుకేగి చేయిచాచు స్టితికీ 
మించియున్న వాడవనికాని, నీవు తలంచరాదు - అనుపాఠము “సిక 
బోధించుట బావా అభ్మిపాయమని నీవు గుర్తింపుము. 

రేగే వెళ్ళి ఆ విషయములను బాబాకు విన్నవించెను. 

సా. బా: (చిజలునవ్వు నవ్వుచు) నా. గో. చందోర్కరు దగ్గరకు 
పొమ్ము. 
రేగే నానా దగ్గజకు వెళ్ళి తెలిపెను. 


నా. గో, చం: బాబా దక్షిణ అడిగినపుడు ఇచ్చుటకు మన దగ్గటి 
ధనము లేకపోయిన ఎంత చాధాకరమో నేనెలుగుదును. నా పదతులను స్‌ 
గంహింపవలయును. నే నెప్పుడు షిర్టికి బయలుదేరిన కొంతధనము తీసికొని 
పయాణమై అందు సగము కోపర్గాము. నందుంచి, తక్కిన నగముతో 
నిచటకు వత్తును. ఉదాహరణకు, ఈ పర్యాయము 200 రూపాయలతో 
బయలుదేరితిని. సగము కోపర్గాము నందుంచి 100 రూపాయలతో నిచటకు 
వచ్చితిని. నాదగ్గజనున్న దానినుండి బాబాకు దక్షిణ నిచ్చుచుందును. అది 
పూర్తిఅయిన పిదప కోపర్గాము నందుంచిన నిలువకొఖికు వ రమాన 
మంపుదును. నీవును ఈ మార్గము ననుసరింపుము, 

రేగేవెళ్ళి ఆ విషయము. బాబాకు తెలిపెను. బాబా నానాను పిలువ 
నంపెను. నానా వచ్చెను. te 
సా. బా: నానా! 40 రూపాయలు నా కిమ్ము! 
నానా యిచ్చి వెడలిపోయెను. 


మరల నానా పీలువనంపబడెను. 
నావా వచ్చెను. _ . 


శ్రీ సాయోబాబా అభయ (ప్రదానములుు, సూక్తులు స్‌ 105 


సా. బా: నానా! ఇంకను ఓ0/- రూపాయలిమ్ము. 

నానా యిచ్చెను. మరల చందోర్కరును పిలువనంపి 20 /- రూపొ 
యలు శ్రీసికొనెను. అంతట చంచోర్కరు కోపర్గామునకు వర్తమాన 
చంపెను. అచ్చటనుండి పెకము అందులోవల బాబా యింకను ధన 
మోయుమని అడుగ చందోర్కరు చిన్నవోయెను, 

బాబా కోరినపుడెల్ల మనుష్యుడు తానే మహా ప్రభువువలె ఇచ్చు 
చుండెననికాని, చాబాకు కావలసిన అవసరములెల్ల తానే తీర్చుచున్న 
చాడననికాన్సి అనుకొనరాదు - అను పాఠము బోధించుటకే యీ విధముగ 
పలుమాజులు దక్షిణ రూపమున బాబా ధనమడిగినాడని మనము 
చగహించవలయును. క క 

దక్షిణ 

నీ 5, 6, 10, 16 రూపాయలు బాబా దక్షిణకోరిన సందర్భము 
అను - వాని భావములను 185, 186, 186, 248, 255 నెంబర్లలో 
గమనింపుడు, 

[దక్షిణ ఇచ్చిన ఈయకపోయినను బావా కోపము (ప్రకటించినది లేదు. 
దక్షిణ నిచ్చినవారికపై (ప్రత్యేక అభిమానముగాన్సి ఈయనివారిపై నిరభి 
మానముగాని చూపడు, అమూల్యమైన వాబా కరుణ అంద టికు ఉచితముగ 
పసాదింపబడ్‌నది. అటుల దక్షిణరూపమున తీసికొనబడిన ధనము బాబా 
చేతులలో ఒక క్షణము నిలువదు. ఎప్పటికప్పుడు వెంటనే బాబా తలచిన 
వారికి ఆ ధనము ఇచ్చివేయబడును. బాబా ఏ చిధమైన నుఖాడంబర జీవితము 
గడపి యెటుగడు. భిక్షించి తెచ్చికొనునది, నై వేద్యరూపమున భ క్ర్తులొసంగి 
నది తప్ప మజేమియు భుజించి యెజుగడు - అని చకినారాయణ - పోలీసు 
ఇన్‌ స్పెక్టరు బాగుగా గుర్తించినాడు]. : 

సంపదలయెడ బాబౌ నిర్ణ క్ష్యము 
250, బాబా: (బాలకృష్ణ గోవింద ఉపాసనీ కాస్త్రితో) నాకు 
దక్షిణ నిత్తువా? Dr 

బా, గో. ఉః బాబా! నా దగ్గజ ధనములేదు. 

14) 


106 శ్రీ సాయీనాథ బోధామృతము 


సా.బా; నీ జేబులో నున్నదేమి? దానినిమ్ము. 

బా. గో. ఊఉ: ఇది వెండి గడియారము బాబా! తీసికొనుము, 
సొ. బా: దీని నిచ్చుటచే నష్టపడుచుంటివని తలంచకుము. 
న న 


ఉ: బాబా! నీకు సమర్పించిన దేదియును నష్టముకాదు. 


బాబా గడియారమును (గ్రహించి, అక్కడ నున్నవారిలో నొకనికి. 
దానిని బహూకరించెను. బా. గో. ఉపాననీ పూనాకి వెళ్ళెను. అచ్చట ఒక్‌ 
ధనికుడై న మిత్రుడు గోవింద ఉపాసనీ బాబాకు గడియారము" సమర్పించిన 
విషయము . తెలిసికొని (బాబా పలికిన పలుకు లెబుగకయే) ఒక బంగారు 
గడియారమును స్వీకరింపుమని ఉపాసనీని నిర్భంధించను. కావున. 


వో, ఉపాననీ, బాబాకు వెండి గడియారము సమర్పించుటచే లాభము 
హొందినవాడే కాని, నష్టపడలేదు. 


251. ఒక సమయమున ఒక. స్వదేశ సంస్థానా ధిపతి 'వ్యాజ్యము . 
గెలిపించి, ఆ పభువువలన పొందిన ధనమును ఒక (టంకుపెట్టి నిండుగ 
పోస్కి హరిసీతారాం దీక్షిత్‌ షీర్డికి తీసు సుకొనివచ్చెను, oT 
_" "హ్‌. పీ. దీక్షిత్‌ ; (బాబా ముందుంచి), బాబా! ఇదియంతయు నీదే, 

"స్క బా: అలాగా? . . | 


అంతట బాబా పెట్టె మూతతెరచి, రెండుచేతులతో ఆ ధనమును ' 
తీసికొనుచు అచట చేరిన వారికందరకు పంచిపెటెను. కొలది నిముషములో 
ఆ పెట్టె ఖాళీ యయ్యెను దీక్షిత్‌ మితుడు నాగపూర్‌ సబ్‌జడ్డి శ్రీ గార్డే హ్‌. 
దీక్షిత్‌ ముఖమువంక చూచుచుండెను. అటుల మిక్కిలి శ్రమపడి, సంపా. 
దించిన ధనమావిధముగ వంచి పెట్టబడుచున్నను దీక్షిత్‌ ముఖమున లేశమేని 
సంకోతముగాని, విచారముగాని, నినృహగాని చూపట్టలేదు. దీక్షిత్‌ 


వైరాగ్యమును పరీక్షించి ee దాబా ఆ ధనమంతయు ఆ విధముగ. 
పంచి పెట్టినాడు. 


27: భక్తులు వెండిపల్లకి ప బొబాకు బహూకరించినపుడు 


సా. బా; దీనిని తీసుకొనిపొండు. 


కాని, 


ఇది నాకు వలదు. : 
భక్తులు బాబా చిత్రపటమందు. నిలిపి, ఊరేగిన చ్యుటకు 


శ్రీ సాయీవాబా అభయ |ప్రదానములు, సూక్తులు 107 


కావలయునని పట్టుదల వహించిరి. అ పల్లకి బయట నుంచబడెను. ఆ రాత్రి 
దానికి పూన్నబడిన వెండి గుజ్జిము అప హరింపబడెను. 


భక్తుడు; వాచా! పల్లకి వెండి గుజ్జములను రాతి యెవరో 
అవహరించిరి. . 


సా, వా: వెండిపల్లకి మొ త్రమేల దొంగిలింపసబడలేదు? 


నిల్‌కి. . దామోదర్‌ రసానే ఒక వ్యాపారము ప్రారంభింపదలచి, 
బాబా అంగికారము కొఅకొక చ తరము (వా సెను. బాబా ఆ పనికి 
సమ్మతింపలేదు. అపుడు దామియా (రసానే) బావా దగ్గరకువెళ్ళి తాను 
చేయబోవు వ్యాపారమునందు లాభములో బాబాకు భాగమిత్తునని చెప్పెను, 

సా. బావ - ఓయీ! చామియా! నేను దేనితో సంబంధము కల్పించు 
కొనను. (అనగా - నాకు ధనములతో ఏవిధమైన సంబంధములేదు). 

[ఏదేని ఒక మఠము - ఆశ్రమము నిర్మించుటకుగాన్సి ఒక సంస్థ 
నేర్చరచి వానికి యాజమాన్యము వహించుటకుగాని తన శిష్యులలో 
(ఆశితులలో) ఏవరినో నొకరిని స్వీకరించి, తన యనంతరము తన పీఠము 
నధిష్టింవ ననుమతి నిచ్చుటగాని బాబా నమ్మతించినవాడుకాదు. మరియొకడు 
యాజమాన్యము వహించుటకు బాబా ఎవిధమైన స్థిర చర ఆస్తులను విడిచి 
వెళ్ళలేదు. బాబా నిర్లిప్త స్థితి యట్టిది. 

25%. సా. బా: ఒక తటి నేను "పుంటంబొ అనుచోట నుంటిని. 
అచట ఇరువక్షములవారు కలహించుచుండిరి. వారేల తగవులాడు చుండిరా! 
అని అశ్చర్యపడితిని.. వారి సమీపమున ధనముతో నింపబడిన కుండ 
నొకదానిని జూచితిని.. వారి కలహ కారణమది. నేను మెల్లగ అచటకు జేరి 
ఆకుండను తీసికొని వ్‌ వారి సంపద నశించుట కనుగొని వారు 








we వే నెవః జమ? ఈ భనమేమి? ఇది యెవరిది? దీనికొరకింత [భాంతి 
ఇంత కలహము దేనికి? ఆకుండ నాది. ఆకుండ యజమానిని నేను” - అని, 
నాలో నేననుకొంటిని, 

9 ఐరువరు దక్షిణదేశ [బాహ్యణులు బాబా దగ్గరకు జేరరి. 








108 











శ్రీ సాయీనాథ బోధామృత్‌ము 


సొ. బా; శారమా! (ఒకరిని [వేలితో జూపుచు) ఈతనిని 15|. 
రూహియలడుగుము! 


అతడు వెంటనే యిచ్చెను. బాబా సస ఉంచుకొనెను. అడుగ 


బడకయే రెండవాడు 85 /- రూపాయలు బాబాకు నమర్చించెను. బాబా 
అ పైకము లెక్క పెట్టి తి తిదిగి అతని కిచ్చెను. 


శ్యామా : = దేవా! ఈ విచక్షణమేమి? ఇట్టిది నేనెప్పుడు చూ 
యెజుగను. కొద్ది “పెకమడిగి తీసికొంటివి; తనకుదానే పెద్దమొ త్తమాయగ ! 
దాని ' నతనికి దిరిగి యిచ్చితివి! 


వద 


న 
mm అకా యన 
అనక! ; 


(ఈ కింది విషయములు 103 లో ఇప్పబడినథి) 


సొ, బా: శ్యామా! సీవు వసివాడవు. నీకేమియు తెలియదు. నే 


మియు జేయను... నేనే నేమియు స్వీకరింపను. నా తనకు జెంద 
_ వలసీనది తానడిగెను. తనకు జేరవలనిన 15/- రూపాయలు అడిగి 


తీసికొని మసూది అయోకిణె చ్చెను. కావున ఆ ధనము (నాచే) స్వీకరింపబడినది. 


(చూ. ర) కాని యీ శీర్‌/- రాతాతులు మనవికావు. ఆందుచే తిరిగి. 
ఈయబడినవి. 


ఇతడు (మొదటివాడు) మొదట మికీ కలి పేదవాడు. తనకు  ఉదో శ్రగమయు. 
దొరికిన మొదటి నెల జీతము ద త్తస్వామికి సమర్చించెదనని. మొక్కుకొ నెను. 
అద్‌ 15 /- రూపాయలు. ఇతడా [మొక్కుబడి మణచెను. కాలము గడచెను, . 
ఇతని జీతము 15 నుండి 80, 60, 100, 200,. £00, చివరికిపుడు 770. 
రూపాలయ్యేన ను ఇతని సుక్కత మిచటకు.. గొని వచ్చినది. కావున నాకు 
జెద వలసిన 15 రూపాయలను దక్షిణగ అడిగి తీపికొంటిని. స 


౪ 


తరువాత మజియొక ఉదంతము కలదు. 


అకక 


సము[దతీరమున డ్‌ నంచరించుచు. నొక దనికుడు మంచి 
కుటుంనీకుడగు నొక బ్రాహ్మణుని భవనమును జేరితిని. ఆచ ఎట నన్ను 
మిక్కిలిగ అదరించిరి. సమ్మ దగ, భోజనము' చుట్టి 
నిద్చించుటకు గోడ “అలమర” దగ్గరగ నాకు చక్కని” "స్థలము. “జా పెను, 

oe నతడా అలమరకుగల 





ee 


న్‌ బాహ్యాలుడు. 


నేను గాఢనిచ ) పెద్ద రాతిపలకను 


శ్రీ సాయిబాబా అభయ (వపదానములు, సూక్తులు 109 


ఊడబెరికి లోనికి బివేశించి, నా జేబులోనున్న వేయి రూపాయల నోట్లు 
లే0 గల కట్ట నపహరించెను. నేను నిదిలేచిన తరువాత, నా నర్వము 

అపహరింపబడినదని తెలిసికొని, మిక్కిలి వ్యాకులపడి దుఃఖించితిని, 
ఆ బాహ్మ్యణుడే నా ధనము దొంగిలించెనని తలంచితిని. అన్నము తినుట 
నీరు తా"వుటకేని మనస్సు కలుగక 15 దినము లాతని పంచలోనే 
పడియుంటిని. 15 వ దినమున ఆ దారిన పోవుచున్న ఫకీదొకడు మిక్కి 
అగ దుఃఖించుచున్న నన్నుజూచి, ప్రేమతో నా విషయమడిగెను. జరిగిన 
దంతయు నేను చెప్పితిని. “నేను చెప్పినట్లాచరింతువేని నీకు మేలు 
కలుగును. ఒక ఫకీరు షెరును - అతని విలాసమును నీకు దెలువుదును, 
ఆయన పాదములను శరణు పొందుము. నీ ధనము నీకు తిరిగి లభించు 
నట్లాయన అనుగిహించును. నీవొక మొక్కును మొక్కుకొనుము. నీ 
ధనము నీకు తిరిగి లభించువరక్కు నీకు మిక్కిలి పోయమైన ఆహారమును 
మానుకొందునని పితినజేయుము. ఆ వితిన నీకు విజయము ప9సా 
దించును” అని బోధకావించినాడు. 

“ఆ ఫకీరు బోధననుసరించ్చి నాకు మిక్కిలి పిియమెన అహారము ౨ 
వర్ణించి, ఆ ఫకీరు పాదముల శరణొందితిని, అంతట నాధనము నాకు దిరిగి 
పా9 ప్పించెను. తరువాత ఆ గృహము విడిచి, ఆ సముద౦తీరమున దిరుగు 
చుంటిని. పీియాణీకుల గొనిహోవుట కచట నొక పొగయోడ యుండెను. 
కాని దానిలో బ్రివేశింప సాధ్యపడలేదు ఆ యోడలోని నౌకరొకడు నాకుగా 
బని కల్పించుకొని, అదృష్టవళమున నన్నందు ఎక్కజేసెను. _ దాన్నిపై 
పియాణముచేసి రై లుసేనుకు జేరితిని. చివరికీ మసూదిఆయీని జేరగలిగితిని” 
అని బాబా యిది యంతయు దెలుపుచుండ ఆ వచ్చినవారు చకితులై రి, కాన్ని 
శా్యమాకు బాబా మాటలేమియు బోధపడలేదు. 
సా.బాః శ్యామా! . ఆ అ మో యింటికి గొనిపోయి 
తినబెట్టుము. Sn 
భోజన సమయమున "బాబా సముద౦మునుగాని, సముదగితీరముగాని 
చూచియెరుగడు.  ఎస్నుడు నిక్కడే యుండువాడు. ఎవరేని దొంగిలిం చుట 
కాయనచగ్గర 30 వేలు ధనమును లేదు. బాబా పలుకులు. మాకేమైన 
అర్హమైనవా?”. అని శ్యామా, వారల నడిగెను. . 


110 శ్రీ సాయీనాథ బోధాశవృతము 


ఆ యిరువురలో నొక అతిధి మిక్కిలిగ భావో[దేకముతో నీ విధముగ 
బలికెను. | | 


or 


నా జన్మస్థలము సముదతీరమున పడమటి కనుమలలోయ. | 
నా జీవనోపాధికొరకు 'గోవా” చేరితిని. నాశేదేని వృత్తి లభించిన మొదటి | 
నెలజీతము ద _క్రస్వామికి సమర్పింతునని [మొక్కుకొంటిని. ద శ్రీస్వామి | 
అనుగిహమున నెలకు 15 రూపాయలు జీతముగల ఉద్యోగము దొరికెను. | 





బాబా పలికినటుల అది [కమముగా వృద్ధినొందెను. దత్తస్వామికి 15 | 
రూపాయలు చెల్లించు విషయమిచట బాబా తెలిపినంతవరకు నాకు జ్ఞప్తి | 
యందులేదు. బాబా దయతో 15 రూపాయలు స్వీకరించుటచేత నా మొక్కు 


బడిని నేటికి చెల్లించగలిగితిని”. 


ఆ రెండవ అతిధి తన కథ మొదలు పెట్టెను. “నావంట |బాహ్మణుడు 
లిక-సంవత్సరముల కాలము నా దగ్గణనుండి మిక్కిలి విశ్వాసముతో 
సేవించినాడు. దురద్శష్టవశమున వాని బుద్ది మాజినది. నేను కూడబెట్టుకొనిన 
ధనమంతయు 


కలదు. అ వంటవాడు ఆ రాతిని తొలగించి కన్నము ద్వారా . లోనికి 


బ్రవేశించి, నా ధనమును నర్యము దొంగిలించికొని పోయెను. అది $0 వేల 
రూపాయల "కరెన్సీనోట్ల” కట్ట. నా జీవితమున కప్టించి. సంపాదించి 
కూడబెట్టుకొనిన ధనమది. ఆ ధనము సంఖ్య బాబా యెట్లు తెలిసికొనెనో 
నా కాశ్చర్యముగ నున్నది. నాకు గలిగిన ధన నష్టమును గూర్చి 
దివారాతములు దుఃఖించితిని. ఆ నష్ట [దవ్యమును ఎట్లు తిరిగి రాబట్టు 
కొనుటయా! యని ఆలోచించితిని. పోలీసులకు దెలుపుకొంటిని. ఏమి 
ప్రయోజనము కలుగలేదు. 15 దినములు మిక్కిలి దుఃఖముతో గడపితిని. 
నా యింటి పంచలో నటుల మిక్కిలి విచారముతో గూర్చుండియున్న నన్ను 
ఆ దారినబోవుచున్న ఫకీరుచూచి, విచారమునకు గారణమేమని [పశ్నించెను. 
జరిగిన సంగతి నంతయు దెలుపుకొం టిని. 


=. "కోపర్గాం తాలూకా ప్రీర్ణి [గామములో “సాయి అను 
'అవాలియాి కలడు. 
సందర్శింతునని 


లో పేరుగల 
నీ ధనము తిరిగి నీకు లభించిన ఆయనను 
యుక్కుకొనుము. సాయిని దర్శించునంతవరకు నీకు 


దొంగిలించినాడు. నాయింట 'అలమరి వెనుక పలకరాయి ' 


RT CRI OO. WPT - ణా 


శ్రీ సాయీబాబా అభయ [వదానములు, సూక్తులు 111 


మిక్కలి ప్రియమైన భోజన పదార్థమును త్యజింతునని పతిన బూనుకొనుము” 
అని ఆ ఫకీరు తెలిపినాడు. 


'నా ధనము నాకు తిరిగి లభించి, శ్రీ సాయిని సందర్శించునంత 
వరకు నాకు మిక్కిలి పియమయిన వరియస్న మును మానుకొందును అని 
మ్రొక్కు కొంటిని. 


తరువాత 15 దినములు గడిచినవి. ఆ వంట చాహ్మణున కేమి 
జరిగినదో నే నెటుగను. అతడు తనంతతానే తిరిగి నాదగ్గణకు వచ్చి, 
నా ధనమంతయు నా చేతులందుంచి "నా బుద్దిచెడి నే నిట్లు ప్రవ ర్తి రించితిని. 
ఇపుడు నీపాదముల [మోలపడి నా తప్పు కమింపుమని పార్దించు చున్నాడను” 
అని వలికినాడు. 


ఆ ౮0 వేల నుండి, వానికి ఏ వేలు ఇచ్చితిని. 'కొలాబా'లో నొక 
నాటిరాతి స్వప్నమున శ్రీ సాయిని చూడ గలిగితిని. అది, . నేను షేర్డికి 
వెళ్ళి సాయీ సందర్శనము చేసికొందునని కావించిన [మొక్కును జ్ఞాపకము 
చేయుటకే. యని గ౦ంహించితిని. గోవాకు వెళ్ళితిని. అచటనుండి “స్ట్రిమరు” 
మోద బొంచాయిజేర్కి రై లుమోద షీర్తికి రావలయునని బయలుదేరితిని. ఓడ 
రెవునకుజేర స్టీమరులో జనము కిక్కిరిసి యుండిరి. తావులేదని ఆ ఓడ 
అధికారి కెఫైన్‌ పలికెను. ఆ ఓడమై నొక సేవకుడు డుండెను. అతని 
చేనెజబుగను.  నేనాతని సంబంధీకుడనని అసేవకుడు కెఫైన్‌ తో జెప్పి, దన్నా 
ఓడలోని కెక్కించుకొనునట్లు తోడ్చడెను. బొంబాయికిజేరి యచటనుండి 
రైలుపై [పయాణముచేసి ఇచటకు రాగలిగితిని. సత్యముగ శ్రీసాయి 
సర్వవ్యాపి, మనమెవరము? మన నెలవేమి? బాబా తన దగ్గజకు జేర్చికొనుటచే 
మనమెంత అదృష్టవంతులము! అపహరింపబడిన ఆ ధనమంతయు దిరిగి 
నాకు లభించుట ఎంత ఆశ్చర్యకరము? (చూ. 280). 


అప్పి - సంపద 
"విరరి సా: బా: మార్యాడిబాగ్‌ చందు - తన గడ్డివామి నిష్పంటు 
కౌనినదని తనకు నష్టము కలుగనీయక రక్షింపుమని పారిర్తించు చున్నాడు, 
లాభనష్టములు, చావుపుట్టుకలు దై వాధీనములు, కాని జనులంధృ్నులె 
దై వమును మరతురు. లాభము కలిగినచో వారానందింతురు. నష్టము 


112 | శ్రీ సాయీనాథ బోధామృతము 
కలిగిన నేడ్తురు. ఏల “ఇదినాది” - అని చెప్పుకొననేల? దాని భావమేమి? 


ఆ గడ్డివామి ఆ మార్యాడీది కాదు. అది గడ్డి మాత్రమ్మే అతని 
తనువుకాదు. _ నేలనుండి విత్తనములవలన మొలచినది. మేఘములను( డీ 
కురిసిన వానవలన, నూర్యరశళ్శ్మివలన పెరిగినది. భూమి, మేఘము, సూర్యుడు 
దాని అధిపతులు. “తనది” - అని చెప్పుకొను వీనిపలుకులు నిరాధారములు, 
ఈ అధిపతులై న మూటియందు “అగ్ని” కలదు. అదియే యో గడ్డివామిని 
కాల్చివేసినది. మనము అధివతులముకాము. భగవానుడొకచేత నిచ్చును- 
మజియొకచేత దానిని తీసికొనును. 


ఓ సేత్‌! ఇంటికిబొమ్ము. నీకు గలిగిన యీ నష్టమును మరియొక 
వ్యాపారమున సర్దుకొనగలవు, 


డిర7. సా. బావ; ఈతని (హ. సీ. దీక్షిత్తు) ఆవు జైన్‌ మనుష్యునిది. 
అంతకుబూర్వము బౌరంగబాద్‌ వానిది. దానికి బూర్యము మహల్చాపతిది* 
ఇది యెవరిదో ఆ భగవానునకే ఎటుకి! 

భగవానునందు గాఢవికా+నముగలవాని కేవిధమైన కొటితకలుగదు. 

నిరరి. పరమేపడిడున దెప్పుటికిని జెడదు. 

నరుడొసంగునది యెన్న డు నిల్వబ్‌ కొతు 

నిర9. సా, బా: (నా..గో. తందోర్కరుతో) నానా! నాదియని 
నేను చెప్పుకొనుచున్నది ఒక గుడ్డ పేలికగోచి (లంగోటి, కుష్నీ, ఒకచిన్న 
కుండ, ఒక రెకుడబ్బా మాత్రము- చూడుము! ఈ జనులు వివిధ కామితములు 
కోరి నన్నెట్లు పీడించి, బాధించి 'వేధించుచున్నారో! దీనినిగూర్చి. నేనేమి 


చెప్పవలయును. 
దురదృష్ట విత్తము 
260. యస్‌. ఆర్‌. వి. జయకర్‌ - ఒక ముస్టీంకాంతకు 4 వేల 
రూపాయలు అప్పు నిచ్చెను. ఆ ధనమామె అతనికి దిరిగి చెల్లించలేదు. 


జయకర్‌ : బాబా! ఆ ధనము రాబట్టుకొనుటకు _నేనటకు 
వెళ్ళుదునా? 


శ్రీ సాయిబాబా అభయ. (పదానములు, సూక్తులు 113 


. సా. బావ ఆ దురదృష్ట విత్తముతో మనకెట్టి సంబంధము కల్పించు 
కొనదగదు. 

ఆ ముస్టింకాంత తన సంపదలను సర్వము 2, శీ సంవత్సరములలో 
గోల్చోయెను. జయకరునకు ఒక కాసేనియు తిరిగి దక్కలేదు. 

పేదరికము - ఫకీర్‌ - అవక్షపాదుషా. 

261. సా. బా; పేదరికము సర్వనంపదలకంటె మహోన్నత 
మైనది. ఒక పిభువు స్టితికంటె నిది వేయి రెట్లుమేలు: దైవము సేదవాని 
సోదరుడు. ఫకీరే సత్యమైన చ(కవర్తి. పేదరికము వెడదు. సా|మాజ్యము 
క్షణమున క్షీణించును. 

(దై వము) - విధి 
విరిసి సా. బా; జనులు చిధివిధానమునందు గాఢ విశ్వాసము 
వహింపవలయును. తిండిగుడ్డలకై వారు ఆరాటపడరాదు, వీని నిమిత్తమై 
జీవితము వ్యర్థము చేసికొనదగదు. 
నా భక్తులయింట తిండిగుడ్డలకు ఎట్టిలోటు కలుగదు. 
"భో జనాచ్భాదనే చింతాం వృథాకుర్వంతివై జనాః 
యో౭2సావిశ్వంభరస్వ్పాఈ స్వభాకా ౯కిము పేక్ష్యతే” 
"అభావమన్న వస్తాణాం నమేభ క్త గృహేభ వేత్‌ 
తస్యదేహకుటుంబార్థం వ్యగో2హంపాలనే సదా” 
. నైతిక బోధలు 
బాబా వివిధభావములు - దె వభక్తుడుగ. 


268.. సొ, చా! (రంగారీతో) ఈ హైందవులు కు సేవించు 
చున్నను నేను భగవంతుని భక్తుడను. నేను దైవమును స్మరింతును. 
264. సా. బా: నేను అల్లాను ప్రార్థించుచున్నాడను. నా ప్రార్థనము 
(హం. వి. సాతేకు పుత్రజననము) ఆ తండ్రి అను[గహిం చును. 

265. సా. బా: నేనిక్కడ ఆయా విషయముల బలుకుచుందును. 
అవి అక్కడ జరుగుచుండును. .. 
15) 





114 శ్రీ సాయినాథ బోణభోమృతము 


266. సా. బా; ఓ అల్లా! ఇక చాలును! వర్షమును ఆపుము. నా 
బిడ్డలు తిరిగి యింటికి వెళ్ళవలయును. ఎట్టి కష్టముల బాల్చ్బడ నీయక 
వారినింటికి బోనిమ్ము! (వర్గము ఆగెను.... ప్రధాన్‌ కుటుంబము, వారు 
క్షేమముగా వెళ్ళిరి. 


సంతృప్తి - శరణాగతి. 


267. సా. బా; దైవము గొప్పవాడు. ఆతడు మహా వ౦భువుం 
"అల్లామాలిక్‌” డై వమెంత గొప్పవాడు! అతనితో నెవరు నమానులుకారు. 
అద్వితీయుడు. అతడీ సకలమును సృష్టించి, పోషించి, లఅయింపజేయువాడ్కు 
ఆ తండిలీల లనూహ్యములు. 


మన తలంపులను ఆయన కధీనములు గావించి ఆయన మనల 
నిలుపదలచిన విధమున నిలుచుటకు సంతృప్తి నొందుదము. “అల్లా 
రఖేగావై సారహెనా” - పొ ప్టించిన దానిని స్వీకరింపుము. సంతృప్తి 
సంతోషముల బొందుము. ఎన్నడును ఆందోళన పడకుము. ఆ తండ్రి 
సమ్మతి - సంకల్బములేక ఒక ఆకేనియు కదలదు. 


బుజాభావము - నిర్భయము - సాధుత్వము కలిగి యుండవలయును. 
మనలో నెవరికివారు వారి ధర్మములను, విధులను నిర్వ ర్తించు చుండవలయును: 
కాని మన పనులకు మనమే కారణములము - క ర్హలము -- అని a 
ఏ క్షణము నందై నను మోహ(భాంతులను పాందరాదు. కర్తదైవ 
ఆయన స్వాతంత్ర్యమును మన పారఠరతం[త్యమును గు ర్తించి సకల న. 
ఆ స్వామివిగనే తెలిసికొనవలయును. _ అట్లు కావించిన కం ae 
'కర్మబంధముల నుండీ. వీడివడుదుము; ... 

దామయా ఆకసము నందుకొన జూచు చున్నాడు. 
బోసావించినది నిలుపుకొని సంత్య్‌ ప్రి పోని పొందదలచుటలేదు. 





సకల రకల పేఫమిం చుట 


268. సా. బా: ఎల్ల పాణులను పేమించుము. ఎవరితో కలహొం 
పకుము. (పతీకార బుద్దిపహిం పకుము. ఎవరిని నిందింపకుముః ఎవజేని 
నీకు వ్యతిరేకముగ మాటాడిన కలతపడక తొలగిపామ్ము. ఇతరులు 


శ్రీ సాయీభాభా అభయ (ప్రడానములు, సూక్తులు 115 


మాటలు నీ తనువ్నన దుస్పికొనవు. ఇతరుల పనులు వారినే చాధిం 


నిన్ను బాధించవు, నీవు కావించునవియే నిన్ను బాధిం చునవి. 
(చూ. 208, 289) 


చును" 


అలసత (సోమరితనము) 
269. సా. బా; సోమరితనము వహింపకుము. ఏదొక కపి 


జ్‌ రం 


జ 
చేయుము. ద్రైవనామము స్మరింపుము, నద్గ్చంధములను చరింపుము. 
ఇతర వై తిక బోధలు 


270. స్కా వా; (చం|ద్రబాయి బోర్కర్‌ తో) మన మితరులమెడ 
ద్వేషము - ఈర్ష్య జా (పతీకారవాంఛ వహాంపదగదు. ఇతరులు మనల 
ద్వేషించిన, నామజపమునకు గడంగ్కి వారికి దూరముగ తొలంగుటమేలు, 


271. సా,బా: (బావూరావ్‌ యస్‌. చందొర్కర్‌త )నీత తల్లిద 


ద ౦0?డులఅ 

మాటలు వినుము. పనులందు నీతల్లికి దోడ్పడుము. ఎల్లవేళల సత్యము - 
సత్యము మాత9మే పబుకుము.. చేమ సమృద్దిగ వీయగోరు చావి నెపుడు 
స్వీకరించరు. నేనీయజాలని దానినే వా రు కోరుచుందురు. తల్లియే దై వము. 


271-ఎ.. సా. బా: (యస్‌, జి. చండోర్కర్‌కో నిన్ను విడిచి 
వెళ్ళుచున్న ఈ హరిదాసును చూడుము! కుదివరకు కష్టసుఖము అందు 
నిన్ను హత్తుకొనియుండు మితులనే సంపాదెం చుకొనుము. 


ఆలనా 


(తాను ₹ చాచా క క తమవెంట నొకమితు క 
గానిహోయ్యి మధ్యమార్గమున నతవివి డిగవిడిచ్కె వెట్టదమనిష, 
దీక్షిత్తుతో), 

నేను ఎవ్వర నెప్పుడు మార్గమధ్యమున దిగవిడువను. 





దయ్యములు - భూతములు. 
272. ఒక భక్తుడు : బాబా! భూతములు వా ప్టవముగ కలవా? 
సబా: కలవు. వానితో మనకేమియు సంబంధము లేదు. 


278. ఆర్‌. ఎ. తార్కాడ్‌ ఒక రాతి వెలుపలకేగెను. ఒక చెట్టు 


116 శ్రీ సాయీనోథ చోధామృతము 


కంద నొక ఆకారమును చూచెను. భయపడి బాబాను ధ్యానించుచు థె ర్యము 
వహించి, షీర్షియందు తన విడిదికి జేరెను. మటునాటి ఉదయమున బాబా 
తానే స్వయముగ ఆ విషయమును పిస్తావించుచు - 


సొ. బాః రాతి?) నీవేమి చూచితివి? 

తార్కాడ్‌ : ఒక భూతమును జూచితీని. 

సా. బా: కాదు. అది నేసే. 

తార్కాడ్‌ : కాదు - బాబా! అదీ యొక భూతము. 


సొ. బా: అది నేనే. వెళ్ళి తన తల్లిని అడుగ ఆమె, సకల 
భూతములు బాబా అధీనములో నున్నవి - యని ఆమె చెప్పెను. 


సా. బా! నేనా భూతాదులన్నింటిలోను లేనా? అహా! అవి మనకెట్టి 
హాని కలిగింపవు. ఈ విషయమును నేను [కిందటి సంవత్సదమున 
చెప్పలేదా? 


అమానిత్యము 


274. సీ, బొ: (విధాన్‌ సతీతో) ఎవరేనీ మనల పదిమాటలనిన 
సమాధానము చెప్పవలసిన ఒక మాటలో పలుకదగును. ఎవరితోడను 
కలహీంచుట కొని, పితీకారవాంఛకౌనీ, వదరుటకాని, 
కాని తగదు. 


మాటు పలుకుట 


సహనము - ఓర్చు. 


ని7క, ఉద్దవేశభావ్‌ : (ప్రధమ దర్శనమన) నామాక్ష గురు 
వేందుగలడు? ఆతని నేనెట్లు హోందగలను? 


నోవా 5 సంవత్సరములు వేచియుండుము. సీవేటుగగలవు. 
రోట్టైనంతయు nn నేట్లు uy ర్‌ సంవత్సరములు 
వేచిచూడుము, జ కంటా 


శీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు 117 
సందేహముపట్టున విశ్వాసము పాటింపుము 
270. nw పా9ర్ధనా సమాజికుడు బాబా దగ్గటికేగెను. అచటకు 
)ళ్ళుపూర్వము ఎవరితోడనో "బాబా - గీతలందు దేలుపబడిన 'స్టిత వజ్జి' 
'క్షణములు కలవాడగునా? కాదా?” యని, దయేమేమో చర్చించినాడు, 


[ది - అతని మనస్సునందు అశాంతి కలిగించెను. ఆతని విశ్వాసము 
'డలెను. అట్టి స్థితిలో నాతడు బాబాను జేరినాడు. 


సా. బా; శ్యామా! ఆతనిని తీసికొనివెళ)ి యేదాకటి తెలుపుము. 


అంతట "శ్యామా" అతని తన యింటికి గొనిపోయి యీ సువోధ 
ొరుం చెను, 


1) పిజలు పలుకు చ అష్టకం వాత మలు: _ అజ్ఞాన చోదితములై న 
ఏలుకులు నాదరింవకుము. 


2) నీ మనస్సును బాబా పాదములందు నిలుపుము. 
8) సకలము సురక్షిత మగును, 
తరువాత వారిరువురు బాబాను జేరిరి, 
సా. బాః శ్యామా కావించిన బోధ చాటింపుము, 
విపరీత విత నియమము 
డ77. సా, బా: ఆహారాదులను పూర్ణముగ త్యజించి విపరీత 
విత నియమములను హపొటింపదగును. 
"యుక్తాహార విహారస్య” (భగవద్దీత) 


ని75-ఎ. సాదా! (కుకఖాక్‌తో) ఈ పర్యాయము నీవు వచ్చు 
నపుడు "ఇరువురు" రండు! (వివాహితుండవై రమ్ము). 

విగ్ర ఫీ. దీక్షిత్‌. రాత్రులందు భోజనము మానవలయునని 
నిశ్చయించుకొని బ బాబాను జేరగ = 


సక: బి కాకా! రాతి, వంట కక క హరి 
కీతారాం దీక్షిత్‌ రాతు)లందుపవసింప వలయునను తలంపు మానుకొనెన్ను 


118 శ్రీ సాయినాథ బోధామృతము 
వ్యర్థములగు ఉపవాసములయెడ చాబా అనిష్టత 


279. ఒకపరి సింఘా పండుగకు గోఖేల్‌ నతి షీర్టికిజేరి దాదా 
కేల్కారు ఇంటనుండి షీర్షియందున్నంత వరకు ఉపవాసము చేయదలచను, | 


సా. బా: (దాదా కేల్కారుతో) నా బిడ్డలు సింఘా పండుగయంద 
ఉపవసింతురా? నేనది నమ్మతింవను - జరుగనీయను. | 






ఆ మరునాడు గోఖేల్‌ సతి షీర్దికిజేరి బాబాను సందర్శించి, మోఈ 
గూర్చుండెను. 


సా. బా; (తానే అ విషయము ప్రస్తావించుచు) మనమేః। 
ఉపవసింపవలె? దాదా కేల్కారు ఇంటికి బొమ్ము. పూరణ్‌ పోలీలను సి 
పరచి, నీవు భుజించి, ఆ కుటుంబములోని వారి కందరకు పంచి పెట్టుము. | 

గోఖేల్‌ సక్తి దాదా యింటికి వెళ్ళిను.. కేల్కారు సతి వెలుపః 
నుండుటచే, అతిధి యయ్యును ఆమె వంట చేయవలసి వచ్చెను. బాబ్‌ 
నిర్దెశించినట్లు పూరణ్‌ పోలీల సిద్ధపరచి, తాను భుజించి ఆ యింటిలో; 
వారికందరకు పెట్టెను. 


280. సా. బా: స బి. నాచ్నేతో) నీవు భుజించితివా? 


నాచ్చే : ఈ రోజు ఏకాదశి. (నాచ్చే తన యింటివ 
ఏకాదశి ఉపవసించు శతా పు లేనివాడై నను తన వెంట షీర్దికి. జే 
ఇరువురు మితు9లు ఏకాదశి ఉపవాస వీతము గల వారట తాగ 
ఉపవసింప వలయునని ఆ రోజున తలంచెను. 


సా. బాః ఈ యిరువ్హరు  పిచ్చివారు. నీవు వెళ్ళి భుజింవుము. 


నాచ్చేే బాలభావ్‌ “హోటల్‌” నక్సు వెళ్ళెను. కాని. దాలభాన్‌ 
నై ప్పెకపరు డగుటచే హారతి జ. కారణమున భోజనము పెట్ట నిరా 
కరించెను. అందుబ నాచ్చే బాల్రాపతో కలిసి ఆరతి వేళకు మసీదు క 


సా, బా . గాక్నికో) నీవు భుజించితివా? 


శీ సాయీబాచా అభయ పదానములు, సూక్తులు 119 


| వ బాబా! ఇది ఆరతీ సమయము గదా! ఆరతి - అయిన 
దువాత భోజనము పెట్టబడును. 


an a 
ప టూ కోటు నీవు వెళ్ళి భుజింపుము. ఆరతి- నీ కొజకు ఆగను 


కావున బాలభావ్‌ నాచ్నేకు భోజనము పెట్టక తప్పలేదు. నాచ్చే 
నుజించిన తరువాత నాచే, బాలభావ్‌ యిరువృరు ద్యారకామాయ జఠర. 
౨వ్వుడే 'మూవుసీ' పెక్కు ఆకు వ్‌డాలు తెచ్చి బాబాకు సమర్చించెను. 


సొ, బా; (నాచ్వేతో) ఈ ఆకు వీడోను తినుము. 


నాచ్చే ఆకు వీడాను తీసికొని ఏకాదశినాడు తాంబూల చరణము 
ఆచారము కాని కారణమున సందేహించు చుండెను. 


సా. బా: సందేహింపకుము, కానిమ్ము! నమలుము. నాక్నే ఆకు 
వీడాను నమలెను. 
యోగము - ఉల్లి భక్షణము 
281. యోగ సంబంధమైన కొన్ని విషయములను బాబా వలన 
తెలిసికొన దలచిన ఒక యోగా భ్యాసకుని వెంటబెట్టుకొని నా గో. చంచోర్కరు 
షీద్దికి జేరెను. వారు మసీదు జేరగ జాబా. ఉల్లిపాయలను క చుండెను 
స్తాన! 


ఆ యోగాభ్య్యాసి తామసికాహారమగు ఉల్లిగడ్డలను తినుచున్న జా 
యోగసాధన విషయమున ఎట్టి సాయము ”శయజాలడని తలంచెను. 


సా. బా: నానా! జీర్తించుకొన (తామసిక గుణమును నిరోధింప) 
జాలెనేని ఉల్లిభ క్షణమున ఏమి హాని కలదు? 


అంతట తన తలంపు గు ర్రింపజాలిన బాబా యోగేశ్వరుం డగుట 


సత్యమని ఆ యోగసాధకుడు గుర్తించెను. 


బాబా - దాసుగాణూను ఉల్లిని తినిపించిన విధము 


విరివి. నె పికుడై న గాణూదానువకు ఉల్లి ఆపిన అనివ్హముం 


శీ సాయీవాచా అభయ [ప్రదానములు, సూక్తులు 121 
కుశ ; అది 'రోజాస్‌ వంటిది, 
సా. చా; 'రోజాస్‌ - అననేమి? 
కుశ: మెమువవళశింతుము, కందములుతస్ప్న మజేమియును తినము. 


సా. బా: ఓ! కాండములా! (ఉల్లిపాయలని అర్దము.) మోరీనాడు 
భక్షిం చునద్కి ఇవిగో ఉల్లీపాయలు. ఇచట కలవు తినుము - 


కుళ్ల : (బాబా తనను అనాచారభు క్రి క్రి పాన తలచి) 
మావా! నీవు తినిన నేను తిందును. 


అంతట బాబా కొన్ని తినెను. కుళభావ్‌ కొన్ని తినెను. ఇంతలో 
కొాందజు ద్వారకామాయి మసీదు చేరిరి. బాబా కొంత చమత్కారము 
గావింపదలచను. 


సా. బా: (చేరిన వారితో) ఈ బాపని జూడండి! ఏకాదశినాడితడు 
ఉల్లిపాయలను తినుచున్నాడు, 


కుశ: బాబా తినినాడ్కు నేన తింటెని. 


శామ్‌ స ఆం 
సా, బా; నేను. కందములను (తిపిగడ్డలను) తింటిని. 


ur 


వాదా తీటీగతలను | 


కను. 


a 


కుశథావ్‌, బాబా కావించిన అద్భుత చమక్కారమును గనుగొని, 
అత్యాతురతతో - |పసాదముత భావించి బాబా [కక్కిన ఆ తీపిఉల్రిగడ్డలను 
తీసికొని తినెను. 

సా. చా: (కుశభావ్‌ను కొట్టుచు) మూఢుడ! ఆ [కక్కిన వానిశేల 
తినెవవు? 

కాని కుళభావ్‌ ఆ దెబ్బలను లెక్కచేయలేదు. బాబా హృదయము 
దగివించినడి. .... - 
పా. బా: (కుళభావ్‌ మస్టమున హస్తము నిలిపి) నిన్నన్నుగహించు 
చున్నాడను. నన్ను తలంచుచు దోసిలి పట్టుము. నా (ప్రసాదము నీకు 
అభించును. 


16) 


122 శ్రీ సాయినాథ జోధామృతము 
కుశభావ్‌, అది మొదలు బాదాను ధ్యానించుచు దోసిలిపట్టిన అందు 


బాబా పసాదము 'ఉధి' జేరును, ఆ 'ఉధి'ని బాబ్యాపసాదముగ నతడు 
కోరినవారి కిచ్చును. 


దాదాకేల్కార్‌ — ఉల్లి 


264, దాదాకేల్కారు మిక్కిలి వట్టుదలగల (వాహ్మణుడు. ఉల్లి 
గడ్డలనిన మిక్కిలి ఏవగిం చును. అతడు మిక్కిలి అభినివేశముతో సాతేవాడలో 
విడియువారలను ఉల్లిపాయల నుపయోగింపనీయకుండువాడు. యస్‌. బి. నాచ్చే 
అ త్తగారు ఉల్లిపాయల నుపయోగించుచుండ నామెను నిందించెను. 


ఆతని 
మనుమరాలికి కనులకలక ఎర్బడెను. 


కేల్కారు _ బాబాను చేరి - 


దా. కే; బాబా! వీడ్డకు కండ్ల కలక ఎర్చడినది. నేనేమి చేయ 
వలయును. 


సా. బా; కనుల కాపునకు ఉల్లిపాయ లుపయోగింపుము. 
దా. కే: ఉల్లిగడ్డలకు నే నెక్కడకు వెళ్ళిదను? 


సా. బా; (నాచ్చ్నే అత్తగారిని వేలితో చూపుచు) ఈ తల్లి దగ్గణజ 
నుండి తీసుకొనుము. 


నాచ్నే అత్త: బాబా! దాదాకేల్కార్‌ నేను ఉల్లిపాయలు ఉపయో 


గించుచుంటినని నన్ను తిట్టినాడు. అతనికేమియు నిచ్చుటకు నాకిష్టములేదు, 
సీవాజ్ఞాపింతువేని ఇచ్చెదను. 


సా, బా: ఇమ్ము! 

ఆమె ఉల్లిగడ్డలని చ్చెను, బాబా ఆమెద్వారా దాదాకేల్క్కారుయొ కష 
స్వ్యాతిశయము, సహెంపరాని నూర్జవు పట్టుదలను అడచెను. (చూ 587) 
ఆవరణము - అతిధి సత్కారము 


బావా భోజన ధూమపానములతో నితరుల నాదరించకు. 





శీ సాయీబాబా అభయ [ప్రదానములు, సూక్తులు 128 


సీరిల్‌-.(ఎ) సా. చా: (డి. వి. సంభారేతో) బిడ్డా! దగ్గజకురమ్ము! 
దూరముగ నుండనేల? పొగ [తాగుము! 


డిరి6-(చి) సా. బా; అకలి నొందినవారిని ముందుగ దినచెట్టుము, 
తరువాత నీవు భుజింపుము. 
2ిరి7-(సి) సా. చా: (హాన్యముగ అన్నాసాహెబ్‌ దభోల్కర్‌ తో) 


ఆహా! అది అతని అలవాటు మధుర పదారములను తానొక్కడే భుజించును, 
ఇతరులకు పెట్టబోడు. 


"ఏకం స్వాదు నభుంజీద” 
నికిరి-(డి) సా, బా:(అ.సా. దభోల్కర్‌ తో) నీ భోజన సమయమున 
నెను నీ దగ్గరలేనా? నాకొక ముద్దయెన పెట్టుదువా? 
(ఇ) అతిధి నిర్వచనము - బొబ్బా నా, గో. చందోర్కరునకు 
కావించినబోధ గమనింపుడు. ee ల 
ఐకమత్యము - పొందిక 
289. సా. బా! సరః జగడములను మానుకొంటివా భగవానుడు 
నిన్ను రక్షించును, 
కీడునకు కీడు చేయకుము జ్‌ "దెబ్బకు దెబ్బ' - అనకుము, 
కీడునకు తిరిగి మేలుచేయుము! 
ఇతరుల మాటలు నీకు హాని కలిగింపలేవు, 
పరిశ్రమ - సహనము. 
290. సా, బా: యోగ - యాగ - తపో - జ్ఞానముల నుపార్టింప 
జాలని జీవితము వ్యర్థము, 
291. సా. బా: (ఒక భక్తునకు సందేశ మంపుచు) నీవు భోజ 


నము వ. నూరక కూరుచుందువా? (సబూరి) న వ్రైర్యమును 


124 శ్రీ సాయినాథ బోధామృతము 
292, సా. బా: (ఒకని నుద్దేశించి వాని యెదుటనే) మన (నీ) 
గతి తుదకు మిక్కిలి దుస్స్పహము - హేయము నగును. ఒకట రెంట | 
నేను హెచ్చరిక చేయుదును. ఇచ్చిన సలహాను పాటింపనియెడ తుదకతని | 
గతి దుర్భట మగును. గర్భమున పెడ తిరిగిన వసికందునేని కండ తుండెములుగ 
ఖండించి వెలికి పాజవేయ వలయును. 






[తాగుడు దురభ్యాసమును బాబా తొలగించుట. 


292-ఎ. (1) సా. బా: (తాగుడు దురభ్యాసముగల డి. వి. 
సాంబారేతో) బిడ్డా! నీ విళ్లేల [పవర్హించెదవు? చూడుము! నీ యీ (తాగుడు 
అలవాటు మానుమని తొలుత నీకీ హెచ్చరిక చేయుచున్నాను. దీనిని నివు 


పాటింపవేని మరల నీకు హెచ్చరిక చేయను... నీ కర్మమునకు నిన్ను విడిచి | 
పెట్టుదును. 


డి. వి. సాంబారే నురాపానము చేయనని ప్రతిజ్ఞ చేసెను. త్రాగ | 
వలయునను కోరిక అతనికి శమించెను. ఒక దినమున అతని _పె అధికారి | 
విందు చేయుచు సాంబారేను ఆహ్వానించెను. అది ఒక పెద్ద విందు. ఒక 
గ్లాసు నిండుగ |బాందీని అతని ముందుంచిరి. సాంబారే ఏవేవో కారణముల 
తెలుపుకొని (త్రాగ జంకెను. ఎల్లరు నవ్విరి. ఇట్లు సాంబారే అయోమయ 
స్టితిలోపడి, ఏమి చేయుటకు తో ళకుండెను. తహాలన విద్యుద్దపము అన్నియు 
ఆరిపోయెను. ఆ యజమాని కారణ మరయుటకు వెళ్ళేను. ఇంతలో సాంబారే 
పక్కనున్న అతిధి సాంబారె గ్లాసులోని సురను తాగను. దీపములు వెలిగాను, 
యజమాని తిరిగి వచ్చెను. ఆ గ్లాసు “ఖాళీ యగుట చూచి, తన మాటను 
సాంబారే ఆదరించెనని తలంచి వెడలిపోయెను. ఈ విధముగ బాబా, తన 
వాని (సొంబారేను) రక్షించుటకీ లీలను నెబపును. ఆ దీపము లేల ఆరి 
హోయెనో తిరిగి యెట్లు వెలిగెనో ఆ కారణ మెవరు నెరుగజాలకుండిరి. 

న సా. వా: 


(తాగుడు దురభ్యాసముగల [ఎ] శాంతారాముతో 
[వి] కంసాలి బాలునితో ఇచ్చట ఆరు దినము లుండుడు! 


వారుండిరి. అదె మొదలు వారికి [తాగవలయునను కోరిక శమించెను. 
వారు షేర్డి విడిచి వెళ్ళిన తరువాత (తాగి యెరుగరు. 


శ్రీ సాయోబాదా అభయ [పదానములు, సూక్తులు 125 
మసీదునందు బల్లపలక పె బాబా తపస్సు - జాగరూకత. 


2989. ఒక సందర్భమున బాబా తాను పరుండిన బల్లపలకను 
గూర్చి తెలిపెను. ఆ బల్లపలక 5 అడుగులు పొడవు, 15 అంగుళములు 
వెడల్పు గలది. (ప్రమిద దీపములు దానిమె నలువైపుల నుంచబడును. మసీదు 
కన్వనందలి దంతెల నుండి సన్నని గుడ్డ పేలికతో వేలాడ కట్టబడినది. నేల 
మట్టము నుండి 6, 7 అడుగుల యెత్తున [వేలాడ గట్టబడిన ఆ బల పె (ప్రమిద 
దీపములు క్రింద పడకుండ, గుడ్డ పేలికలు తెగకుండ బాబా ఎటుల పైకి 
ఎగిరి పరుండునా? అను ఆశ్చర్య మొకటి; బల్లమై చేరిన బాబాబరువునకు ఆ 
సన్నని గుడ్డకేలిక లెట్లు తెగక నిలువగలవా! యను వింత రెండవది, 
దాసుగాణూ మరి యితరులా చోద్యమును చూడవలయునని [ప్రయత్నించుటచే 
బాబా కుపితుడై, విసుగొంది ఆ బల్ల పలకను ముక్కలు ముక్కలు చేసి 
పాజవై చెను. 


హరిసీతారాం దీక్షిత్తు బాబా పరుండుట కొక మంచము నిత్తుననెను. 

సా. బా: -వలదు. మహల్చాపతిని [కింద నేలకై పరుండనిచ్చి, నేను 
మంచముపె పరుండుదునా? దానికంటె నేనే నేలపె శయనించి మహల్సావతిని 
ఉన్నత స్థానమున పరుండనీయుట మేలు. 


హం. సీ. దీక్షిత్‌ : నేను రెండు బల్లల నిత్తును. ఒకటినీకు మరొకటి 
మహల్సాపతికి. .. 

సా. బా; అతడు బల్లకై పరుండడు. నేలమోదనే పరుండును. బల్లపై 
పరుడుట మాటలు కాదు. కనుము. తెబిచికొని నావలె మెలకువతో నిద్రహోగల 
వారెవరు? అట్టివాడే బల్లమై పరుండ గలడు. 


నేను చేలమిద పరుండునపుడు మహల్పాపతిని నా పక్కన గూర్చుండి, 
ఆతని అరచేతిని నా యురపుపె నుంచుమని నియమింతును. కావున బల్ల 
అతని కే విధముగ నుపయోగము లేనిది. నేను [కింద పరుండి మానసికముగ 
నామస్మరణము చేయుచుందును. "నా ఉరముపై నీ చేతిని నిలుపుము - నేను 
నిదురించు చున్నట్లు గమనించితివా నన్ను మేల్కొల్చుము” అని మహల్చాపతికి 
తెలిపితిని. ఇది వరకు - ఇన్వుడు నా ఆజ్ఞ అదియే. 


126 శ్రీ సొయీనాథ బోధామృతము 


యోగనిష్ట యందు సాఠారణముగ నిద్ర ఒక (ప్రతిబంధకమే. ౪ 
ధ్యాన - నిష్ట కొన్ని విషయముల నిద్రను పోలియండును. నామస్మరణ - 
ధ్యాన నిష్ట యందు - సాధారణ నిద యందు హృదయ స్పందనమున 
భేదము కలదు. 


సాధకులకు బోధ 


294. సా. వా: (అబ్దుల్‌ తో) చాలా తక్కువగ భుబింపుము, 
వివిధ శాకపాకాదులు తగవు. ఏదేని ఒక అనుపాకము చాలును. ఎక్కువగ 
న్నిదింపకుము. నీవు చదివిన అంశములను గూర్చి ధ్యానింపుము - అల్లాను 
స్మరింపుము,. 1 . 

294-ఎ.  అడకువ వలని లాభములు : హలకూర్‌ (పాకీవాడు) అని 
మిరియంబి అని (లౌకిక దృష్టిలో నీచములు అనుకొను, ఊడ్చుట మొదలగు 
సేవలు చేయువాడు) పిలువబడు అబ్బుల్‌నకు బాబా కావించిన బోధ, 

1. నీ మట్టి బంగారముగ పరిణమించు చున్నది. 

స. సప్త సముదముల నివు దాట గలవు. 


3. గొప్ప భవనము నీ కొజకు నిర్మింపబడు చున్నది. 


పరనింద 
ని9ర. బాబా భక్తుడొకడు దూరమున నున్న మరియొక భక్తుని 
గూర్చి ఏవేవియో నిందలు పలికెను బాబా వెలువల కేగి, యాతనిని 'లేండి 


సా. బా; దానిని జూచు చుంటివా? 
భక్తుడు : అది ఒక పంది. 
సా. బా: అది ఏమి చేయుచున్నది 


భక్తుడు ; పెంటను తినుచున్నది. 





శీ సాయీవాచా అభయ [పదానములు, సూక్తులు 127 


సా, బా; ఆ పంది యెంత ఆతురత - ఆసక్తితో ఆ అభద్దమును 
తినుచున్నదో చూడుము! మనుష్య మలము నందు దానికెంత ఆనందము 
కలదో కనుగొనుము! కాని మన కది అసహ్యము కలిగించును. నీ |ప్రవ_ర్హనము 
అదేవిధము. జనులు తమ సోదరులపై [కోధావేశమువహించి తమ హృద 
యములు సంతృ ప్పిపడునట్లు నిందించు చుందురు. ఎన్నెన్నో సుకృత ములు 
చేసికొనిన పిదపగాని మనుష్య జన్మము అభింపదు. అట్టి నరుడు షీర్టికి చేరియు 
నై తిక ఆత్మహత్యకు గడంగుటా! 


296. సా. బా: ('సగున్‌)) తేయాకు దుకాణము దగ్గర పరనింద 
కావించిన “మాత్రడదాసుతో”) సగున్‌ ఏమను చున్నాడు! 
మాతదాసు సిగ్గు నొందెను. 


సా, బా; మంచివారు, చెడ్డవారు అందరు నిచటకు చేరుదురు. వారి 
లోపముల దోషముల గూర్చి పలువుర యెదుట వెలుబుచ్చి, వారిన్సి 


నిందింప నేల? 
అహింస 
(ఎ మహల్చావతి - కుక్క. 

297. మహల్సాపతి యొకనాడు పుండుపడి రోగిష్టియైన ఒక 
కుక్కను కరతో కొట్టెను, తరువాత బాబాను చేరెను. 

సా. బావ; భగత్‌! ఈ [గామములో నావలె రోగిష్టియెన ఒక కుక్క 
గలదు. పతిజనుడు దానిని గొట్టుచున్నాడు. 

దాబా తనను ఉపాలంచించు చున్నాడని గుర్తించిన మహల్చాపతి 
తాను గావించిన తప్పిదమునకు విచారపడెను. 


ట్‌. హాస్‌: దీక్షిత్తు యా సర్పము. 
298, సీ దీక్షిత్తు : బాబా! సర్పము మనుష్యులను చంపును, 
కావున నరు Bs దానిని నరుడు చంపవలదా?. 


సా, చా: తగదు. మన మెప్పుడు దానిని చంవరాదు. ఏలయన -- 


128 a 


దైవము ఆజ్ఞలేనిదే అది మసలనెప్పుడు చంపదు. దైవ మావిధమున 
ఆజ్ఞాపించిన మనము దానిని తప్పుకొనజాలము. 

(సి) విచ్చికుక్కయెడ దయ | 
1917 వైశాఖమున ఒక విచ్చికుక్కళే కజువబడిన ఒక | 
చిన్నకుక్క _ పెద్దకుక్కలను తబుముచుండెను.  [గామములోని జనులు 
గుదియలజేబూని, ఆ చిన్నకుక్క వెంటబడిరి. అది వీధులవెంట బరుగె త్తి | 


తుదకు ద్వారకామాయి మసీదుజేరి బాబా వెనుకనుండి బాబాను శరణ స్థానము | 
గావించుకొనెను. 


29% 





(గామజనులు : బాబా! ఆ కుక్క పిచ్చిది. వెలుపలకు తరుముము, 
మేము దానిని చంపెదము; 


సా. బా; పిచ్చివారలారా! వెలుపలకు పొండు! దిక్కులేని యీ చిన్న | 


జీవమును బాధించి చంపదలచినారా? అని బాబా ఆ చిన్నకుక్కి [పాణముల | 


గావాడినాడు. దానికి పిచ్చిలేకుండుట విదితమయ్యెను. 
కీడునకు (వతిఘటనము తగదు. | 
400- -(బ) సా,వా;: (ఒక కాంతతొ) అమ్మా! అతనినే తిననిమ్ము, | 
ఆ తినువాడు నీ త తం|డియే. (నీకు ఇంతకు బూర్యము ద త్రముచేసిన దాని 
తానె తినుచు 


నౌ + ఎడు) ఆతనితో వ్యాజ్యెము లాడకుము, దై వము నీక | 


(తనె కుజికిన నానావాలిని [కిందకు (దోసిన, | 
హ వి. సాతేత్రో సాహెబ్‌! ఆ విధముగ (పవ ర్తింపకుము. 
(సి) జవర్‌ అలీ వృత్తాంతము 80 చూడుడు. 
బాబా అడకువ _ గురుబాబా - దె వము అగునుకాడు. 
301. 


1917లో తార్కాడ్‌నతి,. కుమార్‌ తార్కాడ్‌ బాబాను 
సందర్శించిరి. | 


సా. బా: (కుమార్‌ తార్కాడ్‌తో) బిడ్డా! ర రూపాయలు దక్షిణనిమ్ము 
కు. తావ; బాబా!నా దగ్గణ 8 రూపాయలు లేవు, 


సా. చా: హిమ్ము. బాపూసాపె హెబ్‌జోగ్‌ దగ్గణనుండి తెమ్ము. 


శీ సాయిబాబా అభయ |ప్రదానములు, సూక్తులు 129 


కుమార్‌ తార్కాడ్‌ జోగ్‌దగ్గబికేగెను. జోగ్‌ (ధువచర్శితను జదువుచు 
'ఫ్రైఖ్యానము చేయుచుండెను. “సాధువులు దై వము కాకపోయినను ఆ 
వము వలన |పసాదింపబడిన కొన్ని మహిమలు కలవారు” - అనుచు జోగ్‌ 
మేమో వివరించుచుండెను. 


ఆ బాలుడు కుపితుడై వెంటనే బాబా దగ్గణకు తిరిగి వెళ్ళెను. 
కు, తా; చాచా! నన్నక్కడకేల పంపితివి? 
సొ. బా; ఏమి విశేషము? 


కు. తార్కాడ్‌ : నీవు మానవ మాతుడవేయన్సి దైవము కావని 
అక్కడవారు నిన్ను లాఘవ పజిచుచున్నారు. 


సా. బా: అవును. దానిలో అసత్యమేమి కలదు? ఆహా! నే నెవడను? 
ఒక పేద ఫకీరును, నేను దె వమును కాను. దేవుడెంత గొప్పవాడు! దైవముతో 
నెవరు సరిపోల్చుకొన దగరు, 


కు. తా: బాబా! నీ వట్లు పలుకుచు మమ్ము మోసపుచ్చు చున్నాడవు' 
నీవు దేవుడవని మేము పూర్ణముగ విశ్వసింతుము. ఎవరేని నిన్ను లాఘవ 
పరచుచున్న, దానిని మే మెట్లు సహింప గలము? సాధువులను గేలి చేయు 
చోట ఒక క్షణమేని మేము నిలువరాదను మాట వాస్తవము కదా! 

సా. బా; నిజము, 


కు. తాః: భగవంతుని నిందించిన అతడు కోపింపడు. కాని భాగ 
చతుల నిందించిన దైవము సహింపడు. కావా? 

సా. వొ; అవును 

కు. తా: అట్టియెడ ఆ సాధువు గొప్పవాడు, ఈ సాధువు కాదు- అని 
సాధు నిందా చర్చల “వినుటవలన (ప్రయోజన మేమి? 

సా. బా: సాధు సత్పురుషులనుగూర్చి. నిందలు పలుకబడు తౌవున 
ఒక క్షణమేని నీవు నిలువ రాదు. (బాబా ఆ బిడ్డతల (ప్రేమతో నిమురుచు) 
సద్దింథము పారాయణము చేయుము. నామ జపము కావింప్పము. 
17) 


130 శ్రీ సాయీనాథ బీోధావ్యుతము 


కు. తాః బాబా! నేను మధ్యలో ఆపితినా _ నాకు పాపము కలుగును, 
పిత్యవాయ మాపాదించును. కావున నేను చేయను. 







సా. బా: (తార్కాడ్‌ సతితో) అమ్మా! నీ బిడ్డ రమక్క సంపూర్ణ | 
బాధ్యతలు నేను వహింపవలయును. ' 


తా. సతి: బాబా! మా యందజ సంపూర్ణబాధ్యతల నీవే వహింప | 
చలయుడు. 


(ఇరువురు బాబాపాదముల,వాలి |మొక్కిరి. అపుడు కొందటబు వచ్చిరి) 


సా. బా: (ఆ వచ్చినవారితో) నా భక్తులనుగూర్చి నేను జాగర్త | 
పడవలయును. నా భక్తుడెవడేని కూలుచున్న నా చేతులు నాలుగు - నౌ | 
నాలుగు చేతులు చాచి వానిని- లేవనె త్తి వాని నే నాదుకొనవలయును. నావాని | | 
నెందేనియు బడనీయను- చెడనీయను. | 


కు. అకక * దాబా! కరే “నేను దేవుడను ఆహ నేనొక | 
ఇద పకక తలం! అట్టియెడల నీవు నాలుగు చేతులెట్లు కలిగియున్నా వు! 


బాబా సమాధానము చెప్పక చిజునవ్వునవ్వి, తార్కాడ్‌ కువమూరుని 
సేరినుతో అంగీకారనూచకముగ కటాకుద్యష్టిబణటె ను, 


దోబో - అడకువ 


$01-ఎ. భక్తులు : బాబా! ఈ జి. జి, నార్కె - నీవు ఒక్‌ మానవ 
మా(క్రుడవనుచున్నాడు. _ 


సొ. బౌ: ఆతడు పలుకునది సత్యము. కాని, భక్పులగు మోరథతుల 
పలుకరాదు. మో సకలాఖీష్టములను. నా వలన మారు సాంద వలయును. 


81, 381, 871, 883)... 


కుల ప మో సేవకుల సేవకుడను. 
మాకు బుణపడినవాడను. - -మో-దర్శవభాగ్యమున . పవ్వితుడనై తిని. మో 
పాదసందర్శన భాగ్యము నాకు కల్పిం 
పాద ధూళిని నేను. 


“802. సా. బా; (కన భకులః 








జ. యిది మా కరుణా విశేషము, యమో 





శ్రీ 'సాయీబొబా అభయ [సదానములు, సూక్తులు 1831 


బర్జిస్‌ రాక 
308. రెవిన్యూకమోషన ర్‌ - మజివలువురు రాజకీయోదో గులతో 
గాబాదర్శనమునకై వచ్చుచుండగా - 
సా. బా; నూఢుడు. నాయందు చూచుట కేమి కలదు? సామాన్య 
కర చరణాద్యవయవములుగల ఒక పేద ఫకీరును. 
జవర్‌ ఆలీ 
904. పా. బా; అతడు (జవర్‌ ఆలీ) నా గురువుగ చెప్పుకొనిన 
చెప్పుకొననిమ్ము. మనము శిష్యులవలె విధేయులమై యుండుదము. మన 
మితరులపైననై న ఆధారపడి యుండవల్సె లేదా ఇతరులు మన కైననైన 
ఆధారపడి యుంశవలె. ఇతర విధానములు మనలను గమ్యమునకు - - పర 
మార్ధమున నకు జేర- ఎజాలవు. 
జవర్‌ అలీ మౌలానా - ఒక గొప్ప విద్యావంతుడగు 'వౌలీి. అతడు 
షీర్షికి 1880-90 మధ్యకాలమున వచ్చెను. సాయిబాబాను తనకు శిమ్యడె 
“రహాతాికు రమ్మని ఆహ్మానించెను, అప్పటికే పలువురు హిందువులు బాబాను 
సేవించుచు ప బాబా జవహర్‌ ఆలీ వెంట రహతాకు వెళ్ళెను. 
జవర్‌ అలీని సేవించుచు అచట శి, శీ నెలలు ఉండెను: షీర్తిలో బాబా 
భక్తులు బె బాబాను జవర్‌ ఆలిని షీర్షికి గొనిపోయి6, దేవదాను - అను. హైందవ 
యోగియొక్క యు క్షిజే తనను హైందవులు ఆదరించుటలేదని గహించి 
జవర్‌ ఆలీ షీర్షి విడిచివెశ్ళెను. ఆ పిదప బాబా -పెన తెలుపబడిన మాటలను 
పలికెను. ఏమైనను బాబా ఉద్యమము పరిపూర్ణమగుటకు (మౌల్వీ గురువు) 
మస్తాన్‌ గురు రువుకూడ అవసరమే అయ్యెను. 
_త౮ళ.  నానావాలీ - ఒకనాడు గదెశె పెగూర్చున్న ౭ బాబానుజేరి “బాబా! 
చివచటన నుండి లెమ్ము! నీగద్దెపె నేను గూర్చుండబోవుచున్నాను” - అనెను. 
బాబా లేచెను, నానావాలి, బాబాగద్దెపె హరం కొంత 
తడవటుల నవార్చుండ్కి నానావాలి లేచి - అ 
నానావాలి: బాబా! నీ యథాస్టానమగు నీ గద్దెపై గూర్చుండుము. 
అంతట బాబా =  నానావాౌలి బాబాపాదముల వాలి 
క 


132 శ్రీ సాయినాథ బోగా నుతము 








ఆ విధముగ నౌజ్జాపింసబడుటకు బాబా ఏ లవమేని అనిష్టమును \ 
పికటింపలేదు. 


అన్నదానము - భిక్షీము పెట్టుట 


(ఎ) మంచితనము - సరళభావముతో భిక్షము పెట్టుట, | 
306. సా.బా: నానా! నీకు మజియొక బోధ కావించు చున్నాడను, | 
నా. గో. చందోర్కర్‌ : మంచిది బాబా! 


సా. బా: నానా! నిన్నెవరేని ఏదేని కోరిన, యాచించిన, అది స్‌ | 


సాధ్యమైనదై న్య అది నీ విచ్చుటకుగాని, యిప్పించుటకుగాని వీలుపడునదైన 
అటుల కావింపుము. - కాదు - లేదు - అనకుము. యందుబాటులో 1 
లేనిదైన సరళముగ "నావల్లకాదు” - అనుము. ఆ అర్ధిని - యాచకుని 
నిరసించుటకాని, హేళన చేయుటగాని, యతనిమై కోపము వహించుటగాః | 
తగనిది. నీకుగల దానినిచ్చుటకు సమ్మతింపవా “లేదు” - అని, అసత్యము | 
పలుకకుము. ఈయజాలను - అనికాని, (ప్రతిబంధకము కలదు = అనికాన. || 
సౌమ్యముగ దెలుపుము. ఈబోధ జ్ఞ పియందుంచుకొందువా? మణతుమవా? 


నా.గో.చం: బాబా! ఇందు కష్టమేమికలదు? తప్పక జ్ఞ ప్రియందుంచు | 
కొందును. 


సౌ. బా: ఈ బోధ వెలికి తోచునంత తేలికయైనది కాదు. 


నా. గో, చం: దాబా! నేను మనస్సున నిలుపుకొందును. 

కొంతకాలము జరిగిన తరువాత, కోపర్గామున దత్తస్వామి దేవాల 
యమునకు శీ00/- రూపాయలు ధర్మమిడుదునని వాగ్దానముచేసి, ఆ క్రైకము 
తీసికొనిరాని కారణమున, షీర్దికివచ్చు మార్గమున నున్నను కోవెలకేగి ద త్త 
స్వామిని దర్శింపక్త్క అతని స్నేహితుని సమ్మతితో సరియైన దారినిగాక ముండ్ల 
మార్గమున నడిచి, చందోర్కరు అతని మిత్రుడు తనువుల ముండ్తు[గు చ్చుకొన 
షీరికిజేరి బాబాను సందర్శించి Gt బాబావారితో న్‌, 


నా. గో. చం: దాబా! నాతో మ 





శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 133 


సొ. బా: నానా! నేను కావించిన బోధ జ్ఞ ప్రియందుంచు కొందునని 
మాటయిచ్చి, వా_సవముగ అటుల కావింపని వానితో నేనేమి మాటాడగలను? 


నా, గో. చం: బాబా! నీవు కావించిన బోధలన్నియు మనస్సున 
నిలుపుకొనినాడను. 


సా. చా: ెద్దమనుష్యులు మరు. మహ్మాప్రభువును (ద త్తస్వామిని) 
సందర్శింపక పెడమార్గమున వచ్చినారు. ఏల? అచట సాధువు $00/- 
రూపాయలడుగునని కదా! నాబోధ మనస్సున నిలుపుకొను విధ మిదియేనా* 
నీ దగ్గణ ధనములేదేని, ధనము తీసికొనివచ్చుటకు సాథ్యపడదేని అ విషయ 
మాతనితో జెప్పనగును. ఆ సాధువు నిన్నుతినునా? ఆ సాధువు నిన్నూ ధన 
మడుగునను భీతితో స్వామికోవెలను తప్పుకొని పెడమార్గమునవచ్చు ఈ 
ఉపాయమేమి? నీపాదముల, దేహమున, నీ మిత్రుని వెనుకభాగమున ముండ్లు 
గుిచ్చుకొనలేదా? అట్టి మనుష్యులతో నేనెట్టుల మాటాడగలను? 


బ్ర) గర్వము, కోపము లేక బిచ్చము పెట్టుట. 


907. సా.బా;: నానా! ఈ దినమున నీకు మజియొక బోధ కావించు 
చున్నాడను. 


నా. గో. చం: దాబా! మంచిది. బాబా! 


సా. బా: నానా! ఎవరేని చేరి ఏమేని యాచించిన నీశ క్తి కొలది 
సమర్శింపుము. ఆ యాచకుడు దానితో తృప్తినొందక అధికముగ యౌచిం చెనా 
సౌమ్యముగ “వీలుకాదు” - అనుము. ఆగ్రహోదగుడవై ని అధికార 
దర్నమును ఆ బిచ్చగానిపె (ప్రకటింపకుము. 


నా. గో. చం: మంచిది. బాబా! 


కళ్యాణ్‌ పురమున చందోదర్కరు కుటుంబిముతో నివసించు చుండ 
నొక బిచ్చగ తై వారింటికి వచ్చెను. చందోర్కరు సతి బిచ్చము పెట్టెను. 
ఆ బిచ్చగ త్రై మజికొంచెము హెచ్చు పెట్టినగాని కదలనని మంకుపూనెను. 
ఆ గృహిణి తన భ ర్రయగు చందోర్కరునితో చెప్పెను. నాంగో.చందొర్కరు 
వేగముగ లేచివచ్చి "ఆ పెట్టినది తీసికొని పోయినసరే! లేకున్న మెడ 


134 శ్రీ సాయీనాథ. £“ధాగ్భుతము 
పట్టి వెలుపలకు గెంటుము" అని తన బంటోళు నాజ్ఞాపించెను. తరువాత 
కొంతకాలమునకు చందోర్కరు షీర్తికివెళ్ళి బాబాను సందర్శించెను. బొ 
చందోర్కరు వై పునకు దిరుగగ మౌనముగ నుండెను. 


నా. గో. చం: బాబా! నాతో మాటాడవేమి? 
సా. బా; నా మాటలు పాటించనివారితో నాకేమి మాటలు కలవు? 


నా. గో, చం: బాబా! నీవు కావించిన బోధలేమి మజచితిని? స్‌ 
బోధలన్నియు జ్ఞ జ ప్తియందుంచుకొను చుంటినే. 

సా. బా: ఆవాడొక బిచ్చగత్తె నీయింటికి వచ్చి పెట్టిన విచ్చముతో 
తృప్తి నొందక అధికముగ . పెట్టమని మూర్థత వహింవగ నీ యధికార 
దర్చము (ప్రకటించుచు ఆ బిచ్చగ త్తెను మెడపట్టి వెలుపలకు గెంటుమని 
నీ “జవాను” నాజ్ఞావించ వలసిన పనియేమికలదు? నీవధికముగ పెట్ట నిరాక 
రించిన వెడలిపోక మంకుబూని ఆ పేదరాలు నీవాకిట గూర్చున్న మాత్రమున 
నీకు గలుగు నష్టమేమి? కొంత తడవు కూర్చుండి వెడలి పోయెడిదికదా? 
సౌమ్యుముగ చెప్పుటకు బదులుగా ఆ|గహావేశమున ఆ బిచ్చగ తెను మెడవట్ట 
గెంటుమని నీ. నే నా కరును ఆజ్ఞాపించ నేల? 


808. సా. బా: ఎవరేని ఇతరునిపై ఆగహించిన నన్ను ఆతడు 
వై ళమబాధ పెట్టిన వాడగును. 


.... ఎవరేని ఇతరుని నిందించిన నేను వాధపడుదును. తన్ను ఎవరేని 
దించిన ఓర్పుతో సహించువానియెడ నేను మిక్కిలి సంతోషింతును. 
(ఫి విచక్షణ పాటింపక విచ్చము పెట్టుట... 
అతిధి (శబ్ద) వివరణము . 


809. నా. గో. చందోర్కరు నిత్యకర్మాదులు వై శ్యదేవము పూర్తి 
కావించుకొని అతిధులు కొటికు. కొన్ని నిమిషములు వేచిన, నెవరు. రాక 
పోవుటచే, అతిధికొజకు వేచియుండుమని'' వేదములాదేశించుట ' _నీరర్తక 
విషయమా? - అని బాబాను అడుగదలచెను. అతడు బాబాను సమోపింపగనే. 
చందోర్కరు. అడుగబోవు es తెలిసికొని న బాబా యిట్లనెను. 


శ్రీ సాయీబాబా అభయ [పదానములు, సూక్తులు 195 


సా. బా; అవును - అవును. అతిధులు వత్తురు. తప్పకవత్తురు. 


నా. గో. చం: దాబా! సత్యము, నేనునిత్యము కాకబలి సమర్పించి, 
వెలువలికేగి, అతిధులకొజికు వేచియుందును - ఎవరు రారు. 


సా. బా: నానా! కాన్త్రములలో పొరపాటులేదు. మం[తములు 
లో పభూయిష్టములు కావు. కాని అందలి సత్యవిషయము నీవు గుర్తింపలేదు. 
నిరర్హకమైన వివరణము (భావము) నీ తలకెక్కిం చుకొని, అతిథులకొరకు వేచి 
నిలిచి యుందువు. వారురారు. అహో! 'అతిధి' - అను పదమునకర్థము 
8-1/2 మూరలు పొడవుగల (బ్రాహ్మణుడనియేనా? ఆకలి నొంది నీదట్‌కా 
వేళకు వచ్చు ఏ జీవియైన "అతిథి”యే. నర జంతు పథపక్ష్యాదు లేవై నను 
అతిథియే. ఇవన్నియు ఆహారముకొఅకు నిరీక్షించును. నిన్ను జేరు నిజమైన 
అతిధిని నీవు అటుల.గు ర్తింపజాలవు. ఇవి లక్షలకొలది నీదణ్‌కి వచ్చునది. 
నానా! నీ వ్యర్థమైన తలంపు (తోసివుచ్చుము. కాకాబలి సమయమున తగి 
నంత అన్నమును ఇంటివెలుపలకు గొనిపోయి ఒకచోట పెట్టుము. నీవు వేనిని 
పిలువవలదు. చప్పటుల చజచవలదు. డాసిన వానిని వేనిని తరుమవలదు. 
ఏ జీవివచ్చి తినినను నీ మనస్సున కలత పొందవలదు. ఈ విధముగ లక్షల 
కొలది అతిథుల దనిపిన సుక్కతము పొందుదువు. 
కర్మ సిద్దాంతము, వి త్రినది కోసికొందువు 
910. సా. బా: (ఆర్‌. యస్‌, దేవ్‌తో) నీవు విత్తినది కోసి 
కొందువు. నీవు ఇచ్చినది పొందుదువు. -. 
$11. సా. బా: (అవినీతి కృతికి శిక్షితుడై పె అధికారులకు తన 
శిక్షను రద్దుచేయుమని మనవిచేసికొని, బాబాఅను[గహము బడయగోరి వచ్చిన 
ఒక సబ్దడ్డితో) వేప విత్తనము విత్తుము. వేపపండ్లను కోసికొనుము. ఆ 
తరువును నజికివేయుము. ల 
పూర్వకర్మము - దేహ |పారబ్ధము, 
312. సా. బా: ఇపుడు నీవు కృషిసలుపుటచే పొందగలిగిన ఫలము 
పరిన్తుత కర్మఫలము. నీవిపుడు పొందుచు _కారణమెలుగ. జాలనిదె 
పురాకృత కర్మఫలము, ఒకేపని కావించు . నిరువురకు _ ఫలములు 
విభిన్నములుగ ప్రా ప్రించుచుండును. ఆ భేదము వారిపూర్వకర్య అద 


186 శ్రీ సాయీనాథ బోధామృతము 
ఫలములుగ నిర్ణయించుకొననగును. ముందుగ జూడబడిన చూచుటకు . 
సాధ్యముగాని ఫలములు పూర్వకర్మ జనితములగుటచే వాని కారణములు 
మనకగోచరములు. (కావున ఉప్పొంగుటకాని, నిస్పృహ నొందుటకాని 
ఇతరులతగదు. నిందించుటయు గూడదు. ఫలసిద్ది కారణవగు నైతిక 
ధర్మము కలదని గుర్తింపుము. కావున తొణకక నై తిక ధర్మము ననుస 
రింవుము. నీవు కావించు కృషి ఫలితముల సీవిపుడు పి హిందజాలకున్నను 
కలుగనున్న జన్మములలో వానిని పడయగలవు. ఇక వాసనల విషయమున 
నైతిక ధర్మము అతి కఠినమైనదని, అ|వతిహతమని గు_ర్తింపుము. _ కావున 
నైతిక ధర్మమును పాటించుచు, అనుసరించుచు నీ గమ్యమును - నైతిక 
ధర్మ పరివూర్హమును - దై వమును - జేరుము. 


సత్సంగము - యమనియమములు మొదలగునవి. 


818. సా.బా: సత్సంగము- మంచివారితో సాంగత్యము (శ్రేయము 
మేలుగూర్చును. దుస్పంగము-వెడ్డవారితోడి చెలిమి హాని కీడు కఠలించును. 
కావున [పయత్నపూర్వక దుస్సంగమము విడనాడవలయును. యమము - 
నియమము :- నిషిద్ధములగు ఆహార పానీయముల జోలికి పోవకుము, 
“యుక్తాహార విహారస్య... క్‌ - వ్యర్థములగు కలహముల మానుము. కల్లలు - 
అబద్ధములు సనక మ పలుకుపాంకము కలిగి మితభాషివగుము. 


ఇచ్చినమాట నిలుపుకొని బుజుభావము కలిగి యుండుము. పర 
కాంతావ్యామోహము విడువుము. స్వపత్నియందే నిమిత (ప్రవృత్తి కలిగి 
యుండుము. 


దాంపత్య సుఖము ఏ పొందుట ధర్మసమ్మతమే కాని, కామమునకు బాని 


సీడు కాదగదు. కామ లంపటులకు ము క్రి దుర్లభము. కామము, మనశా ంతిని; 


బలమును, స్తెర్యమును చెబిచును. మహావిద్యాంనులనేని కామినీ వ్యామోహము 
పతితులను జేయును. 


=. అధీనములుగాని పవవుల గమనమును నిరోధించుటకు మొడలో గుది 
కొయ్య (గళకాష్టము) కట్టుదురు. కాముక వ్యామోహమును రూపుమాపుటకు 


మనస్సునకు వివేకము - (యుక్తాయుక్త పరిజ్ఞానము) అను గుది కొయ తనూ 
కట్టవలయును. 





శ్రీ సాయిబాబా అభయ ప్రదానములు, సూక్తులు “437 


కోరికలను అధీనమునందుంచు కొనవలయును. అవి నీకు లొంగి 
మండవలయునుగానిి నీవు వానికి లొంగియుండదగదు. _“చిజితాత్మా 
'తేర్యదియశ” 
న్స్‌ అంతశ్శతువులను (కామకోధాదులను) టి! నీవు 
కపయోగించు (కొనగలవు) కొనుము. తాన 
. కామము = ధర్మపత్ని విషయమున, 
' కోధము --- నీ దష్పవ ర్తనమునెడ, 
లోభము --- దై వనామన్మరణముస, 
మోహము --- ముక్తి విషయమున, 
మత్సరము --- చెడ్డవనులయెడ - పణిపుము, 
మదము --- ఎన్నడు తగనిది, చర్జింపుము. 
చృతి-(చావు 
“వి [నైతిక బోధలు] 
శీ18ి-ఎ బాబా ప్రేమను అనుగ్రీహించుట, 
సా. బా: న ఎదుట పొడమి] నీ కేమి 
కామలయును, . స్‌ 
గాల్వంకర్‌ : (పేవతప్ప మభేమియు వలదు, 
కు తాః అలాగే. [అని, బాబా అదృవృడయ్యెను].. 


అదిమొదలు గాల్వంకరునకు (పేమ తరంగములు హృదయమున 
సుప్పాంగ దోడగెను, 


818-బి, [ఇమాం] విశ్వాసమును బాబా ా ప్రసాదించుట, 
'రాజబాలీ మహమ్మదు బాబాను సందర్శించెను. 
సా, బావ నీకేమి కావలయును?. .. 

.. రా, మవ [ఇమాం] విశ్వాసము మాత్రమే. 


138 న శ్రీ సాయినాథ జోధథౌమృతము 





సా. బా: అల్లా అచ్చాకరేగా! (దై వమనుగహించుక?. 
814: సా. బా: ఏల నీవు దుఃఖించెదవు? గిట్టుటకే మనుష్యుడు] చా 
పుట్టినది. ఏదో ఒక దినమున మనలో [వతివ్య క్రియు మరణిం చవలసినదే. \ 
సా.బా: (అప్పాకులకర్ణి భార్యతో చావుపుట్టుకలు దై వ విధానములు | సు 
ఈ రెంటిని వేర్పటుపజాలవు. సకలమున దై వమనుస్యూతీ మైయున్నవాడు, | 
(వా_స్తవముగ) పుట్టువాడెవ్వడులేడు. ఎవ్వడు మృతినొందడు. నీ అంక 
రృష్టితో చూడుము! నీవు దైవమని - దై వమునకు భిన్నుడవు కావని 
ఎజుగుదువు. చినిగి చీకిన వన్చ్రమువలే, ఈ దేహము దైైవముచే పాఆఅవేయ 
బడినది. నేను నా 'కుష్నీ'ని పాణవేయుపూర్వము "అప్పా' తన దుస్తులను 


మార్చుకొనగోరినాడు. అప్పాను పోనిమ్ము! ఆతని నాపవలదు. ఉధికొాఅకు 
అడుగవలదు. 












లాభనష్టములు - పుట్టుకచావులు దై వాధీనములు: ఈ జనులెంక|] ' 
అంధులై దెవమును మబచుచున్నారు. . " పాణముండునంత వరకు చానిని| 
రక్షించుకొనుము. మృతి ఆసన్నమైన దుఃభింపకుము. ! 


వివేకముగలవారు “మృతి” అనిన ఏడ్వరు. అవివేకులు దుఃఖుంతురు 


చూడుము! ఇంతదనుక ఈ ఐదు ప్రాణములు తాత్కాలికముగ | 
ఉపయోగించుకొనుటకు బదులు ఈయబడినవి. ఆ బదులు ఇచ్చినవాట | 
తనసొత్తు తాను తిరిగి రాబట్టుకొనినాడు. అవి తిరిగి ఆ యజమానిని జేరినవి. 


గాలి - గాలిని అగ్ని - అగ్నిని, ఇట్లీ పంచభూతములు వాని స్థానమును 
జేరుకొనినవి. 


ఈ దేహము ప పృర్వీవికారము. భూత తము వలన కలిగినది. యణ | 
ర్థముగ అవి యన్నియు నొకటే. . 


కావున దేహము భూమినిజేరుట దుఃఖింపదగిన విషయము కాదు. 





5198. సాంబా “పుట్టువు విషయమును గూర్చియు ఆదే విధము, 
పుట్టువునుగూర్ని అభ పొందకుము. నృష్టిలో నిదియొక 


శ్రీ పాయీోబాబా అభయ (దానములు, సూక్తులు 139 


విధానము - క్రమము. (మొదటినుండియు ఇది జరుగుచునే యుండును) 
దానిచే చలింపరాదు, | 

భూమి వీజముల వహించును. మేఘములు వానిపై వర్షించును. 
సూర్యుడు కిరణములబణిపి వానిని మొలకె_త్తజయును. ఇవి మొలకె త్రీన 
పిదప భూమి మేఘము, సూర్యుడు వారివారి లీలలను బఅిపుచు వానికి 
ఎల్లవిధముల సుఖభానందముల గూర్చుచునే యుందురు. ఆ మొలకలు 
పెరుగుచున్నచో నవి ఉప్పొంగవు. అవి నశించిన దుఃఖింపవు. 
| వీని (పృథివి మేఘసూర్యుల) వలె నీవును కలతపొందరాదు. అటుల. 
నీవున్న నీకు దుఃఖమెందుండి కలుగును? ఈ దుఃఖరాహిత్యమే "ముక్తి. . 


|. 
| 
i 
| 
| 
. 






| దుఃఖము - స్వార్థపరత 

| 316. సొ, బా! (దీర కాల్లవ్యాధిచే బాధలు పడి పడి బాబాను 
| థ్యానించుచు [ప్రాణములు విడచిన భ_ర్హకొఅకు దుఃభించుచున్న ఒక వృద్ధు 
1 రాలి ఏడ్పులు విని) ఆ వృద్ధురాలి ఏడ్పుడు వినుడు! "నాగతియేమి కావలె? 
' నాకు తిండి గుడ్డ లెవరిత్తురు?””- అని, విలపించుచున్నది. ఆమె భర్హయొక్క 
' బాధలను సుఖమును సంపూర్ణముగ మజచుచున్నదిసుమా! భర్థ బాధలు - 
కష్టములు కావు, ఆమెకు కావలసినవి - తిండి గుడ్డలు.) |. 





పుత్ర మరణము - ప్పుతికా మరణము మొదలగునవి 
_ (డబ్లు. జి. ప్రధాన్‌) _ . 
917. సా. వా: (ఒక మేజస్టేటుతో) ఒక కుమారుని మరణము 
గూర్చి ఆ అవివేకి అటులేల ఏడ్వవలె? అది పృథివిని జేరుటయే. ఆ తనువు 
భూమిని జేరవలసినదే, దానిని గూర్చి యటుల విలపించు చుండనేల? రామ 
ఫలముల అన్నిదిశల వెదజల్లుము!.. | Oe 
సై. బా: (మనుమనిమృతిశై. విచారపడు నానా గోవింద చందోర్క 
| రుత్ఫో చూ. 871. న్‌. 
| 818. సా, వా; (బయ్యాజిపటేల్‌తో) నీవు నీ తండ్రి మృతికొరకు 
' _విచానషడనేల? 5 నెలలలో నతడు డిరిగివచ్చును. (5 నెలల బయ్యాజికీ 
పుతుడు జనించెను), pag : 





140 Fr శ్రీ సాయీనాథ జీోధామృత్‌ ము 


జ్ఞాని - నిర్యాణము. 
& 






819. సాధు సత్పురుషులు మృతిజందినవారు - అని అనరు. వారు 
సమాధి నొందుదురు. (చూ. కబీరు) 

బాబా: మృతిని దప్పింపబోని సమయము. ఎ) చెం!డేకు -' 
వీ) సర్నదమ్హడెన బాలునకు సి) పిదిలిన పెదవిగల పిల్లల తండికి. 
డి) ఆహ్మాకులకర్లిక = - బాబా హెచ్చరికచేయుట. 


(ఎ) దినములలో సుతుని గోల్బోనున్న జి. పి. SE బాజా 
హెచ్చరిక చేయుట. 


1 
|| 
శి 
| 
i 
శ 
చై 
i 


920. పా. బా: వెళ్ళుము! బూటీని 10 రూపాయలు దక్షిణ 
నడుగుము. య 


_ జెండ్రే, బూటీదగ్గజకేగ అపుడే. 'మృతినొందిన యాతని గుమస్తాను 
భూస్థాపితము కజేయుటకై (ప్రశాంతముగ నడచుచు అవుతున్న బూటీని 
జూచెను. (తిరగి వచ్చెను) —_—_ 


సా బ్యా (జెండేతో). మిక్కిలి. విచారకరమగు విషయము ఆపా 


దించెను - భయపడకుము. నా. వహింపుము. పొమ్ము. తబ్బిబ్బు 
కావలదు. 


ఆ విధముగ 'సిద్దపలువబడీన బేండే ఆ తరువాత రెండు రోజులకు 
ua men అంతగా రుడు కాలేదు. 


(రద స్లుడెన బాలుడు) 





సడదెః [ట్‌ మృతినొందిన బాలుని బాబా. బతికించిన | కొంతకాలము 
తరువాత ఒక కాంత సర్పదషమ్షుడైన తన కుమారుని రక్షింపుమని, _ "ఉఊధి” 
పృస్తాదింపువ బానుజేరి పోర్థించెను, ఉఊధి వీసాదింపబడలేదు. ఆ 





బోలుడు మరణించెను. ఆమె మరల బాబోను “జేరి పెద్ద పెట్టున ఎడ్బెను. 





“బాబా! ఆ కాంత విలావము' హృదయ 


“ ఎలు ౧ మిభ్ముద ). నవ గ గూర్చిమైన = నా కొకు ఆ కక్‌ దదిన 
అమె పుత్రుని _్రకికంపుము. | 





శ్రీ సాయిబాబా అభయ |పడానములు, నూకలు 141 


సా. బా: భావ్‌! ఈ విషయమున నీవు జోక్యము కల్పించు కొనవలదు. 
భావ్‌! ఏమి జరిగినదో అది మేలునకే. అతడు నూతన తనువున (బ్రవేశించెను. 
అతడీ నీవు చూచు తనువును చేయజాలని గొప్ప గొప్ప పనులా 'నూతన 
తమవున జేయగలడు. నేనాతని ఈ తనువులోనికి ఆకర్షించితినా ఆ తనువు 
మృతినొందును. ఈ తనువు పునర్జీవిత మగును. నీ కొజకు నేసీవని గావింతును- 
కాన, దాని పర్యవసాన మాలోచించితివా? దాని బాధ్యత విషయమై నీకేమేని 
యోజనకలదా? నీవా బాధ్యత వహింప సిద్దపడుదువా? 


సీ. దీక్షి త్తు తనకోరిక విషయమై పట్టుదల విడచెను. 
సి) పగిలిన పెదవిగల బాలిక 


822. 1918 లో యస్‌. బి. మోహిలే, డాక్టర్లకు సాధ్యముగాని, 


వీ9లిన మై పెదవిగల తన పుత్రికను చక్కబజపించుకొనుటకై బాబాదగ్గరకు = 
గొనిపోయెను. 


సా. బా: సీ వెందుకు వచ్చితివో నేనెటుగుదును. నేనీ బిడ్డను చక్క 
బటుపగలను. - కాని, పయోజనములేదు. ఈ బిడ్డ దై వ సంపదకలది ఈ 
బిడ్డ 'ఆయుః॥పమాణము మిక్కిలి స్వల్పము, రాబోవు మాఘ శుద్ద చతుర్దశినాడు 
(మార్చి 1914) ఈమె తనువును విడుచును. నీవా దినమున .నింటనుండక 
ఆఫీసుకు వెళ్ళినయెడ నీవు తిరిగి వచ్చునప్పటికి బిడ్డను సజీవముగ జూడ 
జాలవు. wo 

తండ ఆఫీసులో పరత: బాబా తెలిపిన దెనముననే. ఆమె మృతి 
నొందినది. 


డి) అష్పాకులకర్షి. 


శిలికి: య. సొ, బా: (అప్పాకులకర్ణితో) బందిపోటు దొంగలు 
గాంమమున బివేశించినారు. నీవే వారి మొదటి లక్ష క్ష్యమగుదువు. విధాన 
వనుర Mo వారి. ఆశయము, -_ వీనిని -దీపికొని 


“కాది. టం న షీర్రిలో ప్రవేశించు. విషయమును కార్చి తెలుప 
బదినది. ' అప్ప్బాకులకర్డియే ' "దెనికి మొదటిబలి. " అపా న. "ఈ విషయమును. 


142 శ్రీ సాయీనాథ బోధామృతము 


అపార్థము కేసికొని చావడిలో నుంచిన 'సర్కారుపైకము' అని తలంచి 
దానికి (ప్రత్యేకముగ “కాపలా” పెట్టినాడు. అప్పాకు కలరావ్యాధి సోకి 
మృతినొందెను. 

: ణః 1 ॥ | ఇ! 

S29 అపహ్పాకులకర్ణి భార్య న (ఎడ్చుచు వచ్చి) బాబా! నౌ 
భర్తను |బతికింపుము. | 

సా. బా: అమ్మా! అప్పాను పోనిమ్ము, ఆతని నాపవద్దు, నా కుష్నీని 


నేను విడుచుముందు ఆతడు తన కుప్నీని విడుచుచున్నాడు. అటుల అతడు 
వెళ్ళుట అతనికి మేలు. 





మృతిని తప్పించుయత్నము - బుద్దిసాధనము 


 తీదిక. 'నిగోజి పటేల్‌ భార్య పేగు వా్యధివలన (ప్రమాద స్థితియం 
దుండెను. ఆ రాత్రి బాబా భగత్‌ మహల్సాపతితో చావడియందుండెను.. 


సా, బా; భగత్‌! ఈ రాతి నిదింపకుము. నిలిచి కనిపెట్టి యుం 
డుము. నే నీ దినమున దైవమును స్మరించవలె. ఆ కఠిన రోహిల్తా 


(మృత్యువు - 'ఫేగు) ఆ కాంతను చంపగోరు చున్నది. నేను అల్లాను 
షా9ర్రించు ఛున్నాడను. | 


బాబా ప్రార్థనములకు ఏవిధమైన అంతరాయము - భంగము కలుగ 
కుండ మహల్సాపతి జాగ్రత్త త వహించుచుండెను. కాని, ఆ రాతి “నివాస్‌” 
మాన్లుత్‌చారు, ఆతని సేవకులు ఆర్భాటము చేయుచు మాన్లుత్‌ దారునకు 
బాబా దర్శనము కావలయును - అని విగ్గరగ అజిచుచుండిరి. మహలా్యాా 
పతితో వారి సంభాషణ - మహల్సాపతి "ఉధ్‌ తీసియిచ్చుట ఇవన్నియు 
వాబా ధ్యాననిష్టకు భంగము గలించినవి. బాబా కోపించి మహల్సాపతిమె 
వచ్రమునావల విసరి వైచెను. బ్బా 


సౌ. జా: (మిక్కిలి దూషించిన ళు ఓయీ! భగత్‌! నీవొక 
కుటుంబమునకు తండ్రివేనా? “నిగోజొ (గామములో నేమి జరుగుచున్నదో 
సీవు గుర్తించుటలేదు. (పటేళ 
లలో జనుల నేలరానిచ్చితివి? - 





కానిమ్ము - ఏమి జరిగినదో అది మంచికే! 


ట్రీ సాయీబోబా అభయ (పదానములు, సూక్తులు 143 
ఆ రాత్రి పటేల్‌ భార్య మృతి నొందెను. 
825. సా, బా: (ఇరువురు బిడ్డలను గోల్పోయి ఒక కుమారునకు 
జబ్బుగా నున్నపుడు వచ్చిన దామోదర్‌ బి. రాంపూర్‌ కర్‌ తో) నీవేల భయ 


పడుచున్నావు? గతించినవారు గతించిరి. ఉన్నవారితో తృప్తి నొందుము. 
భయపడకుము, నీ వెంట నేనులేనా? ఇంకేమి? 


826. సా. బా; (కుమా_ర్జై మరణించిన సమయమున హం. ఫీ, 


దీక్షిత్తుతో) షు స శ్రీరాముడు మండోదరిని ఓదార్చు 
ఘట్టము చదువుము! 


బావా - మృత్యువును తప్పించుట. 
ఎ) అభినవమార్కం డేయుడు. 

827, 1917 మే - జూన్‌ నెలలలో ఒక బొంబాయికాంత - ఆమె 
చిన్న కుమారుడు బాబాయెదుట మధ్యాహ్న హారతి సమయమున 
గూర్వుండిరి, 

సా, బాం. (బాలునితో) నీవు సరిగ మధ్యాహ్నము “వీ గంటల 
కిక్కడకు' రావలయును. 

బాలుడు : అలాగే - బాబో! 

సరిగ పగతు 2 గంటిల కౌవాలుడు త మసీదునకు జేరెను 


హె, బా; బిడ్డా! ఇక్కడకు రమ్ము, _ ఆ చాపపై నా పహిదములదజి 
గూర్చుండుము, 


సా పాదములొత్తుచు. నేను తెలుపునంతవరకు నా పాదముల 
విడువకుము, 





ఆ విధముగ ఆ చాలుడు బావోపాదముల నొత్తుచుండెను. వగలు 
శ గంటలకు వెం|టుకలు నరో వక రసల. మలినమైన ముఖము, వెలికి 
వరక పొడవైన వ నోక తయరు ఏన స్తే, రూపము fh wey 








144 శ్రీ సాయీనాథ బోధామృతము 
"ఈతడు నాకు కావలయును". 
సా. బా: నేనీతని నీయను. 


ఆమె నాకు కావలసినది యీతడే. ఆమె ఆ బాలుని జేరి లాగెను. 
బాబా లేచి కోపోదిక్తుడై, ఆ బాలునొకచేత బట్టుకొని ఆ వికట రూపిణి 
యురమున వ. తన్నెను. అయె పెద్దగ మొట పెట్టు చు పాణిపోయెను. 

సొ, బా: బిడ్డా! నీవు గమనించుటలేదా? అ వచ్చిన ప్రీని నీ 
వెబుగుదువా? అ కప ఆమె నిన్నీయుమని కోరుతున్నది. కాని నేనెటుల 
నీయగలను? నేను నిరాకరించితిని. కాని నా దేహము మొద్దుపాణినది. 


(ఆ వికట స్ర్త్రీ రూపము కలరా దేవతయని బాబా తెలిపెను. ఆ మదు 
నాటి ఉదయమున బాబా ఆ బాలుని, తల్లిని తిరిగి బొంబాయికి వెళ్ళుడని 
అజ్జాపించెను. అంతట షీర్దిలో కలరా వ్యాధి విజ్ళర్రభీరి చేను; 


బి) బాబా నిర్యాణము 
1886లో బాబా [ప్రపంచమును విడనాడు మొదటి ప్రయత్నము. 


లి2ర. 1886 లో బాబా మహల్సాపతితో నిట్లనెను. “నేను అల్లా 
దగ్గణకు పోవుచున్నాడను. ఈ తనువును శి దినములు కాపాడుము. నేను 
తిరిగి వచ్చితినా - నా విషయమునుగూర్చి నేను జాగ త్త వడుదును. నేను 
తిరిగిరానా - (అచట వెలుపలనొక |పదేశమును (వేలితోచూపుచు) ఆ [పడే 
మున ఈ తనువును భూస్థాపితముచేసి యీ తనువు స్థాపిత మైన చోటును 
దెలుపునటుల అచట రెండు జెండాలను హపెతుము”. 
అంతట బాబా శ్వాస, నాడిచలనము, ర క్ష్యపసారము స్థంభించెను. అ 
శరీరమొక శవమయ్యెను. |గామాధికారులు, పోలీసులు వంచాయితీ జరిపిరి. 
ఆ తనువును భూస్తాపితము చేయుమని వారు మహల్సాపతిని ఆజ్ఞాపించిరి. 
ఆదిశంకరాచార్యుల విషయమున గలిగిన మహావిపత్తు ఇపుడు బాబా తనువు 
నకు గలిగినది. శంకర భగవత్పాదుల విషయమున ఆ తనువును దై వము 
కాపాడెను. (” లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్‌”). . -.మహల్పావతి 
పట్టుదలపూని బాబాతనువును ఎవ్వరిని తాకనీయలేదు. 72 గంటలు గడచిన 
తరువాత బాబాతనువునకు చె నై తన్యము కలిగెను. శ్వాస పారంభమయ్యెను. 
హి త్తికడుపు చలించెను. బాబా -కనులు తెజచెను. బాబా పునర్జీవితుశయె ్యను.. 


శ్రీ సాయిబాబా అభయ |ప్రదానములు, సూక్తులు 149 
2, 1916 


329. 1916 అక్టోబరు. విజయ దశమినాడు బాబా మహా కోపా 
వశమున నుండెను, తన దుస్తుల నన్నిటిని చింపి తునియలు తునియలు 
దేసి ముందున్న “ధుని” - అగ్నియందు పడవేసి, పూర్ణముగ దిగంబరి 
యయ్యెను. అగ్ని కణములవలె యొజ్జగ [పజ్యరిల్లు నేత కములతో నిట్లు బిగ్గణగ 
పలికెను. 'మోరందరు యిటు రండు చూడుడు. నేను సుహమ్మదీయుడనో - 
_హెందవుడనో చూచి మోరే నిర్ణయించుకొనుడు!” 


అటుల కోపావేశమున రెండు గంటలు గడచిన తరువాత భగోజిసింధి 
(కుష్టు రోగిమైన బాబాఅనుచరుడు) థె ర్యము వహించి, బొదామొలకొక 
అంగోటిని కట్టి యిట్లనెను. “బాబా! యిదంతయు యేమి? ఈ దినము 


స్‌మో ాల్లం ంఘన పర్వదినము గదా”! అంతట బాబా తన 'నట్కా' - (చిన్న 
బెత్తము) తో నేలశె మ చజచుచు “అవును. ఇదినా నీమోల్లంఘనము - నా 


ft 


విత పరిమితి ఉల్లంఘించుటి. 

: జనులు చాబా 'అధిహాయమపుడు గ్రహింపజాలరై. క్రి వ 1918 
సంవత్సరమున విజయ దళమి నాడే బాబా తన భౌతిక జీవిత . వరిమితిని 
ఉల్లంఘించినా డు, 

1918 విజయ దశమికి పూర్వము చావా మిక్కిలిగ వ్యాధి (గస్తు 
డయ్యెను. బాబా 'మరణింపనున్నవాడను జన [ప్రవాద మన్ని పా౦ంతముల 
వ్యాష్టమయ్యెను. బాబా ఆరోగ్య ప్రాప్పికొణకు భక్తు లందరు “సప్తాహము" 
జరిప్పి సేదలకు అన్నదానము గావించిరి. తరువాత బాబా తిరిగి. స్వస్థత 
గనెను. కాన్సి నానాసాహెబ్‌ మ పూనాకు వచు బాబాదగ్గణకు 
చేరెను.. కలై ప్‌ 
సా. బావ నానా! age స. నన్న సాస్టామమ చేసి 
హిమ్ము! | we సత 
చాబా - నానా నిమోన్కరును తిరిగి అతని న్వబ్రామమగు “నీమాస్‌” 
నకుగాని పూనాకుగాని వెళ్ళుటకు అంగీకరించలేదు. . 

19) 


146 శ్రీ సాయీనాథ బోధామృతము 


నిమోన్కర్‌ పక్షమవలంపంచి, శ్యామా నిమోన్కరును వెళ్ళుటకు అనుజ్ఞ 
నీయుమని ప్రార్థించెను. 


సొ. దాః శ్యామా! నా ఒడ్డలను చంప దలచితివా? కాకా (నానా 
నిమోన్కరు) నీ అబ్బసామ్ము నేమైన తినిపోవు చున్నాడా? 


శారమా న 
మవసరము. 


సా. దా: (నిమోన్కరుతో) ఓయీ! కాకా! నీవు ఆందోళన చెంద నేల? 
దై వము (అల్లా) కౌపాడును. నన్ను పూడ్చి మరీ వెళ్ళుము! 

ఆతని కోడలునకు సాయములేదు. ఒకనాటి రాతి 10 గంటలకు 
కాన్పు నొప్పులు కలిగెను. వెంటనే పూనాలోని పురపాలక (ప్రసూతి 
వై ద్యాలయమున కొక "'టాంగా' లో ఆమె కొనిపోబడెను. ఒక పానుపు 
పరుండజెట్టిరి. అచట నున్న దాది 11 గంటలకు వేరొక గడికి వెళ్ళెను, 
ఆ మం్రసాని లేని సమయమున ఏ సహాయంతో నిమి త్రములేకయే ఆమె 
మగ శిభవును (పసవించెను. ఆ సమయమున షీర్షిలో బాబా, నిమోన్కరుతో 


నిట్లనెను. “ఒక కాంత కలదు ఆమె ఒక చోటునకు గొనిపోబడెను. అచట 
అమె మగ బిడ్డను కనెను”, 


కాని, బాబా! " ఆతని కోడలు గర్భిణి. ఆమెకు సహాయ 


వ 1918 లో బాబా మహా నిర్యాణము 


880. కొన్ని నెలలకు పూర్వము బాబా ఉదేవేశభావుతో వక్ష 
పక్షమున తన్ను సందర్శింప రావలదని తెలిపి, కడసారి వీడోలొనంగాను, 
దసరాకు పూర్వము చాల దినముల నుండి బాబా - తాత్యావటేల్‌ ఇరువురు 
జబ్బుగా నుండిరి. దసరాలో. తొలుతటి దినములలో నితరుల నాథధారము 
చేసికొని నియమిత గృహముల కేగి బాబా భిక్ష గొనివచ్చెను. చివర రెండు 
మూడు దినములలో బాబా వెలుపలకు వెళ్ళజాలక పోయెను. 


15-10- 1918 నాడు - విజయ దశమినాడు re హారతి 
పూర్తి అయిన పిదప - 


సా. బా: మిరు. [కాకా (వ, నీ . దీక్షిత్‌ న బూటీ మొద అ 
మో భోజనములకు హిండు! 








శ్రీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు 147 


అపుడు వారు వెళ్ళిరి. బాబా తన గద్దెపె గూర్చుండి "'బయ్యాజి' ని 
౩నుకొన్సి "నేను వెళ్ళుమన్నాను. నన్ను పాకు గొనిపొండు. బ్రాహ్మణు 
బందరు నా దగ్గణ నివసింతురు” అని, తుది యూర్చు విడిచెను. 


నానా.నిమోన్కరు చాబానోటిలో నీరు పోసె కాని ఆ నీరు 
వెలుపలకు వచ్చెను అపుడు వగలు గి Te అది విజయ 
దశమి దినమే కాని అప్పటికి ఏకాదశి [పారంభమయ్య ను. 


తన నిర్యాణమును ముందుగా గుర్తించిన బాబా ఆ దశమి ఉదయమున 
దానములు బహూకరించెను. తన గద్దెపై గూర్చుండి (ప్రతి దినము ఆహారములు 
సిద్ధపరచి బాబాకు తినబెట్టుచు, వతి దినము బాబా వలన 4 రూపాయలు 
ప్వేకరించు లక్ష్మిబాయి "సిందికి, బావా తన జేబు నుండి తీసి మొదట ర్‌ 
రూపాయలు, తరువాత 4 రూపాయలు ఇచ్చెను 


ఇంతకుపూర్వము ఫకీరులకు తినబెట్టుటకు, పుణ్యక్షేత్రముల వ్యాజ్యముల 
మొజయిం చుటకు స౮0/- రూపాయలు వంపెను. మరియొక ముస్లిము. సాధువు 
నకు యిటుల సందేశము వం "పెను. 


"అల్లా వెలిగించిన దీపమును అతడు తీసికొని పోవుచునా డు”. 
[ఆ సాధువా వార్తను అభిధారతో స్వీకరించెను. (880-ఎ]. 


బాబా జబ్బుగా నున్న 4 దినములు "రామ విజయము” వరఠింవబడినది, 
దనరా 9 10, 11 వ దినముల బాబా చక్కగ చినునట్లు చదువబడెను. 
అది మృత్యుంజయ పీతికరమని బాబొ పలికినాడు. 


దసరా పండుగనాటి రాతి బాబా అక్ష్యన్‌ మామకు స్వప్నమున 
గోచరించి "వేగము లెమ్ము, నా (కాకడ్‌) (పభాత హారతి కావింపుము, 
నేను మృతి నొందితినని తలంచు చున్నాడు. ఆతడు రాడు”- అని 
చెప్పెను. 
ఆ మబునాడు మౌల్వీలు ఆక్షేపణ తెలుపుచున్నను లక్ష్మన్‌ - 
ద్యారకామాయి మసీదునకు వెళ్ళి పిభాత హారతి కావించినాడు- 
16-10-1918 మధ్యాహ్న హారతిని 'జోగ్‌” యధావిధిని గావించెను, 


148 శ్రీ సాయీనాథ బోధామృతము 
తన మహా సమాధి సమీపించు చుండెనని బాబా తెలుపుట- | 
880-ఎ. సా. వా: (ఛోటాఖాన్‌తో) ఈ పూలమాలను ఫకీర్‌ | 
బన్నేమియా గళమున నుంచి, 'ఇక్కడ౧ అల్లా నిలిపిన దీపమును అల్లా | 
కొనిపోవు చున్నాడు - అని చెప్పము. మౌలానా కా విషయము | 
15-10-1918 కి కొలది దినములకు పూర్వము తెలుపబడినది అపుడా | 
ఫకీరు కన్నులందు అ[వవుల (సవించెను. 


4. బాబా సమాధి - దేవాలయము. 





ఒకనాటి రాత్రి బాబా గోపాలరావు బూటీని ఒక (వాడు భవనము - \ 
దేవాలయము నిర్మించుమని కోరినట్లు శ్యామా బాపూ సాహెబ్‌ బూటీ 
యిరువురు కలగనిది. ॥ 
సీ. దీక్షిత్‌ శ్యామాతో కలిసి యీ విషయమై తెలిసికొనుటకు | 
బాచాదగ్గబికు వెళ్ళను. జే | 
శ్యామా: దేవా! ఎట్టి అద్భుత చిత్రములను నీవు సంఘటించు | 
చున్నాడవు! 


సా. బా: (చెవులు మూసుకొని) నేను నా స్థానములోనే యున్నాడను. 
నేనెవరికీ నేమియు జేప్పుటలేదు. 


వారు భవన నిరా; ణమునకు అనుజ్ఞ నీయుమని కోరిరి. బాబా అను 
మతి నిచ్చెను. 


తరువాత బూటీ పత్యేక గర్భగ్యహములేకయే అ భవనము చావడి 
మధ్య మురళీధర విగ్రహమును టు బాబాఅంగీకారము నర్సించెను, 


సా, బా; 'ఆ దేవాలయము నిర్మింపబడిన తరువాత అక్కడ మనము 
నివసింతుము. 

1918 తో బాబా జిబ్బుపడి చివరిగడియ నమోపించు చుండగా, 
బయ్యాజి పటేల్‌తో మణి యితరులతో బాబా యిట్లనెను. "నేను వెళ్ళు 


చున్నాను. నన్ను (బూటీ) వాడ  యందుంచుడు, బ్రాహ్మణులు నా 
సమోవమున నుందురు. 





శ్రీ సాయోబాబా అభయ [పదానములు, సూక్తులు 149 


బాబా నిర్యాణ మొందిన తరువాత బాపూసాహెబ్‌ బూటీ ఆ వాడలో 
నివసించుటకుగాని, అందు మురళీధరుని [పతిష్టించుటకుగాని కాంక్షింపలేదు. 
ఆ వాడలో బాబాభౌతికతనువును సమాధి చేయుటకే అంగీకరించెను. 


చావా భౌతిక తనువును సమాఢిచేయు విషయమై హహందవులకు 
మహమ్మదీయులకు తీవ భేదాభిపాయము లేర్చడినవి. ఆ తాలూకా 
మాన్లుత్‌ నాకే 'మహజరు'రూపమున జనవాక్యము సేకరించుడని ఆజ్ఞాపించెను, 
అత్యధిక సంఖ్యాకులుగ హాందవులు బాబాభౌతికతనువును “బూటివాడ”లో 
సమాధి చేయుడని తమ (వోటు) సమ్మతి దెలుపుటచే అ విధమున గావింద 
బడినది. బాబాసమాధి యీనాడు షీర్దియందు బూతీవాడలో కలదు. 


సద్గతి, 
1. (గుడ్డివాడు 


లా WE గుడ్డివాడు తనకు చూపును పిసాదింపుమని బాబాను 
జేరి వేడెను. బాబా ఆతని కోరిక ననుగిహింపని కారణమున అతడు మసీదు 
విడచి అపుడు ఖండోబా దేవాలయముననున్న ఉపాననీచబావాను జేరి ప్రార్ధిం 
వెను, “నీ యీ స్టితలోనున్న వొనికి 'పాంకృత దృష్టి [ప్రసాదించిన లాభము 
లేదు. దానివలన నీ కోరికలు హెచ్చునేగాని తగ్గవు. కావున ఆధ్యాత్మిక దృష్టి 
లోని చూపు - (పసాదింపుము - అని, బాబాను కోరుము - పొమ్ము” అని 
ఊపాసనీబావా తెలుప ఆ (గుడ్డివాడు ద్యారకామాయిని. జేరి “బాబా! నాకు 
హౌగికృత దృష్టి వలదు. నాకు నీ ఆశయ మొసగి Pe ప్రసొదింపుము" 
అని కోరెను. 


నాబ్‌. కక కడ నిలువుము, 


ఆ గుడ్డివాడచట నెల దినము లుండెను. ఆధ్యాత్మికముగా వృద్ది 
చొంది మరణించెను" క మ శ జో 

సా. బా; ఈతడు మరణింపలేదు. ఈతని కార్యమే (అజ్ఞానమే) 
మరణించినది. ఇతడు సద్గతి నొందినాడు. 


150 శ్రీ సాయీనాథ జోధా సృుతము 


| 2. యల్‌, కె. నూల్కర్‌. | 
888. 1909లో నా. గో. చందోర్కరు సండరీపురమున డిప్యూటి | 
కలెక్టరుగ నున్నపుడు లక్ష్మన్‌ - కె. నూల్కర్‌ అచట 'సబ్దడ్డి' గా నుండెను, | 
షీర్టికివెళ్ళి బాబా దర్శనము చేసికొనుమని చందోర్కర్‌ నూల్కరును | 
'పేఏరేపించెను. | 






నూల్కర్‌ : నాకు వంట |బాహ్మణుడు. బాబాకు సమర్పించుటకు | 
నాగపూర్‌ నారింజ ఫలములు లభించినగాని నేను వెళ్ళ జాలను. ఈ రెండు ' 
నిచట లభింపవు. 


నా. గో, హస బాబా అను[గహమున నీకవి లభ్యములగును. 

ఆ రాతి ఒక వంట బ్రాహ్మణుడు న్యా. గో, చందోర్కరు దగ్గఅకు 
వెళ్ళి తన కెక్కడనేని పని చూపించుడని కోర నతడా బ్రాహ్మణుని 
సూల్కరు దగ్గజకు పం పెను. నూల్కరాతని తన దగ్గజ వంట మనిషిగ 
నుంచుకొనెను. ఉదయమున నాగపూర్‌ హారింజపండ్లు నిండుగగల ఒక 
బుట్ట “బంగీ” నూల్కర్‌నకు జేరెను. అవి ఎచటనుండి యెవరు పంపిరో 
తెలియదు. ఎట్లయినచేమి? బాబా అద్భుతశ క్తి సమర్థతలను గుర్తించి, తన 


కొఅతలు తీరిన నూల్కరు నా. గో. | గలిసి పీర్దికిజేరి బాబాను 
సందర్శించెను. 


సా. బా: నానా! నీవెంట గొనిరాబడి, మిక్కిలి వెజ్దివాడని సేదెన్నిక 
కన్న ఈత డెవడు? 
. మణజునాడు నూల్కరు. మసీదునకు వెళ్ళగా బాబా కోపోద్రిక్తస్థితి 
యందుండి, నూల్కరు తలను పట్టుకొని, ఒక స్టంభమున కానించి కొట్టు చు- 
“తురూసనతాానా శ హూలఇల్‌ ” (ని ఉనికి లేక స సత్యము నాశనమగును - “లేక ఎ 
సీ అసత్యము నాశనమగుగాక!) 
నూల్కరు మిక్కిలి భయపడెను. కాని, చందోర్కర్‌ ఆ జరిగిన విష 
యములగూర్చి అవి సకలము వభసూచకములేయని వివరించి తెలిపెను. 
ఆ రాతి నూల్కర్‌ అదాటున లేచి తాను సాధారణముగ నువయో 
గింపకున్నను, పాన్‌బీడా - ఆకువీడా కావలయునని చందోర్కరును కోరెను. 
ఆపుడు బాబా దూరమున మసీదునందుండెను. 





శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు ఓల మ 


సా. బా: (అచటనున్న ఒకనితో) ఈ నాలుగు ఆకువీడాలు తీసుకొని 


వెళ్ళి చందోర్కరుతో గూడి అకు. ఢాకా రకు నిరీక్షించు ఆ ముసలివానికి 
ఏని నీయము. 


తాను కోరిన వెంటనే ఆ మనిషివచ్చి ఆకువీడా లందించుట నూల్కరు 
సకు - బాబా తన 'అంతర్యామి' - అను నిశృయము గలిగి, బాబాయందు 
గాఢవిశ్వాసము పెంపొంది యతడు షీర్షియందే యుండెను. నూల్కరునకు 
ఆ వసానకాలము సమోపించెను. నద్గ్రంథము లాతనికి వినబడునట్లు చదువ 
బడెను. బాబాపాద కీర మాతనికీయబడెను. బాబాయందు దృష్టి నిలిపి, వాబాను 
వ్యానించుచు నూల్కర్‌ [పాణముల విడిచెను. 


సా. బౌ: (నూల్కర్‌ మృతినిగూర్చి తెలుపుచు) తాత్యా (నూల్కర్‌) 
(మనకంటె) ముందుగ వెళి; నాడు. నేను నియమించి నటుల నతడిచట 
నుండెను. ఆతడు (గమ్యమును) సద్గతిని పొందినాడు. ఇక అతనికి 
జననములేదు, 


న! విజయానంద స్వామి 


రితిక. మదాసు నివాసియగు విజయానంద స్వామి మ।దాసు "os 
మానస సరోవరమునకు తీర్ధయాప్రకై బయలుదేరెను. 
మార్గమధ్యమున నతడు షీర్టిజేరి బాబాను సందర్శించెను. అచట 
హరిద్వారమునుండి వచ్చిన సోమదేవస్వామి నతడు కలిసెను. ఆ సోమ 
దేవస్వామి మానససరోవర తీర్థయాత్ర యందలి కష్టములను - గాఢమైన 
మంచు, నూరునూరు మెళ్ళను, వేలువేటు భాషలు, మార్గము బూటాను 
డ్యారాకలదు. కావున ఆ బూటాన్‌ దేశజనుల దుష్ట, స్వభావములనుగూర్చి 
తెలిపి ఆ మాసు వాసిని భయచకితుని గావించెను. 
ఆ తరువాత విజయానందస్వామి, బాబాదగ్గరకు వెళ్ళగా య. వ్యర్థు 
డైన సన్యాసిని బయటకు వెడల నడుపుడు!” అని, బాబా కఠినముగ బలికెను 


అతడు మసీదు వెలుపలకు వెళ్ళెను. కాని, మంటపము దగ్గర నిలిచి, 
చాచాను వీక్షించుచుండెను. ' సాయిబాబా యందతనికి విశ్వాసము పాదు 
కొనెను. ఆ పిదప బాబా అతని ననుుగహించెను. కొన్నిదినములు గడిచిన 


152 శ్రీ సాయానాథ బో ధామృతము 


వెనుక “అతని తల్లికి మిక్కిలి జబ్బుగ నుండెననియు, వెంటనే మదాగుగకు | 
తిరిగివచ్చి, తన తల్లిదగ్గణ నుండవలయుననియు” అతనికొక "ఉత్తరము | 
చేరెను. ఆ సన్యాసి తిరిగివెళ్ళి తన తల్లి చరమ కాలమున దగ్గర నుండ | 
వలయునని తలంచి బాబా అనుమతిని అర్థించెను. ఆ సన్యాసికంటె నాతని | 
భవిష్యత్తును బాబా లెస్సగా ఎజింగిన వాడగుటచే “నీవు నీ తల్లిపై నింఠ | 
పేేమగలవాడవేని నీవీ సన్యాసివేషమేల ధరించితివి? కావి వస్త్రము లకు - 
మమతకు సంబంధములేదు. పొమ్ము. నీ విడదియందు గూర్పుండుము, | 
ఛై ర్యము వహించి, కొన్ని దినములు వేచియుండుము. భవిష్యత్తునుగూర్ని 
తదుపరి విచారించుదము. నీ వాడ (విడది)ి లో పలువురు దొంగలు కలరు, | 
తలుపులు గడియలు వేసికొని జాగరూకత కలిగియుండుము. వారు సకలము | 
నపహరింతురు. ధనము, బంధు మిత్రాదులు మొదలగునవి అష్టిరములు, | 
భయకారణములు. సంపూర్ణవిర క్తియే మోక్షమునకు జేర్చునది. రేవటి నుండి 
'భాగవత సప్తాహము' ప్రారంభింపుము. తనూవాబ్మనముల నియమింళి, | 
ధ్యాన నిష్టగళగి మాడు సపాహములను గావింపుము. ఇది సకల వాసనలస 
క్ష్యయింపజేయును ను. భాంతి నశించును” అని బాబా బోధించెను. 


ఆ మబుదినమునుండి విజయానందస్వామి చక్కని నిష్టతో భాగనళ | 
పారాయణ సప్తాహము ప్రారంభించెను. రెండు నప్తాహములు (14దినమఃలు) 
పూర్తి అయిన పిదప నతడు మిక్కిలిడస్పి, దుర్భలుడయ్య ను. అందునే. 
రెండు దినములతడు విడిదియందు గడ పెను. మూడవ దినమున "బడేబాబా” 
తొడమిద తలకేర్చి పరుండి ప్రాణముల విడిచెను. 


అతని అవసానకాలమెలిగి, బొబ్బా అ విజయానందునకు 'నద్దశి' 
గూర్చిన వి eee క్ల సస్య | 


క యస్‌. నీ. ధుమాల్‌ సతి. 


885. సా..బా: (యస్‌, | బి, ధుమాల్‌తో) ఈమాటు నీ భార్య 
మాసికము షేర్దియందు జరుపుము.. ఆమెకు సద్గతిని బ౨సాదింతును, (ఆ 
విధముగ మాసికము  జరుపబడెను), 


3 'ఉపానసీ మహారాజు నతి .. 


386. 1912 జనవరిలో ఉపాసనీచాబా సతి కతత ప డాత్‌డు 





శీ సాయీబాబా అభయ (దానములు, సూక్తులు 158 


కిలి వ్యాకులపడ్కి బాబాను నమిోపించి, “బాబా! ఇవిగో 10 రూపాయలు 
'సతికి సద్గతి గలిగించుట శేదేని గావింపుము” అనెను. 


సా. బా: ఆ ధనముంచుకొనుము,. ఆమె (ఆమె అత్య) ఈ వరకే 


న్ను జేరినది. నీద గ్గణనుండి తీసికొనదగినది యీవరకే తీసికొనఐడెను 


యుద అట De ఈ 


6. జంతువులకు సద్గతి - ఒకి గేదె. 


శీశ87. సా.బా: (జోగ్‌నతితో) సీ దగ్గబికొక గేదెవచు 


గేచె చను దానికీ 
తితో సమృద్ధిగ సిద్ధపజచిన పూరణహోలీలను తృ ఫ్రీగ పెట్టుము. 


జోగ్‌సతి వ -చాజా! ఆ గేదెను నేనెట్లు గుర్తింపగలను 


లి 


సా, బా; అది తనకుడానే నీతలుపు ద గ్గణికు వచ్చును. 


wm 


జోగ్‌నతి : అనేకములగు గేదెల నాతలువు (పక్కి! దోవుచుండును. 
వ జ వ టు. టె 
సా. బా; "సవ్ర చేయదలచిన పూరణహోలీలన్ని పూ రంత వతు శి 
త6 ఎవుదగ్గజణకు వచ్చు గెడెయే నేను” అనెను. 
జోగ్‌సతి ౩ బాబా! నా యింటికి ఉత్తరమున - దక్షిణమున = 
తలుపు లున్నవి. 


క ఇపు తలుపదగబ నుండును. 
సా. బా: అది దక్షిణపు తలుపుద గ్లజ నుండును 


శ చ అ ఎతిత WE 
ఆరోజు మధ్యాహ్నమునకు డోగ్‌సతి పూరణహోలీలను సకల & 
సిద పజచెను. అ ప క గేదె ఆమె దక్షిణపు తలుపువ్ను 
సిద్ధ పజిచెను. ఆప్పుడే ఒ త కప శన్‌ 
మూ రణహో లీల న్నియు నామె దాని ముందుంచెను. ఆ జ భ్‌. 


కెంందపడి చచ్చెను. పరలో కమున ఆమెకు గలుగనున్న as (| 
యచట § గె జమానివలన, (ప త్వ నాది వలన తనకు a 


గ వ CO te * ఆమె [టు ను 
శూధభలను గూర్చి తలచుకొని జోగ్‌సతి భయకంపితయయె్యను ల 
పమోపించి జరిగిన విషయములను, ఆమె భయములనుగూల్పు అక” 





సూ. బా: ఆ గేదేకు చేతితో బాగుగ wis వ 
తెనవలయునను వాసనతచ్ప్న తక్కిన వాసనలన్నియా నిదివరకే క్త 


2౮0). 


154 శ్రీ సాయీనాథ బోధామృతము 







నవి. ఆ కోరికయు తీరిన పిదప దానికి సకలవాసనా క్షయమగుటతే ఆ గేడె || 
తనువును విడిచి] పెట్టెను. ఇంటికి పొమ్ము! నీవు కలతపడవలసిన నిమి.తత్తములేదు, \ 
ఈ తనువునుండి దానికి విముక్తి క్‌ గల్చించిన దానవు. \ 
887-ఎ. యం. బి. రేగే - బీడ్డకు సద్గతి 1914న యం.ఏ.రేగే - | 
గర్భవతియెన తన భార్యతో గూడి, బాబాను దర్శించెను. అపుడు బాబా 
"బహుమతులలో నొకటి మో దగ్గజగలదు” అని, పలికెను. బిడ్డ జన్మించిన | 
తరువాత ఆ బిడ్డను వారు బాబాదగ్గణకు గొనిపోయిరి. 
సా. బా: (రేగేతో) ఈ బిడ్డ నావాడా? నీవాడా? 
రెగేనతి : చాచా! నీవాడే. 
సా. బొ: నాకుగా నీ దగ్గణనుంచుము! | 
18 నెలల తరువాత ఆ బిడ్డ మరణిం చుస్టితిలో నుండెను. "ఈ విడ్రను 
స్వీకరించి, నీ పాదములదటి ఈ బిడ్డకు ఆత్మశాంతి (పసాదింపుము - ఈ విడ. 
యొక్క శేషించిన కర్మము నన్ననుభవింపనిమ్ము” - అని రేగే - బాబాను. 
పా్రర్ధించెను. అంతట ఆ బిడ్డ చిబునగవు మోమునతోప యోగివలె |బహ్యా 
రం|ధము మార్గమున పొజముల విడిచెను. రేగే కొంతకాలము తరువాత 
షీర్దికి జేరగా - 
సా. బా: (అచటివారితో ఆ విడ్రనాది. ఈతడు (రేగే ఆ బిడ్డను 
కాపాడనియ్యకొనెను. ఒక దినమున “వీనిని నీదగ్గణు నుంచుకొనుము. ఆ 
కర్మము నే ననుభవింతును” అనినాడు. నేను తీసుకొని యితట (హృదయమును 
జూపుచు) ఉంచుకొనినాడను. అతడిచట శాశ్షత ముగ నుండును. 


శక్తులు - సమర్హతలు 
శక్తులు - సిద్దులు -.-(లేకు యోగమార్గము 
చె. . గ 
53రి. సా. బా: (పొణాయామాదుల నభ్యసించి కొన్ని యోగ 
శక్తుల సంపాదించి దూరమున నతని యం|త్రశాల తగులబడుచుండుగ్య తన 


ధ్యానమందిరమున అగ్నిని జూడజాలిన వానితో సిద్దులచే నాకర్షింపబడుట వలన 
కలుగు అపాయముల గూర్చి తెలుపనెంచి "వేశ్యా [పదర్శనము అనేల 


శ్రీ 'సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 155 


అన క్తితో చూచుచునా షడవు? నే నెప్పుడు తమాషాలను |పదర్శింపజాలను, 
వేశ్యతో ముద్దులాడుట మనకెప్పుడు తగదు. 


బావా - దృష్టిని తిరిగి ప్రసాదించుట 


389. 1916లో విఠలరావు న్‌ జంక్‌ సంపూర్ణముగ అంధు 
డై న తన తాతను షేర్డికి గొనిపోయి రెండుచేతులు పట్టుకొని ఆయనను బాబా 
| కుకు అధ్వానం ఆ తాత సాగిలబడి (మొక్కి "దాబా! నేను చూడజాలను”- 

అనెను. | 

సా. బా: కలవు! నీవు చూడగలవు! 4 రూపాయలు దక్షిణనిమ్ము! 

| వివై. దేశపాండే "కరెన్సీ" కాగితము మార్చి చిల్లర తెచ్చుటకు 

| వలుపలకు వెళ్ళేను. ఆ ముసలివాని తలపెన బాబా తన హస్తము నిలిపెను. 

/| ఆతనికి సంపూర్ణముగ దృష్టి తిరిగి పసాదింపబడెను. 

॥ ముసలివాడు : (అనందబాష్పములతో) బాబా! నీ కరుణ అపారము. 

సీళ క్తి అత్యద్భుతము. నేనిపుడు ప్రతి వస్తువును చూడగలుగుచున్నాడను, 

| సా. బా: “'ఉధి' తీసికొని వెళ్ళుము. 

i ఆ ముసలివాడు మసీదునుండి షీర్షిలో నికి, షీర్దినుండి బొంబాయికి, 

| సంపూర్ణమగు దృష్టికలిగి, యే యితరుల సహాయములేకయే వెళ్ళగలిగెను. 
బాబా - (తాత్కాలికముగు దృష్టిని [పసాదించుట. 

| “బాస్టీను' నుండి ఒక కాంత బాబాదగ్గజకు జేరెను. అమె అంధురాలు, 

| మసీదుజేర్సి “బాబా! ఈ నేతంములతో నిన్ను చూడవలయునని నా కోరిక” - 

| అనెను. వెంటనే ఆమె బాబాను చూడగలిగెను. ఆమె వెలుపలకు వెళ్ళగ 

యథా పకార మామెకు అంధత్వము [పా _ప్టించెను. 





తుఫానురాకడ గుర్తించుట, 


| 840. 1914 వె శాఖమున బొంబాయినుండి 'భీమాి అను నతడు 
| చాచా చమక్కారములను కొన్ని చూడవలయునను తలంపుతో ద్వారకామాయి 
మసీదు జేరెను. మధ్యాహ్న హారతి అయిన తరువాత - 


156 శ్రీ సాయీనాథ బోధాన్ఫుతము 
సో, బావ మోరంచరు వెళ్ళుడు, మోమో విడుదులలోనే కూర్చుండుడ, | ( 
వెలుపల తిరుగవలదు. మిమ్ము తిరిగి పిలువ నంపినపుడే రండు! | 


బాబా యీ మాటలు వలికినపుడు వాతావరణము నిర్మల ముగకే | 
యుండెను. అంతలో ఇంథ కపుప రేకుల నెగురకొట్టి యిండ్లను కూలి | 
వేయగలయంత భీభత్సకర మైన పెద్దగాలి వీబెను. 15 నిమిషములై న పిదప 
ఆ గాలి త గెను. కొలది నిముషములపాటు ఆకాశమున మబ్బులు కమి, 
కొద్దిగ వర్షించెను. తరువాత తీవమగు సూర్యరశ్మి [పకాశించెను. అంత్య | 
కూదా వ. విలువనంపి, "మిరు భయ[భాంతులై తరా?” అనెను, ‘ 
అపుడు “భీమా బాబాపాదములనవాలి ఆనందోత్వేకమున ఏడ్చెను. 


సా. చా: భయపడకుము. ఇది భగవానుని లీల - ఇట్టిలీల లనేకమ || 
లను నీవు చూడగలవు. 1 








బాబా - తుఫానును ఆధీనము నందుం చుకొనుట. / 

$41. మలియొక సమయమున తుఫాను (గాలి - అన) కీచు] 
సందర్భమున (మేఘగంభీర ధ్వనితో ఆ తుఫాను నుద్దేశంచుచు "ఆపుమ! 
ఇదంతయు ఆపుముగొ అనీ బాబా పెద్దగ ఆజ్ఞాపించెను. ' 


కొలది నిముషములలో ఆ తుఫాను తగ్గను. ఇక గాలియు వానయ' 
లేదు. ఆకసము నిర్మలమయ్యెను. 






బాబా - అగ్నిని ఆధీనము నందుంచుకొనుట. | 

ఎ) కొండాజీ గడ్డివామి | 

841-ఎ. సా. బా: (ఒక దినమున మధ్యాహ మున) కొం డాకీ! 

సీ. గడ్డివామిదగ్గరకు పొమ్ము! నీ వామికి నిప్పంటుకొనినది. 


కొండాజీ దూరముననున్న తన-వామి దగ్గరకు వెళ్ళి, 


అచట మంట 
లేమియు జూడలేక తిరిగివచ్చి - 


_ కొండాజీ : బాబా! అచట. 'మంటలేదు. నన్ను తమామోకొరకు 
దూరముగ ఎండలో పంపదలబితివి. అంతేనా? 


సా. చా: ఇప్పుడు తిరిగి నీ వెనుక వై పునకు జూడుము. 





శ్రీ సాయిబాబా అభయ |ప్రదానములు, సూక్తులు ప్త 


ఆ సమయమున ఆ గడ్డివామిపై హిగ రేగుచుండెను. గాామములోని 
జనులు పరుగె త్రిరి, కొండాజీవామి తగులబడు చుండెను. [గామములోని 
జనులు భాబానుచేర్సి కొండాజీ వామిదగ్గణగల తక్కినవారి పెక్కు వాములను 
తగులబడకుండ రక్షింపుమని (ప్రార్థించిరి, (చూ. 608) 

942. సా బా; (కొండాజీవామి చుట్టు సన్నని నీటిధారతో గీటు 
గిచి)) ఈ వామి మాతమే తగులబడును. ఇతరము తగులబడవు. 

గాలి వీచుచున్నను, సమిపమున నితరములు పెక్కు వాములున్నను 
ఆ కొండాజీ వామి మాత్రమే తగులబడెను. 


(బి) ధునిలోని మంట 
848. సొ, చా: (ధునిలోని అగ్నిని ఉద్దేశించి మంటలు విజ్యం 
భించి పైకిలేచి మసీదు పైకప్పు వాసముల అంటుకొనబోవు చుండగా 
"'సట్కా'తో దగ్గరనున్న స్తంభమును కొట్టుచు) వెనుకకు పొమ్ము! వెనుకకు 
పొమ్ము! జాగత! జాగత ! 
ఆ మంటలు వెంటనే తగ్గి యథాస్థితి యందుండెను. 


(సి) బాబా - అగ్నిని - ఎండవేడిని అదుపున నుంచుట, 

844. ఒక వేసవి మధ్యాహ్న సమయమున ఎండ వేడిచే వాతా 
వరణము అతి దుర్భరముగ నుండెను. ఐదుగురుతక్క తక్కిన వారందరు 
మపీదు విడిచి వెళ్ళిరి. 

సా. బా; (ఆ ఐవురతో) మిరు వెళ్ళి (ధుని అగ్ని దగ్గర 
కూర్చుండుడు! 
వారటుల కావించిరి. కొలది నిమిషములలో మసీదులోని వాతా 
వరణము చల్లబడెను. చల్లని వాయువులు వారికి విసరెను, 
బాబా - తనువు విడిచిన జీవాత్మలను 
అధీనము నందుంచుకొనుట - వానికి మార్గము నిర్దేంచుట- 


845, సా. బా: నా స్నేహితురాలు ఒక బాలిక కలదు. ఆమె 


158 శ్రీ సాయీనాథ దోధామృతము 
ఒక శిల్చి- ఆమె మరణించెను. సమాధి చేయబడెను. నే నామె సమాధి ప్రక్కగ 
బోవుచు, ఆగి ఒక రాతి అచట గడిపితిని, ఆమెఆత్మ నన్ననుసరించెను. 


ఆమెను మొదట నొక “బాబుల్‌” చెట్టునందుంచితిని. తరువాత షీర్టికి దీసికొని 
వచ్చితిని. 


అను[గహ నిదర్శనము 


౪46. సి. కె. గాడ్లిల్‌ మరియొక తావునకు బదిలీ చేయబడి వెంటనే 
చేరవలసినదిగ ఆజ్ఞాపింపబడుటచే, _ రైలుపెట్టెలో గూర్చుండి "బాబాను 
దర్శింపకయే వెళ్ళుచుంటిని” అని మిక్కిలి విచారపడెను. అదాటుగ ఆతని 
తొడపై ఒక 'ఉధి' పొట్లము పడెను. తరువాత అతడు షీర్టికి వెళ్ళినపుడు - 


సా. బా: (చిదంబర్‌ కేశవ గాడ్లిల్‌తో) నీవు రాజాల వై తివి, 
అందుచే నీకు ఉధి పంపితిన్సి నీకు అందటేదా? 


ల47. సొ, బా: 


(కుశభావ్‌తో) కుశభావ్‌! నన్ను తలంపుము. 
వెంటనే నీదజి నుందును. 


(కుశభావ్‌ బాబాను ధ్యానించినపుడెల్ల ఆతని 


అంజలి పుటము నుండి “ఉధి” (బాబా ప్రాంత) వెలికి పవహించు 
చుండును. (చూ. సరిత్‌ 


గంగా యస్యపదోద్భవా 


848. డాసుగాణూ (జనులు గంగ అను పేరున పిలుచు) గోదావరి 
నదికి స్నామునక్షై వెళ్ళదలచి, “బాబా! ఇది మహా శివరాత్రి, (షీర్షికి ౪ మైళ్ళ 
దూరమునగల) 'సింగబా' గాామమున గంగాస్నానము చేయవలయునని 
తలంచు చున్నాడను. 


నొ. బా: నీ వక్కడకు పోనేల? 
దాసుగాణూ వెంటనే నిస్పృహ నొందేను. 


సా. బా: గంగ యిక్కడ నా పాదములదగ్గజ కలదు. వెళ్ళవలదు. 








శీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 150 


దాసుగాణూ మరల నిరుత్సాహము నొందెను. ఏలన? - అతడు బాబా 
సాక్షాక్‌ విష్ణుదేవుడని [గంథములలో రచించినను అతడు పలికిన పలుకులలో 
వుశ్వ్యాసము మిక్కిలి తక్కువ, 


సా. బా; ఇచటకు రమ్ము! నా పాదములదగ్గర దోపిలి పట్టుము. 

దానుగాణూ అట్లు గావించెను. అహో! చూడుము! ఒక సన్నని నీటి 
ధార బాబాపాదములనుండి దానుగాణూ దోసిలిలోనికి ప౦వహించెను. దాసు 
గాణూ అంజలి ఆ పవిత తోయములతో నిండెను. ఇచట గంగ కలదు. ఆ 
జలమును దాసుగాణూ తలపై చల్లుకొనెను, 


శ క్తిని పసాదించుటకు శ క్తి 


649. సూ, చా: (జనులకు వివిధ జాడ్యములకు జొషధము లిచ్చు 
చున్న నా. గో, చందోర్కరుతో) అన్ని వ్యాధులకు ఒకే జొషధ మిమ్ము! 
అది మొదలు నా. గో. చం. తేలు కుట్టినపుడు, పాము కాటునకు - 


వివిధ జాడ్యములకు "సున్నపు తేటి నే బొషధముగ నిచ్చి జనులకు స్పష్టత 
గూర్చినాడు. 


ఉపలాద భవజ్జలమ్‌ 
(కూతి నుండి నీరు పుట్టుట) 


$50: గో చందోర్కర్‌ - ఒక వేనవి దినమున  హరిశ్చోం[ద 
పర్వత గ. మిక్కిలి దప్పిక గొనెను. ఆ [ప్రదేశమున నెక్కడ 
తాగోగుటకు సీరు లేదు. చందోర్కరు "బాబా యిచ్చట నుండిన చాకు 
నీరిచ్చును” అని అనుకొనెను. ఆయెడ బాబా 0 మైళ్ళ దూరమున వీరి 
యందుండెను.. షీర్షిలో మపీదు నందు - 

సా. వావ; నానా దప్పిక గొనినాడు. వేసవి ఎండ వేడిమి అధికముగ 
గలదు, దోసెడు పానీయ మాతనికీయ దగమా? 

అచట చేరియన్న భక్తులు బాబా పలుకు మాటలు గిహింపనేర 
_ కుండిరి. కాని ఆ కొండమోద నొక భిల్లుడు క్రిందికి దిగివచ్చుట నా.గో.చం. 
చూచెను. 


160 శ్రీ సాయీనాథ బోధామృతము 


నా.గో,చం: ఓయీ! ఖిల్లుడా! నేను దప్పికగొని యున్నాడను. నాకు 
తాగుటకు నీరెచటనేని లేదా? 


భిల్లుడు: నీవు కూరుచున్న బండ(కిందనే నీరు కలదు అని పలుకుచు 
ఆ భిల్లుడు వెళ్ళెను. 


ఆ బండ పెకి యెత్తగ దాని [కింద స్వచ్చమైన జల ముండెను. 
నా.గో.చం. ఆ జలము (తాగను, 


బాబా - గింజలుగల |[దాక్షలను గింజలులేని దాక్షలుగ మార్చుట 
టి. డి. జతభాయ్‌ 


551. కాకామహాజని యజమాని (షాహుకార్‌) సేత్‌ తక్కార్‌' 
ధర్మసే - జతభాయ్‌ (బాబానుగూర్చి) తెలిసికొనవలయునను కోరికతో కాకా 
మహాజనిని వెంటబెట్టుకొని ష్‌ర్టికి వెళ్ళెను. వారు గింజలుగల (దాక్షపండ్లను 
తెచ్చి బాబాకు సమర్పించిరి. ఆ సేత్‌ క నట చమత్కారములను కొన్ని 
చూడదలచెను. కాని, దక్షిణ సమర్చింప వలయునను తలంపు లేదు. 





సా. బా; సేత్‌! ఇవిగో కొన్ని [దాక్షలు తినుము. 


ఆ సేత్‌ మిక్కిలి ఆందోళన చెందెను, [దాక్షలను నోట నుంచుకొనెను 
అందలి విత్తనములు నేమి చేయవలయునో ఆతనికి తోచలేదు. ఆ మసీదులో 
ఉమియుట తగదు. కావున ఆ గింజలను తన జేబులో నుంచుకొనెను. అదియు 
నతనికి అనిష్టము. సాయి గొప్పసాధువే అయిన ఆతని అనిష్టత గు ర్తింప 
కెట్లుండునని యతడాశ్చర్యపడెను. వెంటనే -- 


సా. బావ ఇవిగో మజికొన్ని [దాక్షలు, వీనిని తీసికొని తినుము. 


అని పలుకుచు వారు తెచ్చిన (చాక్షలనే మలణికొన్నిటి నిచ్చెను. ఆ 
సేత్‌ వానిని చేతిలో పట్టుకొని యమిచేయుదువా! అని తలంచెను. 

సా, బా: వానిని తినుము.. 

సేత్‌ వానిని నోటిలో వేసికొనెను. 


అవి గింజలులేని వయ్యెను" 
అతడు చమత్కారములు కోరెను. 


అవి .అభించెను, మొదట బాబా అతని 





శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 161 


తలంపు నెజిగెను. పిదప సవీజ (దాక్షలను నిర్బీజ (ద్రాక్షలుగ మార్చెను. 

అంత “శ్యామా” "ఈయన మన కాకామహాజని యజమాని” - అని 
ఆ సేత్‌ను బాబాకు పరిచయము చేసెను 

సా. బా: ఆతడు కాకా యజమాని ఎట్లగును? పరమానందమును 
పిసాడించు వేజొక యజమాని కాకాకు కలడు. 

ఆరతి అయిన తరువాత సేత్‌, కాకామహాజనితో కలిసి తిరిగి వెళ్ళ 
దలచెను. సాధారణముగ కాకా ఎప్పుడు వచ్చినను బాబా ఆతనిని కొన్నిరోజులు 
నిలుపుచుండువాడు. సేత్‌, కాకాలు తిరిగి వెన్ళుట కనుమతి నీయుమని శ్యామా 
వారికిగా బాబాను ప్రార్థించెను. బాబా తన ప్రత్యేకవై ఖరి అనుసరించి యిట్లనెను. 

సా. బా: సంపూర్ణ ధనారోగ్యములు గలిగి మనస్థిమితములేని యొక 
మెడ్డ మని మే కలడు, అనవసరమైన బరువులన్నియు తలె కెక్కించుకొని 
ఇక్కడ కక్కడకు వానిని మోసికొనిపోవుచు మనశ్శాంతి నతడెలుంగడు. ఆ 
బరువులను [కింద బడవేయుచు మరల తలకెక్కించుకొను చుండును. అతని 
మతి స్టిరముకాదు. చేనాతనిమై జాలికలిగి “ఇపుడు నీకిష్టమైన ఏదో ఒక తావున 
గాఢ విశ్వాసము కలిగి యుండుము. నీ యీ సంచారములు - అందోళనలు 
చ్యుర్థములు” అని చెప్పుచున్నాడను. 

ధర్మసే ఆ బాబావలుకులు తన వా స్తవస్సితి వివరణముగా (గ్రహించెను. 

అంతట బాబా కాకాను 15 రూపాయలు దక్షిణ అడిగి తీసికొనెను. 

సా. బావ నే నెవరిదగ్గర నుండియేని ఒక రూపాయి. దక్షిణ 
తీసికొంటినా - దానికి పది మడుంగులు తిరిగి ఈయవలయును. నే నెప్పుడు 
దేనిని యూరక స్వీకరింపను. విచక్షణలేక |పతివానిని దక్షిణకోరను. ఆ 
ఫకీరు నిర్దేశించువాని వద్దనుండియే (గహింతును. ఆ దాత యిచ్చును. 
వాస్తవముగ నతడు బహుమతి రూపమున విత్తనము విత్తి ఆ పిదప 
మిక్కిలి సమృద్ధమైన పంటను కోసికొనును. సంపద - ధనము - ధర్మ 
సాధనము మాతిమే. కేవలము స్వకీయ సుఖానందములకు దానిని 
వెచ్చించెనా - అది వ్యర్థ వ్యయమే యగును. సంపద నీ విదివర కిచ్చి 
యుండవ యేని యిపుడు పొంద జాలవు. సంపద ఈయబడినది కావుననే 
యిపుడు మ దక్షిణ నిచ్చుటవలన వై రాగ్యము = దాని 
21 


162 శ్రీ సొయీనొాథ స | 
మూలమున భక్తి జ్ఞానములు పెంపొందును. నే నిపుడేమి చేయుచునా న్నాడను! | 
ఒకటి స్వీకరించి దానికి పదిరెట్లు తరిగి యిచ్చుచున్నాశను, 


కులుపు - పులుపు కాదు 


కిర1-ఎ. యం.బి.రేగే (జడ్జి) షీర్జిలో ఒకనాడు బాబాకు సమర్పించు | 
నిమ్మరన “షర్బత్‌ ' తయారుచే సెను. ఆతడు ముందుగ దానిని ne 
ఏమాత్రము పులుపులేదని (గ్రహించెను... పిదప దానిని గొనిపోయి బాజా 
సమర్చించెను. 


సా. బా; (రుచి చూచిన తరువాత హ. సీ. దీక్షిత్తుతో) కాకా! ఇరి | 
ఎంత పులుపుగా నున్నదో చూడుము! 





ఏ ర రగతకుత కత తూల పులుపుగ నుండెను, | 
రెగే —™— 
చవిచూడండి! 


మరల హం. సీ, దీక్షిత్తు - రేగే - ఇరువురు రుచి చూచిరి. ఈమారే 
అది న పులుపు లేదు. 


(పత్యక్ష నీదర నములు (మూ_ర్రీభవించుట 
లర ఇ 
1. మహిల్వాపతికి “జజూరో లో దర్శన మిచ్చుట. 


_ త52. మహల్సాపతి తన పాలకితో "జజూరొకి తీరయా[తకై వెళ ను. 
అచట సేగు వ్యాధి విజృంభించు చుండెను. మహల్చా - అతని అనుచరులు 
హలకిని క్రిందికి దింపి, మీక్కిలి విజారముగ నుండిరి. మహల్వా ఆ పాలక 
నానుకొనీ కూర్చుండెను. - ఆతని వెనుక నెవరో వున్నట్లాతనికి తోచెను. 
వెనుకకు తిరిగి బాబాను చూచెను. వెంటనే బాబా అదృభ్యడయ్యను. బాబో 
తమ వేంటనేయున్నవాడని మహల్పా అతని మిత్రులతో చెప్ప వారు థ్రై ధ్యము 
వదాంచి నాలుగు "దినము. అతట. నుండిరి. వారిలో నెవరికి ప్రేగు వ్యాధి సోక 
లేదు. సురక్షితముగ తిరిగి యింటికి జేరిరి. వారు బాబాను దర్శించినపుడు- 





శ్రీ సాయీనాబా అభయ (ప్రదానములు, నూక్తులు 16 


సొ బాః భగత్‌! నీవు చక్కని తీర్రయాత్ర గావించితివి, పాలకి 
నానుకొని నీవు కూర్చుంటివి. అపుడు నే నచటికి వచ్చితిని, 

ఆ విధముగ తాను స్వయముగ “జజూరి' యందు తన అద్భుత మహిమా 
విశేషమున నున్నవాడనియు మహల్చా - బాబాను చూచిన విషయము 
ఏ విధమైన (భాంతి - ఊహలు కావని బాబా దృఢపరచినాడు. 

న. మూలేశాస్త్రికి ధోలఫ్‌ మహారాజుగ 

ద్వారకామాయి. మసీదున బాబాకు |మొక్కుటకు దురఖిమానము 
పహించిన మూలేశా స్ర్రికి నాతని గురువగు ధోలఫ్‌ మహారాజుగ బావా దర్శన 
మిచ్చి మూలేశాస్త్రిని చక్కదిధైను. (చూ. వనిత 


త. నగుణోపానన నిరసించువాని తండి) కంఠ ధ్యని 
బాబా వినిపించుట 

లీల, కాకామహాజని మిత్రుడు డు నిరాకారోపాసకుడు. సాకారోపాసన 
అన్నిటిని నిరసించువాడు. 'వాభానుగూర్చి తెలిసికొన వలయునను కోరికతో 
కాకావెంట షీ యర్సికి ' వెళ్ళిను.. బాబాకు [మొక్కననియు, దక్షిణ సమర్చింవననియు 
ముందుగ కాకాతో be ఆతడు షీర్డిలోని మసీదు మెబ్లెక్కుచుండగా - 
"కాం - యావేజీ” స్వాగతము! బా చాబూ - అని బొబా పలికెను. 

కాని, కాకా మిమైనిచెవీకి వినవచ్చిన ఆ కంఠధ్యని అతని తండ్రి 
కంఠస్వర మభుట అతని కత్యంతానందో త్సేకము_ కలిగించెను. వెంటనే 
అతడు బాబాపాదముల శిరము జేర్చి (మొక్కెను. క 

బాబా రెండు పర్యాయములు has దక్ష్షి ర అడిగి తీసుకొ నెను . కాన్ని 
ఆతని మిత్రుని నడుగలేదు. అతడు కాకాత్‌ హస్యముగ తానును దక్షిణ 
సమర్పింపగోరు. చున్నాడనని తెలిశె పెను. 

సా. బా: (కాకాతో). న మి|తుడేమి ర 

కాకా అతడనిన మాటలు తెలి పెను. 


హొ. వా: ఆతనికి దక్షిణ నిచ్చుట కిష్టములేదు. కావున నె నతని 


యా . win 


జప హేమ. జ ఇన్వుడాత డీయదలచిన సీయవచ్చును.. 


164 శ్రీ సాయీనాథ బోధానృుతము 
అంతట కాకా మితుడు బాబాకు 17 రూపాయలు దక్షిణ నిచ్చెను. 


సా. బా; (అతనితో) నిన్ను నన్ను వేర్పజిచునది యీ (త్రైల 
వ ర్రకుని గోడ) తెర. దీనిని తీసివేయుము. అపుడు మన మొండొరుల | 
ue కున్న గ చూడగలము. 





ఆ పిదప కాకా అతని మితుడు' తిరిగి వెళ్ళుటకు (ప్రయాణ మగు 
చుండిరి. మేఘములు [కమ్మి వాతావరణము కు. నుండెను. 


సా. బా: శ్యామా! వారిని భయాందోళనములు లేక వెళ్లుమనుము. | 
వారి తిరిగి పయాణమున వర్షబాధ లేమియు కలుగవు. 


ఉరుములు మెటుపు లున్నను వారు రైలు ఎక్కునంతవరకు వారి | 
కే విధమైన వర్ష బాధలు కలుగలేదు. 


ఇతర సాధువులుగ - తానే యితర సాధువులుగ బాబా తో చుట 
ఇతర సాధువులు తాను ఏకమని బాబా నిరూపించుట - . 


354. యస్‌. బి. నాచ్చే సోదరునకు బొంబాయిలో జరుగుచున్న 
మిక్కిలి [పమాదకరమగు శ గ్రచికిత్సను గూర్చి నాచ్చే - అతని కుటుంబము 
లోని వారందటు మిక్కిలి ఆందోళన పొందుచుండిరి. వారున్న “దహను' 
వారింటి కొక సాధువు వచ్చెను. నాచ్నే వదిన ఆ సాధువునకు భోజనము 
పెట్టెను. “పెట్టుటకు యోగ్యముగలేని కారణముగ బెండకాయ బజ్జి మాత్రము 
వేయలేదు. ఆ సాధువు తానే దానిని పెట్టుమని కోరుటచే దానిని వేసిరి. ఆ 
సాధువు భుజించిన పిదప వారి నాశీర్వదించుచు "బొంబాయిలో జరిగిన శశ 
చికిత్స విజయవంతమని - క్షేమకరమని' తెలిపి వెళ్ళిను. తి సంబత్సర నూలి 


తరువాత నాచ్నే బాబా దగ్గజకు వెళ్ళేను. అపుడు - 


సొ. బా: (నాచ్చేను చూపుచు) నే సీతని యింటికి భోజనమున కై 
వు ఈతడు నాకు చెండ బజ్జి Sn 


ఆ సాధువు హైందవుడు. బాబాకు ఆతనికి ఏ విధమైన పోలికలు అివు, 





శ్రీ సాయీబావా అభయ (పదానములు, సూక్తులు 165 


శ55. బాలకృష్ణ గోవింద ఉపాసనీశా స్త్రి,-(సంస్కృత భాషాచార్యుడు) 
హరిద్వారము - తపోవనము (స్వర్గాశమము) నకు వెళ్ళెను. అచట ఒక 
సాధువును జూచెను. ఆ సాధువు అతనితో ఉపాననీల వంశమున తరతరముల 
నుండి కులధనముగా వచ్చుచున్న  'సాల /గామము' తానిచ్చినదే - యని 
చెప్పెను. తా నెవరో- తన అభేద త త్త్యమును దెలుపుమని ఉపాసని అడుగ, 
హిందూస్టానీ భాషలో “అహో! ఒక చెట్టు (చూలము కలదు. ఒకరు [కిందకి 
వచ్చిరి. రెండవవాడు పెకి పోయెను. నీవు తెలిసికొన గలవు అని పలికి 
అదృచ్యడయ్యెను. 


పెక్కు సంవత్సరముల తరువాత 1911 చివర భాగమున అతడు 
తన తమ్ముని కాశీనాథుని (ఉపాసనీబాబా) జాడ నరయుచు నిందందు 
తిరుగుచుండెను. మాన్లుత్‌ దారు కోరికపై నతడు కోపర్గామున దిగెను. ఆ 
మామన్లుత్‌ దారు అతనిని షీర్తికి బంపెను. గోవిందఉపాసన్విబాబాను దర్శింపగా- 


సా, వా; ఖండోబా వద్దకు పొమ్ము! 


వా. గో. ఊఉ: బాబా! నిన్ను సందర్శించిన సకల దేవతలను సంద 
రించిన వాడనే. 

సా. బాః (మరల) ఖండోబా దేవాలయమునకు బొమ్ము! 

చా. గో. ఉపానని మసీదు నుండి వెలుపలకు వచ్చి, బాబా అజ్ఞ 
దెలుపగా అచట జనులు కాశీనాథ ఉపాసని ఖండోబా దేవాలయమున 
నున్నవాడని చెప్పిరి. ఒకరు చెప్పకయే బా. గో. ఊ. సంబంధము - ఆతని 
అన్వేషణము చాబా తెలిసికొనెను. బా. గో. ఉపాసని ఖండోబా దేవా 
లయము నుండి తిరిగి వచ్చి బాబాను జేరగనే బాబా తపహోవనమున ఆ 
సాధువు పలికిన పలుకులే ఆ హందూస్థాని భాషలోనే యిట్లు పలికెను. 


"ఒక చెట్టు (దూలము) కలదు. ఇరువురు దాస కెక్కిరి. ఒకడు 
కిందికి దిగెను. రెండవవాడు పెకి వెళ్ళెను”. ఆ విధముగ సాయిబాబా 
తపోవనమున సాధువు తానే యని నిరూపించెను. 


ఏర్‌ 5్‌-ఎ. 1908 శాివణమున (చాతుర్మాస్యము) చం[దబాయ్‌ 
ఆర్‌, బోర్కర్‌ - కోపర్షామున నుండగ ఆయె యెరుగని ఒక | 


166 ' శ్రీ సాయీనాథ బో ధాసృతము 


వచ్చి, రొట్టె - ఉల్లిపచ్చడి పెట్టుమని కోరెను. చాతుర్మాస్యమున ఉల్లి 
భక్షింపనని ఆమె చెప్పెను ఆ ఫ్‌కిక్తు అద్భృవ్యడయ్యను. ఆమె సాయి 
బాబానుగూర్చి ఆయన నిత్యము ఉల్లి భక్షించుటనుగూర్చి విని, ఆ వచ్చిన 
ఫకీరు సాయిబాబా ఏమోయని తలంచెను. అందుచే అమె [నవథమమున 
షీర్టికివెళ్ళి బాబాపాదములకు (మొక్కెను. “నీవు రొట్టె - ఉల్లి పచ్చడి పెట్ట 
కుంటివి. ఇక్కడ కేలవచ్చితివి?” అని, బాబా అనెను. ఈ మాటలు ఆ 
వచ్చిన ఫకీరు "దాబా యను నామె తలంపును [ధభువపజచినవి. అంత నామె 
"అవును - నీకు రొట్టె - ఉల్లిపచ్చడి పెట్టుటకే నేను వచ్చితిని”-అని అనెను. | 

"ఆమె ఏడుతరములుగ తన సోదరియనియు, తనకొజుకు ఎప్పుడు 
అన్వేషించుచుండెడిది యనియు” - బాబా తెలిపెను. (చూ. 460) 


(గమనిక : భక్తుల అనుభవములు కివ భాగమున తెలుపబడిన వానిలో | 
కొన్ని మార్చులు కలవు. కావున 'సాయిలీలామాసిక్‌' - వాల్యూమ్‌ లె. | 
పుటలు 8ిరితిలో [ప్రచురించబడిన చంద్రాబాయి తెలిపిన అంశములే మిక్కిలి ' 
గజనీ; క |. 


సాయిబాబా = అకీుయు = ద త్తీస్వామి - అభేదస్తితి. 


850, 1911 ద క్రజయంతినాడు బల్వంత్‌ కో హోల్‌ కర్‌, సాయం 
త్ర ము లి గరిటలకు బాబాను దర్శించెసు. 


సా. బా: నాకు కాన్ను నొప్పలేర్పడినవి, నొప్పులు వ. 
నున్నవి - అని పలుకుచు మసీదునుండి యందును వెలుపలకు వం మొనను, 

అనసూయ - తన అభేద స్థితి నిరూపించుటయది. కొంచెము సేపు అయిన 
తరువాత బాబా అందజును లోనికి పిలిచెను. కొహూ హోల్కర్‌ మొదట వెళ్ళెను. 


అచట. గద్దెమోద oy లేడు. ఒక జగన్మోహనా కారుడగు మూడు 
శిరముల బిడ్డ (ద  త్తస్వామి) అచటనుండెను. _ మజుక్షణమున ద త్తస్వామి 
అదృవ్యడై. బాబా ఆ స్థానమున నుండెను. 


వాదా - ఇతర రూపము ముల దర్శనమిచ్చెను. 


“క్రిక్ళ 'ఏ, వి: టేప్‌ వ ఇక ఉద్యాపన (వ్రతము చేయనెంచెను. అన్న 
సంతర్పణము కూడ కలదు. అతడు బాబాను ఆ విందునకు తచ్చుక 








శ్రీ సాయీబౌబా అభయ (పదానములు, సూక్తులు 167 


రావలసినదిగ తెలుపుమని. షీర్షిలోనున్న “జోగ్‌” నకు ఉ త్రరము వ్రాసెను, 
అపుడు - 
జోగ్‌ : బాబా! దేవ్‌ 'దహను' లో తాను జరుపు ఉద్యాపనము 
విందునకు రావలసినదిగాా నిన్ను కోరుచున్నాడు. 

సా. బావ ఆ విందునకు తప్పక నేను ఇంక నిరువురతో కలిసి 
వత్తునని, నేను [ప్రయాణము చేయుటకు వాహనము లవసరములేదని, నా 
భక్తుడు [కేమతో నన్ను పిలచిన మాత్రమున తత్‌ క్షణము నేను ప్రత్యక్ష 
మగుదునని తెలుపుచు ఉత్తరము [వాయుము, 


ఆ దినము విందునకు వచ్చినవారిలో బాబాలేడు. దేవ్‌ అంతకు ముందు 
ఎజిగిన ఒక సన్యాసి, మజియిరువురతో వచ్చి “నేను విందునకే వచ్చికని. 
ధనముకొజకు రాలేదు” అని, వారితో భుజించెను. అంతట డేవ్‌ - బాబా. 
విందునకు రాక, మాటతప్పినాడని జోగ్‌నకు ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరము 
బాబాదగ్గణకు తీసికొనివెళ్ళి దానిని తెబిచు పూర్వమే - 
సా. బా; ఆతని ఉద్యాపనము విందున భుజింతునని ఆతనికి నమ్మ 
బలికి . చేను మోసపుచ్చితిని అనుచున్నాడా? వేను మజియిరువురతో వచ్చి 
యుంటిననియు, అతడు నన్ను గ్నుర్తింపజాల కుండెననియు (వ్రాయుము. నేను 
ధనముకొటకు రాలేదని, కేవలము విందుకొరకే వచ్చి యుంటినని నెను 
స్పష్టముగ తెలిపితిననియు వాయము. | 

. జోగ్‌ ఉత్తరము. వ్రాసెను, బావా. ఒక సన్యాసి రూపమున వచ్చి 
విందుభోజన మారగించినాడని దేవ్‌ విశ్వసించెను. 

ఏక8. ఆదం దలాలీ దగజకు ఒక మార్వాడీవెళ్ళి భో జనముకోరెను, 
ఆ.ద. కొంతధనమిచ్చి అతనిని మార్వాడి ూూటలుినకు పంపెను. తరువాత 
ఆ. దలాలీ షీర్షికి వెళ్ళెను. 

సొ. బా; (ఆదం దలాలీని చూపుచు) నేనీ మనిషి దగ్గణికు వెళ్ళితిని, 
తిండికి నన్నీతడు మార్వాడీ హూటలునకు పంపినాడు. 


168 శ్రీ సాయినాథ బోధామృతము 
సమర్చించుచు బాబాను తన విడిదికి భోజనమునకు రావలసినదిగ కోరు 
చుండెను. బాబా మాట యిచ్చెను. కాని వెళ్ళలేదు. ఒక దినమున ఆమె 
శాకపాకములు పిద్దపటచుచుండగ ఒక కుక్క ఆమె దగ్గజకు చేరెను. అది 
యొక అసహ్యకరము, అచభమైన జంతువని తలంచి కాలుచున్న ఒక కట్టె 
కొఅవిని . తీసికొని దానిమోద' విసరెను. అది పాటిపోయెను. ఆ దినమున 
మధ్యాహ్నము బాబాకు నై వేద్యము సమర్పించునపుడు - 

జి. యస్‌. కపర్దెసతి : నా విడిదికి భోజనమునకు రమ్ము. 

స్వా న 


అలాగే - నేను మండుచున్న కట్టె కొలవిని 
మె విసరుము. 


బాబా - భవిష్యత్పూచనము - నియంతృత్వము - ఆధిపత్యము 

రానున్న షిరిడి విఖ్యాతినిగూర్చి బాబా ముందుగ దెలుపుట. 

860. 1908కి చాల పూర్వము (అప్పటి నుండియే బాబా విసిద్ది 
వ్యాపించినది) షీర్షి ఒక మారుమూల [గామమై యుండినపుడు బాబా తెలిపినాడు 
"ఈ [గామమున భవనములు నిర్మింపబడును. .గొప్ప గొప్పవారు చేరుదురు. 
తుపాకులు (పేల్చబడును. రథములు - గుజ్జములు - ఏనుగులు వచ్చును, 
పెద్ద వూరేగింపులు జరుపబడును. 

అట్టి కుగామమున .నిట్టివి దుర్హ్గభములని తలంచి జనులు నవ్విరి, 

సించిరి. బాబా విఖ్యాతి వ్యాపించినకొలది ఇవి యన్నియు రూహిందినవి, 

561. మాహిాంబజారు నివాసి, లక్ష్మన్‌ - వి. నాద్కర్‌ 1915 లో 
షీర్షికి వెళ్ళి బాబాను నందర్శించెను. అచ్చటనుండి బాబా సెలవు తీసికొని 
వెళ్ళబోవునపుడు కోపర్షామున రైలు అందుకొనుటకు వేళమించినట్లుతో చెను. 

సా. బా: పొమ్ము. కోపర్గామున రైలు అందుకొనగలవు. 


నాద్కర్‌ వెళ్ళెను. గోదావరి నదినిజేరగ చీకటివడెను. చీకటివడిన 
తరువాత వరదలలోనున్న గోదావరిపై పడవలను నడువనీయరు. ఆతడు 
తీరమున చిక్కుబడినవాడయ్యెను. అపుడు అకస్మాత్తుగ మావ్లుక్‌ దారు అచటకు 
వచ్చెను. అతనికొబికొక పడవ సిద్దపబుపబడెను. వాటర్‌ కూడ అందులోని 


కెక్కెను. ఆ విధముగ దొంగల భయము, మట్‌ యేవిధమైన భీతిలేకయే 
యతడు స్రైషన్‌జేరి రై లు నందుకొనెను. 





శ్రీ సాయీబాబా అభయ పుదానములు, సూక్తులు 169 
డి. వి. సంభారే - రైలు ఆలస్యము 


462. డి. వి. సంభారే ఉదయము రీ గంటలకు బొంబాయికి జేరు . 
_లులో ప్రయాణము. చేయదలచి బయలుదేరునపుడు - 


సా, బా: పొమ్ము! మధ్యాహ్నమునకు జేరుదువు. 


ఆ రైలు 4 గంటలు ఆలస్యమగుటచే బొంబాయికి అతడు. మథ్యా 
న్నా మునకు 3 జేరుకొనెను. 


నా. గో, చందోర్కరు - రైలు ఆలస్యము 
చూడుము, 148. (1) రైలు ఆలస్యమయ్యెను. నానా అందుకొనెను- 
మహల్పాపకి 


౨69. మహల్సాపతి "డోర్హసీ యందు ఆతని వియ్యంకుని 
(కూతురుమామ) కుర విందునకు ఆహ్యానింపబడెను. బాబా య. 
కోశగ _ 


సా. బా: సీ వచేట అవమానము పొందుదువు. 

ఏమైనను వెళ్ళక తప్పదని మహల్సాపతి వెళ్లెను. అతడు "డోర్తనీ" 
చేరగా అ విందునకు జేరిన వారాతనికొజికు వేచియండక భోజనములు చేసిరి. 

364. మహల్సాపతి "అర్థాన్లోను” నకు వెళ్ళదలచి బాబాసెలవు 
కోరెను, . క ల 

సా, బా; అక్కడకు వెళ్ళకుము. అచట కలహములు, దెబ్బలాటలు 

జరుగును, Er " FE, 
కాని మహల్సాపతి వెళ్ళక తప్పలేదు. అతడు అచటకు వెళ్ళి “మల్లరి 
మహాత్య్యముపారాయణము చేయుచుండెను. అతడు పఠనము కావిం చునపుడు 
పెల్లలు తగవులాడుకొనిరి. కర్రలతో కొట్టుకొనిరి. పారాయణమునకు భంగము 
కలిగి మహల్సాపతి తిరిగి షీర్షికి జేరెను. 
నిసి 


170 శ్రీ సాయీనాథ బోధామృత్‌ ము 


సింగ్వేకర్‌ 


865. అనంత మహదేవ్‌ సింగ్వేకిర్‌, బాబాను అడిగెను. - నేను | 


పరీక్షలో నుతీర్లుడ నగుదునా? నా 'నెంబరు' విజయము పొందినవారి | 
"జావితా”లో "నుండునా? 


_ సాంబా: నీ నెంబరు 114 - పరీక్షలో గెలుహిందినవారి "జాబితా "లో. 


నుం డును, 


ఉండెను. .. 
యన్‌. ఎ. సామంత్‌ . 
866. సా. దాః (యన్‌. ఎ. సామంతుతో) నీవీ 5 రూపాయలు 


తిరిగి తీసికొనుము. దానిని జాగ త్రగా డాచిపెట్టుకొనుము. అది అవహ | 


రింపబడును. 


సామంతు తన కము భోజనశాల వెలుపల తగిలించి, భోజనమునకు | 


వెళ్ళెను, ఆ 5 రూపాయల “నోటు అపహరింపబడెను. 
టెండల్కర్‌ - మరియు - సపత్నేకర్‌ మితుడు 


5 867. సా. బా: జాతకములు - భవిష్యత్తులు జ్యోతిష్కులతో ' 
చర్చలు మొదలగు దూరముగ (తోసివేయమని అతనితో (టెం డల్కర్‌ తో) | 
చెప్పుము, సుస్టిమితముగ పరీక్షకు వెళ్ళు మనుము, ఆతడు విజయము 
పొందును. (ఆ విధముగ నతడు విజయము హిండెను) 

సొ. బాః గ పత్నేకర్‌ మిత్రునితో ఎంతకష్టవడి చదివినను నీవీ 
సంవత్సరమున 'లా”-జరిక్ష (వ్యాయవాది పరీక్ష) యందు జయమొంద 


జాలవు. రాబోవు సంవత్సరమ్యాన ఎంత నా. జదివినను నీవు 
ను. ల 


రుసటే స సంవ వత్సరమతడు విజయము ) పొందెను) 
పోయిన ఇక, షార్మి 3 వర్తకుని బిడ్డ 











868. కాకా! ఆ పిల్లవాడు దక్షిణ దిశకు, వెళ్లెను. అతడు 
క్షేమముగ - ఉత్సాహము నున్నాడు... తనంతట తానే తిరిగివచు ఎను. 





త | 
ఆతని నెంబరు 114, పరీక్ష అయినవారి ae ఆ నెంబరు | 





. 








శీ సాయాభాబ్లా అభయ [ప్రదానములు, సూక్తులు 171 


త్వరలోనే ఆ పిల్లవాడు మద్రాసు నుండి తిరిగి వచ్చెను, 
మతిచెడిన పార్చీబాలుని ఆరోగ్యము 
౮69. సా బా: (మతి చెడిన పార్శిబాలుని తండ్రితో) నీ విడ 
చక్కబడును. : 
ఆ బిడ్డ ఆరోగ్యము పొందెను. ఆ పిదప వ్యాపారము చేయ సమరు 
డయ్యును, | 
న్యాయవాది సోదరుని పిచ్చి 


870. సా, బా: (బొంబాయి మై హైకోర్టు న్యాయవాదితో) నీ సోదరుని 
పిచ్చి నివారణమగును. (ఆతడు స్వస్టుడయ్యెను). 


శ్రీ ట్స్‌ మనశ్చాంచల్యము 


__ తి70-ఎ. యం. బి. రేగే. “ఎ” అనునతని [వప్రధమమున షీర్టికి 
దీసికొని పోయెను, 
సా. బావ; (ఆ "ఎను చూచి) పికాట్‌! (పిచ్చివాడా!) ఏలవచ్చితివి? 
ఒకటి రెండు దినములలో ఆ "ఎ కు మతి భమణ ee ఆతడు 
టర్షినుండి వెడలినతోడనే స్వస్థత నొందెను. 


అద్భుతములు - భవిష్యత్తు చెలుసీట = వీనిభేదము 


871. సా. బావ (నా. గో, చంతో) నేను సమృద్ధిగ నీయదలచు 
దానిని ఫ్వీకరింప నెవరు కోరరు. నేనీయ జాలనిది నానుండి వారికి కావలె! 
"బాబా ఒక సందర్భమున నా. గో. చం, తో 'చమత్కారముల' గూర్చి 
మనోహరముగ దెలిపినాడు. అది 1901 — 1904 మధ్యకాలమున 
విషయము, చందోర్కరు _పుతిక. 'మోనాతాయి' [ప్రసవ సంకట స్టితి 
యందుండగ గోసావి. (గిరిభాక్‌) 'చ్వారా బాబా 'ఉధి' పంపి అను(గవాం 
చెను. మోనాతాయివిడ్డ అతి బాల్యముననే మృతి నొందెను. ఆమె భ_ర్హయు 
మరణించెను. . చిన్నతనముననే ఆమెకు వైధవ్యము పా ప్తించెను. 
సంతానములేదు. ఆ కటుంబమున కంతయు ఇది మిక్కిలి విచారణ 


172 శ్రీ సాయీనాథ బోధా నృుతము 
కారణమయ్యెను. నా. గో. చందోర్కరు తన కుటుంబముతో షీర్టికి వెళ్ళి | 
బాబాయెదుట మిక్కిలి విచారముతో మౌనముగ గూర్చు=డెను. అతడెప్పుడు | 
బాబాను సందర్శించిన ఇరువురు అమితో తాహముతో సంభాషించుచుందురు. | 
ఈ పర్యాయము మిక్కిలి విచారకరమైన సమావేశమయ్యెను. కొన్ని నిమి | 
షములట్లు నిశ్శబ్దత అలమిన పిదప బాబా ఉపకమించెను.. | 
సా. బౌ: ఏల నీవిట్లు మొనముగ నుంటివి? | 


నా. గో. చం: బాబా! నీవు సర్వము నెటుగుదువు. స్‌ సంరక్షణ ఖా 
మందున్న మాకిట్టి దుఃఖములు = పించెను. మనుమని, అల్లుని కోల్పోయి \ 
దుఃఖముల పాలై తిని. eg 





సా. బా: నీవు బిడ్డ - అల్లుడు మొదలగు వారియందు ఆస _క్తిబూని, || 
వారికొజకే నాదగ్గజకు జేరుచుంటివా - నీవు పొజిబడు చున్నావు. వీరకొజకు \ 
నాద గ్గజకు రావలపిన పనిలేదు. ఇవి నా అధీనమునలేవు. ఇవి (బిడ్డ | 
జననము - బంధువుల - మరణము) 'పూర్వకర్మములపై నాధారపడియున్నవి. || 
ఈ విశ్వమును సృష్టించిన పరమేశ్వరుడేనియు వీనిని మార్చజాలడు. నియమిత | 
స్టానములకు రెండు గజములు దూరముగ నుదయింపుడని సూర్వునకు, 


చం[దునకు పరమెశ్వరుడేని చెప్పగలడని నీవు తలంతువా? కాదు - అటుల 
చెప్పలేడు. చెప్పడు. 





నా. గో. చం: అట్లయిన, బాబా! నీవు ఒకనితో “నీకు కుమారుడు 
జనించె” నందువు - కుమారుడు పుట్టును. మఖియొకనితో “నీకు ఉద్యోగము 
దొరకు” నందువు - అతనికి ఉదోగ్యము. దొరకును; ఇవి నీవు కావించు 
చమక్కారములు కావా? 


పా. బావ కావు. నానా! నే నెట్టి చమక్కారములను కావింవను 
మోకు. జ్యోతిష్కులు కలరు. వారు గుణించి చూచి. రెండు రోజులు 
ముందుగ ఏవో భవిష్యత్తులను దెలుపుదురు. కొన్ని నిజములగును. నే 
నింక కొంచెము ముందు దూరము చూతును. నేను చెప్పునది జరుగును. నేను 
చేయు పనియు నొక విధమగు జ్యోతిష్యమే. కాని పామరులు మోరు. దీనిని 
గహాంపలేరు. నీవు ముందు జరుగునవి యెరుగజాలవు గాన నా మాటలు 
నీకు చమక్కారములుగ నుండును. ఆ యా విషయములు నా అద్భుత శక్తి 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 178 


ఘటనా నిదర్శనములుగ భావించి, భయ భక్తులతో గూడిన గౌరవము నా 
యందు నెజవుచుందురు.' నేను వానిని - మారు పజిపు భయ భక్తి గౌర 
వములను ఆ భగవానునకు సమర్చించి, మోరు యధథార్థముగ.అనుగహింప 
బడునట్లు చూతును. 


872. సా, బా: (1918 లో నాశిక్‌ నివాసి నారాయణరావు - 
మోటీరాం - జాసీతో) ఇంకమోదట నీవు సేవకుడపుగో సరితను, నీ క 
వ్యాపారము గావించుకొనుము! 


అంతట నారాయణరావు నాశిక్‌ లో ఆనందా(శమ హూటల్‌ - ప్రారం 
ఫించెను. అది అతనికి మిక్కిలి భాగ్య సంపదలను చేకూర్చెను+ 
ఖా 3 878. సా. బా: (వనాచ్నేతో) 1, పటన బొంబాయికి 
రమ్ము. ని. పిచ్చివారిని నమ్మకుము. 


(1. నాచ్చే బొంబాయి శివారునకు బదిలీ చేయబడెను. . 2. అతడు 
పూజ యందుండగా హాని చేయనివాడని యతడు నమ్మిన ఒక పిచ్చివాడు 
నాచ్చేపె కురికి కంఠము పట్టుకొని చంప (పయత్నించెను). 

974. సా. బా: (శంకరరావు మరియు నాచ్చేతో) _15 రూపా 
యలు దక్షిణ యిమ్ము! 

శంకరరావు : బాబా! నా దగ్గణ ధనము లేదు, 

సా. వావ; నాకు 80 రూపాయలు దక్షిణ యిమ్ము, 
శంకరరావు : నావద్ద ధనము లేదు బాబా! 

సా. వా; నాకు 64 రూపాయలు దక్షిణ తెమ్ము, 





నాచ్చ్నే : (అంతట) బాబా! మేము పేదవారము, అంత పెద్ద 
| మొత్తము లీయ సమర్థులము కాము, 


సొ. బా; అయితే (పోగుచేసి యోయుడు! 


తరువాత కొంత కాలమునకు (1918 లో) బాబా జబ్బు పడెను, 
బావా ఆరోగ్యము హొందుటకు పెద్ద సప్తాహము కావింపబడినది, పేదలకు 


174 థ్రీ సాయీనాథ బోధాఘృతము 


అన్నదానము కావించుటకె చందాలు “వసూలు” చేయబడినవి. శంకరరావు, 
నాచే లిరువురు కలిసి చందాలు (పోగుచేసి పంపిరి. ఆ పంపిన ధనము 
సరిగ 64 రూపాయలు మాత్రమే. 


సీ. దీక్షిత్తు కుమారుడు 


$75, 1918 లో బాం(దాలో నున్న కుమారుడు జబ్బుగా నున్నా | 
డని, హ. సీ, దీక్షిత్తునకు ఉత్తరము అందెను. అతడు వెళ్ళుటకు బాబా 
అనుమతిని రను 


సా, బా; నీవ వెళ్ళవలదు. ఆ పిల్లవాని నిక్కడకు పిలిపింపుము. 
సీ. దీక్షిత్తు, కుమారుని షీర్షికి పంపుడని ఉత్తరము వా?సె 
కాని, లు సమోషించు చుండెనని, షీర్దియందు వై ద్య వ. 


విద్యా సహాయముగాని దొరుకుట దుర్హభమని, ఆ బాలుని కది తగిన ప్రదేశము | 
కాదని తిరుగు జచ్లాబు వబ్బెమ.. 





“సా, బా; అది లక్ష్య పెట్టకుము. పిల్లవానిని వేలిపింపుము. 

ఆ బాలుడు ష్‌ర్టికి గొవిరాబడెను. త్వరలో ఆరోగ్యము వడ సెను, 
తరువాత. 2s 11- 1918 న పరీక్షలు [పారంభింపబడునని, పిల్లవానిని 
వెంటనే పంపుమని బాం|దానుండి ఉత్తరము వచ్చెను. 

. పా. బా: అ బిడ్డను పంపవలదు. " 

పరీక్షలు 2-11:=1918 నుండి, 6-11-1919 కి మార్చబడినవని 
ఆ తేదీనాటికి పరీక్షలకా బాలుని పంపుమని మరల ఊఉ తరము వచ్చెను. 

సా. బా; ఆగుము! మనము చూజెదముగాక! 


6౧-11-1918 వాటికి బాలుని పంపలేదు. 








పరీక్షలు 18-11-1918 వాటికి మార్చబడినవని మరల ఉత్రరము 
హె. పీ. దీక్షిత్తునకు, అందెను 








శ్రీ సాయీబావా అభయ (దానములు, సూక్తులు 1౯౩ 
జోగ్‌నకు గోదావరీ జలము = 
ళ76. వాపూసాహెబ్‌జోగ్‌ : (1910 నవంబరులో) బాబా! గోదా 
వరి _ స్నానమునకు రేపు వేళ్లుటకు నా we రప పర్వదినము, 
సా.బా; వెళ్ళవలదు, 
జోగ్‌ అసంతృప్తి పఠతి షీర్షియందే నిలిచెను, 
మఖజునాటి ఉదయమున అ జనులు వావాదగ్గజకు పరు 
వె త్తికొని వెళ్ళిరి. 
గామ జనులు : బాబా! (సర్కారువారు 1912 నుండి నీరు 


అందించునట్లు ఊ త్రరువు లిచ్చినను) క్రొ శ్రగా తవ్వబడిన కాలువనలద్వారా 
గోదావరి జలము మన షీర్తిలో నికి వచ్చుచున్నవి, 


సా బా; జోగ్‌! భగవానుడెంత దయామయుడో చూడుము, 
877. వాపూసాహోవ్‌జోగ్‌ పితృ (శాద్దము సమీపించు చుండెను, 
జోగ్‌ : (బాబాతో) బాబా! కోచర్గామునకు వెళ్ళి నా తండిగారి 
శాద్ధమునకు మాశాఖ (వ్రాహ్మణులను తీసికొనివచ్చుటకు సెలవిమ్ము 
నాశము. “నీత వెళ్ళనక్కణలేదు. 
జోగ్‌-: దాదా! కారిద్దము మానుకొనుమందువా? . 
సా. వా; ఇంక నాలుగు రోజులు we కలదు. మనము 
చూచెదముగాక! 
రెండు రోజుల తరువాత జోగ్‌ ప్‌ై దగ్గణకు వెళ్లెను. 
జోగ్‌ : నాశాఖ బ్రాహ్మణులు, నాకు కావలయును. . నన్ను వెళ్ళి 
నిమ్ము వావా! 
చ వారు వత్తురు. జ: 
జోగ్‌ ఏ వారు. శ్రాద్ధము విషయమై ఎల్లెతిగివత్తురు? నా శాఖ 
వారగుదురా? 


సా. బా: అవును. 


176 శ్రీ సాయీనాథ బో ధామృతము 
శాద్రదినము “పున్‌టంబా” నుండి యిరువురు బాహ్మణులు బాబాద గ్గణకువచ్చి 
మాకిచట (బాహ్మణ భోజనము దొబకునా?” అని అడిగిరి. 

సౌ. బా: జోగ్‌ ద గ్గణకు వెళ్ళుడు! 


వారు జోగ్‌ దగ్గబికు వెళ్ళిరి. ఆ వచ్చినవారు తన శాఖవారును, 


శా స్త్రపారంగతులును, “పితృ శ్రాద్ధము జరిపించుటకు సమర్ధులని జోగ్‌ తెలిసి 
కొనెను. 





జోగ్‌ యిచ్చిన అప్పు (=280) 
978. జోగ్‌ చారంగాబాదులోని ఒకనికి రు. 1400 లు అప్పు 
ఇచ్చెను. ఆ నోటు వాయిదా కడచిపోవు ముందు శ 3 
జోగ్‌ : దాబా! బొరంగాబాదు వెళ్ళుటకు నాకు సెలవీయుము. 
సొ. చా: అప్పు తీసికొనిన వాడే స వచ్చును. అప్పుడతని 
నడుగుము, 


జోగ్‌ : (ఊదిక్తుడై ) నన్ను శి 8 వేల రూపాయలు నష్టపడు 
మందువా? రేపటి నుండి మోపూజ ఆరతులు నేను చేయను. ధనము లేక 
నేనిక్కడ ఎట్లు [బతుకగలను? 


సా.బాః: నీ ధనమెక్కడకు పోవును? ఇంటిలో 'ప్రశాంతముగ 
కూర్చుండుము. అది వచ్చును, 


జోగ్‌ : సీ మాటలు వినజాలను. వాడు తనంతటతానే వచ్చునా? 
నేను వెళ్ళినను నా మైకమును చెల్లించలేదు. దావా” వేసినగాని నా 
పెకము తిరిగి యాయడు. 


సా_బా;: ఆ విషయమట్లుంచుము! 


జోగ్‌ తానిచ్చిన ధనము తిరిగి రాబట్టుకొను ఆశ వదులుకొనేను. ఆ 
నోటు వాయిదా వెళ్ళిన తరువాత కొంతకాలమునకు అ అప్పు తీసికొనిన వాడు 
వచ్చి అతనికి జోగ్‌ ఇచ్చిన అనలు రు. 1400 లను ఈయబోయెను. జోగ్‌ 
సమ్మతింపలేదు. 


సా. బా; జోగ్‌! తీసికొని నోటు రద్దు [వాసి యిమ్ము! 


శ్రీ సాయిబాబా అభయ ప్రదానములు, సూక్తులు We 
అంతట జోగ్‌ తీసికొని ఆ "పెకమును బాబాముందు పెట్టెను. బాబా 
దానిలో కొంత తీసికొని మిగిలినది జోగ్‌నకు ఇచె ఎను, 
నార్కే ఉద్యోగము ఆ సా. ధర్మక రృృత్వము. 
379. (918లో) జి. జి. నార్కే తల్లి :' (బాబాతో) నా బిడ్డ 
పెక్కు తావులకు అటు నెటు |త్రెప్పబడు చున్నాడు. "వానికి స్థిరమైన ఉద్యోగము 
, అభింపలేదు. బాజా! వాని నొకచోట స్థిరముగా నిలుపుము! 
| సా. బా; చే నతనిని పూనాలో స్థిరపజిచుదును. 
| మూడు సంవత్సరముల తరువాత కాశీ కళాశాలలో  ఉద్యోగమునకు 
॥ అవకాళము కలిగెను. 





జి. జి. నార్కే: చావా! దానికి ప్రయత్నింతునా? .. న 
సా. బా; మనకు కాశీతో ఏమిపని కలదు? మనకు పూనాకు - 


| ' సతారాకు పోవలయును. 
| 1017న పూనాలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో త వ 
॥ ప్రకటింపబడెను. a 


yi "A 
a 


జి. జి. నార్కే ౩ బాబా! దీని నభ్యర్తించ క 

స్యా బావ. కానిమ్ము! (వయత్నింపుము! 

(తరువాత) సా. బా: _నార్కే ఎక్కడకు వెళ్ళినాడు? 

' భక్షులు : Mes పయత్నమున. నతడు పూనాకు వెళ్ళెను... 

| _ సాం బావ అల్లా అనుగహించును. అతనికి చిడ్డలు కలరా? 

| 'భకులు : ముగురు నలుగురు పుటిరి. కాని పసివారుగనే మరణించిరి 
_సా=- బా; అన్నుగహంచును. య. 

1918 లో నార్కే పూనాలో ఉదోగ్యమును సంపాదించుకొనెను. 
1918 తరువాత జనించిన బిడ్డలు ఇప్పటికి జీవించి యున్నారు, 


380. సా.బా: (1913న వో నార్కేతో) నీ మామ "బూటీ” 
చట నొక దేవాలయము నిర్మించును.. నీవు దానికి కి ధర్మకర్త ర్హవగుదువు. 


ట్ర 








178 శ్రీ సాయినాథ బోధామ్యృత్‌ ము 


1916-18లో సాయీ దేవాలయము నిర్మింపబడెను. 1918 తరువాశి | 


సాయీ సంస్టానమునకు నార్కే ధర్మక రయై 
యాజమాన్యము వహించెను. 


881. సా.భా: (యం, 

మూర్చ కలుగును. (నీ గంటల తరువాత ఆ బిడ్డకు మూర్చ వచ్చెను). 
. కల్యాణ్‌ నివాసి - కార్టిక్‌ 

382. 

వచ్చి బాబాను దర్శింఛినపుడు) స్వాగతము!. సాహుకార్‌ | 


అ 


కార్డిక్‌ - ఆ సమయమున దుర్భర దారిద్యముననున్నవాడు. ఆ మెదప | 
పెక్కు సంవత్సరముల కతడు ఒక పెద్ద సాహుకారు (కోటీశ్వరుడు) అయ్యెను, | 


శ్యామా వదిన - శ్లేగు వ్యాధి 


లి87. శ్యామా -హసోదరుని భార్యకు ప్రేగు జ్వర మేర్చడి, పా త్తికడుు. 
కింద బొబ్బ పొడమినది. శ్యామా సోదరుడు షేర్ణికి వేగముగ వెళ్ళి “ఉగ | 
తీసికొని తన వెంట రమ్మని కోరెను. శ్యామా ఉధిని ప్రసాదించి వెళ్ళుట | 


'సెలవిమ్మని బాబాను కోరెను. 
సా. బా: 


తిరిగి రమ్ము - ఇప్పుడు వెళ్ళవలదు. 


ఆ "ఉధి"” ఉపయోగింపబడెను. ఆ రోగి న్వన్రత గనెను. మబు | 


నాడుదయమున శ్యామా అచటకు వెళ్ళగా అతని వదిన “కాఫీ” 
చుండెను. శ్యామా తిరిగి వచ్చి - 


శ్యామా : దాబా! ఎట్టి అద్భుతలీలలు నీవు కావించుచున్నాడవు! 


సా. బా: ఆ ప్రశంస యంతయు ద్వైవమునకే. 
సేవకుడను మాత్రమే. 


బల్వంత్‌, జి. కపర్దే = సేగు (521 చూడుడు) 


884. 1911లో షిర్దియందు సేగు వ్యాధి వ్యాపించెను. బల్వుంత్‌, 


సమాధి మందిరము యొక్క | 


డబ్ల్యు. (వథాన్‌ నతితో) న్‌ బిడప \ 


సా. బా: (కల్యాణ్‌ నివాసి కార్డిక్‌ (ప్ర ప్రథమమున పజ | 


ఇప్పుడు “ఉఊధి' పంపుము - దైవము మన ప్రభువు. ఈ | 
జ్వరము - బొబ్బ వానియంతట అవే శమించును. రేపు ఉదయమున వెళ్ళి | 


వా నాళ చు | 
ఖు సిద్దవర 


నేను భగవానుని ' 


dt 


చెప్పబడును, 


శ్రీ సాొయీవాబా .అభయి' 'ప్రదానములు, సూక్తులు 179 


జి. కపర్ణేకు జ్వరము, బొబ్బలు నేర్చడెను. బల్యంత్‌ తల్లితో నామెబిడ్డ 
పాములను రక్షించుట కాతని వ్యాధిని తానాకర్షించు కొంటిని అని eg 
ఆ పేగు బొబ్బలను తన దేహమున చూపెను. 

సా. బా: (జి.యస్‌.కవర్లేతో) నీ కుమారుని బల్వంతును రక్షించితిని. 


ఆ ఆజ్ఞలు అవితధములు - (తిరుగులేనివి. 


ఆదమ్‌ దలాలి - అపరాధ ఆరోపణము 
లిరిర, ఆదం దలాల్‌ : బాబా! అనా్యయముగ తీవమైన నేరము 


| నాపై ఆరోపింపబడినది. 


సా. బా; భయపడకుము! అన్నియు చక్కబడును. 
ఆదం దలాలీమై నేరము |త్రోసివేయబడెను. అతనిని ప్రభుత్వ పక్షమున 


| సాక్షిగ తీసికొనిరి, 


హెచ్‌.యం. పెన్సే - నేరము తీర్పునుగూర్చి పై కోర్టునకు అద్ది. 
586, నాన్నే : (బాబాతో) బావా! హరిభావ్‌ యం, పెన్నే తాను 


నిర్దోషి యగుటచే తనే మె మోపబడిన నేరమునుగూర్చి పె కోర్చునకు అర్జి 


పెట్టుకొనినాడు. నీ అనుగ్రహము - సహాయము కోరుచున్నాడు. 
సా. బా; ఎట్టి అందోళన చెందవలదని అతనికి చెప్పుము. పై 


| అధికారులు అతడు నిర్దోషియని తీర్చు చెప్పుదురు. 


(అతడు నిర్దోషియని తీర్చు చెప్పబడెను, 
ఒక [బాహ్మణుని మరణ దండనము 
987. సా. వావ నాలుగు రోజులలో అతడు నిర్జోషియని తీర్చు 


(ఆ విధముగ జరిగెను). 
విద్యార్థులకు (పరీక్షలో) బాబా సహాయము 


1. కెండల్కర్‌ (చూ. 867) 
ని న మి[తుడు (చూ, 867) 
లి, - దీక్షిత్‌ కుమారుడు (చూ, 375) 


విజయము స్ట. 


180 శ్రీ సొయీనాథ బోథా మృుతము 





4. వైద్య విద్యార్థి ' 


888. 1917లో ఒక వైద్య వద్యార్ది పరీక్షకు onal 


| క 
ఆతని స్వప్నమున బాబా దర్శనమిచ్చి యిట్లనెను. | ॥ 


సా.బాః నా కడుపు ( పేగులు) నొప్పిగా నున్నది. సీవు వై వై ద్యుడవు.. 
నాకు చొషధము తీసికొని రమ్ము. 


సా. బా: పొమ్ము! మందు తీసికొని రమ్ము! 


ఆ విద్యార్థి లేచి లోవలికి వెళ్లెను. బాబా అదృష్యడయ్యెనుం. అత 
పరీక్షయందు కడుపునొప్పికి సంబంధించిన (ప్రశ్న నడిగిరి. 





_ దాబా - నంన్క్యృతము బోధించుట | 

$89. సబా: ముకుంద లేలోస్రి యెదుట నీ శ్లోకము | 

నుద హరించెను. - 
"అపిచేదపిపాపేభ్యః నర్వేభ్యః పాపక్య త్తమః 
నర్వంజ్ఞాన ప్ల స్త వేనై వ వృజినం సంతరిష్యసి” 

(చూ. శిరలి-ఎ) 


$90. సొ. జో! ss నిమోన్కర్‌ తో) కాకా! నీవు పారాయణ 
మేల చేయవు? 





ia 


నో. ని? బోబొ! నాకు సంస్కృతము రాదు, 
సా. బా; నందేహింపకుము. మసూదే ఆయీ నీకు నంస్మ్కృతమును 
బోధించును. క్రమముగా నీవు నేర్చుకొందువు. (పారంభీంపుము. | 
సానా స (పారంభించి, త్వరలో అభివ్యద్ధిపడసి సంన్క్య్యుతమున | 


పండితులైన హ, సీ. దీక్షిత్తునకు, బాపూసాహెబ్‌జోగ్‌నకు  “జ్ఞానేశ్వరిని” 
వివరింప దోడగెను. | 


సాం భా? (నా. నితో) మన మీతరులకు విషయములు ) వివరింవనేల? 
అది మనకు అహంభావమును, స్వాతిశయమును కలిగించును. 








శ్రీ సొయీవొబా అభయ (పదానములు, సూక్తులు మ 


బాబా - బౌషధ యోగములు (నిర్జెేశించు బొవధములు) 

391. సా. బా; దేవాలయ సమీపమున నీ దగ్గరకు వచ్చు నల్ల 
కుక్కకు పెరుగు కలిపిన అన్నము పెట్టుము. (ఇది చలిజ్వరమునకు బాబా 
తెలిపిన బొషధ యోగము) ఆ విధముగ చేయబడెను. నివారణ 
మయ్యెను, 

92. సా,బా; కాకామహాజని! ప తిని, నీరు (తాగుము, 
నీ పాయువు (మలద్యారము) గట్టిగ మూసికొనినది, (అతి సారమున కిది 
చాషధయోగము. అతిసారము శమించెను), 

8908. సా.బా: (బూటీతో) విరేచనమునకు వెళ్ళకుము! వాంతి 
చేయకుము, (బూటిీ విరేచనములు వాంతులు ఏ బౌషధములు లేకయే 
నివారణమయె్యను). 

894. సొ.బా!: ఆతని (బూటీ) కలరా వ్యాధికి బాదము, క్రీము 
బాదముపవ్వు, "ఆ(కోటి' కాయపప్పు కషాయము పాలలో జేర్చి నా 
(ఆ పానీయము స గ నివారించెను).. 

895. సా.వా; బాగుగ వెచ్చచేసిన కలబంద నొప్పెగలభాగమున 
కట్టుమనుము. ఆ నొప్పి శమించును. [ఇది ఒక సేవకుని నడుము నొప్పిని 
నివారించెను. 

896. ఆర్‌. ఆర్‌. సామంతు బిడ్డల అతిసార వ్యాధికి బాబా శరా” 
వ. పిండితో సిదపఅచిన ఒక క్రీపి ఆననము) బాషధయోగముగ 
పెను. 'శీరాతో వారి వ్యాధి ఉపశమించెను]. . 
బాబా - కర్మ సిద్దాంతము 
డాక్టరు జీ. కీల ౫ నర. 


897. డాక్టరు జి. పిళ్లై : నారకురుపుచే మిక్కిలిగ బాధపడుచు 
(హ.సీ.దీక్షిత్తుతో) కాకాసాహెబ్‌! ఈ నారకురుపు బాధ దుర్భరముగనున్నది. 
దీనికంటె మృతియే మేలనిపించుచున్నది. ఈ బాధ పూర్వ కర్మానుభవమ్మే 

సందేహములేదు, బావాదగ్గణకు వెళ్ళి ఈ బాధను ఇంతటనాపి శేషించిన 
పూర్వకర్మఫలము నింక 'పది జన్మములలో అనుభవించి క్షయింప జేసి 
కొనునట్టు అను[గహింపుమనుము, 


182 శ్రీ సాయినాథ బోధామ్యృతము 

సీ, దీక్షిత్తు బాబాదగ్గణకువెళ్ళి అతని |ప్రార్థనమును విన్నవించెను. 
సొ. బా: భయవపడవలదని ఆతనికి చెప్పుము. ఇంక వదిపుట్టువులేల? 

పది దినములలో ఆ బాధయంతయు పూర్తి చేసికొనగలడు. భక్తుల లౌకిక 

పారలౌకిక (ఆధ్యాత్మిక) శేయమునుగూర్చుటకే సాధుసత్చురుషులు పొలుతురు* 


దీనికై పిశ్ళె కోరుచున్నది మృతినా? ఆతని నిక్కడకు గొసిరతక్మ. అతనిని 
చీకాకు పడనీయకుము. 





ఆ డాక్టరు బాబాదగ్గజకు వచ్చెను. బాబా ఆతడు విశమించుటకు 
తనదిండు నొసంగి యిట్లనెను. "దీనిపై నానుకొనుము. వ్యర్థాలోచనలను 
విడువుము. నీకాలు చాచుకొని నిశ్చింతగ నుండుము. నిక్కముగ అను 
భవింపకయే కర్మము విరుగడకాదు (తీరదు) అది సత్యము. సుఖదుఃఖములకు 
కర్మమే కారణము. నీకేది యెటుల ప్రా ప్టించినను సహింపుము. అల్లామాలిక్‌ | 
దై వము సర్వనియంత - రక్షకుడు. - ఎల్లపుడా [వభువునే తలంపుము. ఆత 
డెల్లరను కాపాడును. - ఆ స్వామికి సంపూర్ణ శరణాగతిజేయుము. ఎల్లపుడా 
పిభువును గూర్చియే తలంచుము. ఆ స్వామి యేది యెట్లు కావించునో నీవు 
తెలిసికొన గలవు. 

ఆంత నా. గో. చందోర్కరు ఆ గాయముమై కట్టుకట్టెను. 

సా. బా; దానిని తిసివేయుము. నానా పిచ్చివాడు. అది నిన్ను 
చంపును. ఇపుడొక కాకివచ్చి ఆ గాయమును పొడుచును. అది నీకు 
క్షేమము కలిగించును. 

మరునాడు అబ్దుల్‌ [క్రిందికి మెట్లుదిగుచు, చూడక తన పాదమును పిళ్ళె 
కురుపై నిలిపెను. హత ఆ పుండు |తొక్కబడెను. అందలి పురుగును 
వెలుపలకు తా. డాక్టరు పిశ్ళె మిక్కిలి బాధతో పెద్ద పెట్టున కేక 
పెట్టెను. తరువాత - 


పిళ్లై: బాబా! ఇకమీద ఆ కాకివచ్చి నా పుండును పొడుచునా! 

సా. బా: రాదు. ఆ కాకి (అబ్బుల్‌) వచ్చినది. ఆ పుండునగల 
పురుగులు వెలార్వబడినవి పొమ్ము! వాడలో విశ్రమింపుము. 
ఉధిని లోపలికిగొనుచు, పుండుపెన అలదుటచేత ఏ ఇతర జబొషథము 
అతో నిమిత్తము లేకయే పది దినములలో ఆ హు. 


ర్రిగ నివాద౭ణ 
మయ్యెను. 





శ్రీ సాయీవాబా అభయ (పదానములు, సూక్తులు 160 


శరణాగతుడు - కర్మము నతి కమించుట 
ధీమాజి పటేల్‌ 


898, పూనా మండలమున జున్నేర్‌ క! గ్రామమున భీమాజీవటేల్‌ 
కలడు: విడువని జ్వరము, నెత్తురుకశ్తె, జీర్ణాశయ బాధతోగూడిన క్షయవ్యాధి 
కలిగెను. కావించిన చికిత్స లన్నియు వ్యరమయ్యెను. నా.గో. చందోర్కరు 
అతనిని సాయీనాథుని దగ్గణకు పంపెను, భీమాజీని టాంగా నుండి దింపుటకు 
నలుగురు మనుష్యులు సాయపడవలసి వచ్చెను. శ్యామా ఆతనిని బాబాద గ్గణకు 
జేర్చెను, 

నాాబాః శార్యామా! ఈ దొంగను నా దగ్గజకు గొనివచ్చి యంత 
బాధ్యతా రూపమగు బరువు నా భుజములమై నిలుపుచున్నాడవు! 


అంత భీమాజీ తన తలను బాబొపాదములమోపి, "ఓ దీనబంధూ! 
నేను దీనుడను. నాపై జాలి వహించి అను[గ్రహింప [పార్దించుచున్నాడను” 
అ నెను, అ 


బాబా తన వై ఖరిని మార్చి చిరునగవుతోవ నాతనితో నిట్లనెను. 


సా, బా; నిలువుము! ఆందోళన విడువుము! అవివేకులు విచారము 
వహింపరు. నీవు షీర్షిని మెట్టిన తోడనే నీ పూర్వకర్మ ఫలానుభవములు 
తీరినవి. అతి కఠిన కష్టములచే కృశించి కృంగిన జనులు ఈ మనీదునందలి 
మెట్లెక్కినతోడనే ఉద్దరింపబడి సుభానందముల బడయుదురు. ఆ ఫకీరు 
(దై వము) మిక్కిలి దయామయుడు. నీ వ్యాధిని నిర్మూలించును ఆయన 
పేరిమను (ప్రదర్శించును. సకల జీవుల యెడ దయ గలవాడు పొమ్ము! 
భీమాబాయి యింట నుండుము, 

ఆ విధముగ భీమాజీ షీర్షి యందు ఫీమాబాయి యింట బాబా వ్రసాదించిన 
ఉఊధి మాత్రమే యపయోగించుచు నుండెను. మొదటి రోజున బాబా 
స్వయముగ ఉధిని అతని నుదుట నుంచి తన అభయ హ సము ఆతని 
శిరముమై మర్చి అన్నుగహించెను, 


సా. బా: భీమాజీ! నీ విడిదికి నడిచి పొమ్ము 


184 శ్రీ సాయీనాథ బోధామృతము 


ఆ పటేల్‌ యెవరి సహాయము లేకయే తన బండిదగ్గణకు నడిచి వెళ్ళను. 
బాబా యే బొషధము లీయలేదు. అన్నిటికంటె బలీయమైనది, సమర్థమైన 
దానినే (ప్రసాదించెను. భీమాజీ రెండు కలలు కనెను. మొదటి స్యప్నమందు. 
అతడొక వాలుడుగ నుండెను. ఉపాధ్యాయుడతనికి పాఠము బోధించుచు 
బె త్తముతో అతి కఠినమైన దెబ్బలు కొట్టెను. అతడా నిద్రలో పెద్ద పెట్టున 
అబిచుచు యేడ్చెను. రెండవ కలలో నెవరో అతని ఖొమ్ము. పెకెక్కీ దానిికు 
పెద్ద రుబ్బుడు బండను అటునిటు పొరలించినట్లు కనెను. అతని (పాణములు 
పోయినంత బాధ తోచినది. అంతట నితడు మేల్కొనెను. ఈ రెండు 
స్వపవ్నములలో అతని జాడ్యమడుగంటెను. ఆతడు మెల్లగ మసీదునకు వెళ్ళి 
బాబాపాదములకు [మొక్కెను. ఒక నెల బాబాదగ్గజ గడిపి సంపూర్ణమగు 
ఆరోగ్యము బడసి స్వగామమునకు తిరిగి వెళ్ళెను. 


పోరబ్దము, వ్యతిరేకముగ నున్నను బాబా సంతతి నను(గగ్రహిం చుట 


వర్రిర, పర నివాపి “సింధియా” అను నతనికి ఏడుగురు పుత్రికలు 
జనించిరి - కాని, కుమారుడు కలుగలేదు. 


1908 లో నతడు “గంగాపూర్‌” నకు వెళ్లి, దత్తస్వామిని పుత్రుని 
పిసాడింపుమని ప్రార్థించి, సంవత్సరము లోపల కుమారుడు కలిగిన ఆ 
వీడను స్వామి దర్శనము చేయించుటకు గంగాపురమునకు తీసికొని వత్తునని 
మొిక్కుకొనెను. 12 నెలలలో అతనికి కొడుకు పుట్టెను. కాని ఆతడా బిడ్డను 
గంగాపూరునకు తీసికొని వెళ్ళలేదు. 1911 నవంబరు అల షీర్టికి వె వ 
బాబాను సందర్శించెను. 

Rae సా. బా: ఏమి! స్‌ గర్వించు చున్నావా? నీ (నశీబ్‌ క్‌) ముఖమున 
వా9ియబడిన [వాతలో ప్యుతహై ప్రి పి యెచట కలదు? (తన శరీరము జూపుచ్చు 
ఈ శరీరమును చీల్చి నీ కుమారుని (పసాదించితిని. 


దామోదర్‌ రసానే విషయమునగూడ. అతని జాతకములోని (గ్రహా 


దోషములను. సైతము (కోపి రాజని ఆతనికి. దాబా. సంతానమును (వసా 
దించెను. 


(గమనిక) మాంత్రిక విధానములలో వాదా పద్దతులను పోల్చి 
చూడుడు! ్‌ 


శ్రే సాయీబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 165 


శ్రీమద్భాగవతము 5 (19) 25 - 26 కాశ్యపుడు పుంసవన [వతము 
నోధెంఛిన ఘట్టము. 
ఎతచ్చరిత్వావిధివద్వతంవిభో। రఖీప్పితార్థంరభ తేపుమాని హ 
త్రీత్వేత దాస్థాయలభేతసొభగం! శ్రియం ప్రజాంజీవపతిం 
యళశోగృహం 
కన్యాచవిందేతమస[గలక్షణం। వరత్యవీరాహత కిల్సిషోగతిమ్‌ 
చమ్య్భత (ప్రజాజీవసుతాధ నేళ్వరీ సుదుర్భగాసుభగారూ పమ(గ్యమ్‌॥ 
_ బాబా - బౌషధము లేకయే వ్యాధి నివారించుట 
£00. సా, వా; (దూర గామమున భార్య వ్యాధిగ న్రయెయన్న 
మహల్సావతితో) నీ భార్య కంఠము. వాపువే మిక్కిలి బాధవడుచున్నది' 
నేను నివారింతును. అది ఇతరుల వలన సాధ్యముకాదు. 
మహల్ఫాపతి ఆ కంఠమువాపు విషయముగాన్సి మజి యే జబ్బు 
విషయముగాని యెజుగడు. అతని భార్య కంఠమువాపుచే బాధపడినట్లు, 
| నివారణమైనట్టు అతనికి తరువాత ఉ త్రరము అందెను. 
హ, సీ. దీక్షిత్తు సోదరుడు 


| 401. హ, ఫీ, దీక్షిత్తు సోదరుడు నాగపూర్‌లో వ్యాధ్మిగస్తు డె డె 
| యుండెను. ఆ విషయమును తెలుపు జాబు దీక్షిత్తు షీర్డియందు బాబాదగ్గణ 
నుండగా అంటెను. య | 
| హ. సీ. దీక్షిత్తు : బాబా! (నా న. నే నెట్టి సహాయము. 
| చేయలేని స్థితిలో నున్నాడను.. శ్రా తన 'తమ్మునకు తానే రూపమైన, 
| సాయము చేయలేకునా డను అని భావము). ఖా 
| సా. బా: నేను మిక్కిలి సహాయము చేయనున్నాను.. 
బాబా పలికిన పలుకులలోని శక్తి హం. సీ. దీక్షిత్తునకు తరువాత 
చిదితమైనది. దీక్షిత్తు బాబాతో మాట్లాడుచున్న సమయమున నాగపూర్‌లో. 
నున్న ఆతని సోదరునిదగ్గణ కెవరో వెళ్ళి, ఇక్కడ బాబాపలికిన పలుకులే 
“నేను వ సహాయము చేయనువా స అని పఠిక్కి అతనిని ' స్వస్టుని : 
గావించెను. యం. ప ne 





186 శ్రీ సొయీనాథ జోథామృత్‌ ము 


బౌబా తన ఇచ్చాశ క్తి కి నితరులలో గలుగజేయుటి 
ఇతరుల బుద్ధులను నియమించు క్తి 

(1) జి. యస్‌. "కపరేవె నేరము మోపబడుట | 

402. సాొంచదాః: ఆ గవర్నర్‌ బల్లెమును చేబూని దాదాసాహాబ్‌ను | 


(జి. యస్‌. కపర్దేను పొడువ వచ్చెను. కాని నే నాతనిని తుదకు సమాధాన | 
పజచి పంపితిని. 


జ 








జ్‌ met 


[ఆ సమయమున లో కమాన్య బాలగంగాధరతిలక్‌ చెరసాలలో బంధింప | 
బడెను. అతివాదులలో ముఖ్యుడని జి. యస్‌. కపర్దేపె నేరము మో! 
అతనికిగూడ కారాగార శిక్ష విధింప [పభుత్వమువారు పయత్నించుచుండిరి. | 
“నేనిచటనుండ నిక భయమేల?” అను బాబా అభయ (వదానమస (| 
విశ్వసించి కపర్దే బాబాదగ్గణ 6 నెల లుండెను. జి. యస్‌. కప్దేమోర | 
ఎట్టి నేరము మోపబడలేదు. 

402-ఎ. యం. బి. రేగే 1914 న క్రిస్‌మస్‌ సెలవులలో  షీక్ణో | 
పియాణమై తన వెంట పి. ఆర్‌. అవస్తేనుగూడ తీసికొని రాదలచెను. కాని | 
విచారణములు పూర్తి రి అయిన దావాలన్ని టికి SS పూర్తి డి చేయు వరక ' 
న్వస్థానము విడిచి వెళ్ళరాదని ఫై అధికారులు “అవస్తేకి ఉత్తరువుల | 
పంపిరి. సాధారణముగ 2, 8 రోజులలో ఆ తీర్పులన్నియు పూ.ర్తిచెయుట 
అతనికి క సాధ్యము కానిపనియే. కాని “అవస్త పనిబూని కూర్చుండి సఫల 
యొగను.. అంతట న యూ అవస్తే = ఇరువురు ఇండోరునుండి ర లులో 
నః "మోవ్‌” అను సైనిక స్టేషన్‌ చేరిరి. అచట సైనీ 
కాధికారి ఉ త్తరువుల న (ప్రయాణీకులు: రేగే అవస్తేలుకూడ దిగవలసి 
వచ్చెను. తలవని.తలంపుగ :సేనా ధికారి.. వచ్చి, రేగే - అవస్తేలున్న పెట్టి 


వవరము లేదని. దానిలో వాది నెక్కుమనెను, . వారు షీర్డికి జేరి బాబాను 
దర్శింపగ కు 








న బు. Gen, " క నాన 
చచ IP NI చుండ, చ Toth వార్లను Bart 








స (తేగేను చూవుచు ఇ చూూతుడు!: ఈతడొక్కడు. వచ్చుటకు 
ఇత క్యూబ్య ట్ల aE 





ad 


గొనిరా పట్టుదల వహించును... 
శు నా బిడ్డలను వారు రై లునుండి దింపదలంచిరి. 





పా. బాః 
వారిని వా దగ్గరకు రానిమ్మని నేను సేనాధిపతితో 1 చెప్పితిని. 


శ్రీ సాయిబాబా అభయ పదానములు, సూక్తులు 187 


రేగే రై లుపయాణమున రాత్రియంతయ మేల్కొని బాచాభజనము 
గావించుచునే యుండెను. అతడు షీర్టికి జేరగనే - 

.సొబాః: (రేగేను చూపుచు) ఇతడు రాతి నన్ను కన్ను మూయ 
నీయలేదు, నా శయ్యచుట్టు' రాతియంతయు “బాబా! బాబా!" - అను కేకలే! 
403. సొ, బా: (బి. వి. దేవ్‌తో) ఇది 25 రూపాయలు గూర్చిన 
వివాదము! నేను తజిచుగ్గ 25 రూపాయలు ఇమ్మని చెప్పితిని. కాని అతడు 
నామాట లాలకించుటలేదు. ని లేక 4 నెలలలో నతడిచ్చును, 


| [ఆ సమయమున బి, వి. దేవ్‌నకు సెకక్ష్యకు పెంపు జీతమునందు 
| 25 రూపాయలు అభివృద్దిని మై అధికారులు నిలుపుదల చేసిరి. ని (లేక) 4 
| నెలల కావల నతడా రెంటిని బడయగలిగెను]. 

| 404. చాచా సేవకుడు “రఘ” మణి ఐదుగురు ఒక మార్యాడి 
|| కాంతను మానభంగము కావించిరను' నేరమున 6 నెలలు' కాలము చెరసాల 
|| క్ష విధింపబడిరి. రఘు. చెరసాల యందుండి ఏడ్చెను. బాబా అతని స్వప్నమున 
గోచరించి,  "మలునాడు; విడుదల యగుదువు” - అని అభయమిచ్నెను 
అంతకుముందు, నేరము తీర్నుక్ను సంబంధించిన కాగితములను చదివిన న్యాయ 
| వాదులు ఫై న్యాయస్థానమునకు "అవీల్‌” చేసిన లాభము లేదనిరి. 
తాత్యాపటేల్‌ : బాబా! అపీట్‌ కాగితములివి. 


శ _ పా. బావి వానిని భావ్‌ (యస్‌. బి. ధుమాల్‌ - నాశిక్‌ లో న్యాయ 
వాది దగ్గరకు దీసికొని పొమ్ము! 
| ఆ కాగితములను తీనికొని వెళ్ళిరి యస్‌. బి. ధుమాల్‌ క్రింది కోర్టు. 
తీర్చు - మై కోర్టుకు అవీల్‌ కాగితములు అహమ్మద్‌నగర్‌ జిల్లా మేజస్ట్రేటు 
బంగళాకు తీసుకొని వెళ్ళెను. 
జ. మేజస్ట్రేటు : నీవుదేనికి వచ్చితివి? 

ధుమాల్‌ : సాయీబాబా సేవకుడు రఘు, మజి ఐదుగురిపై చెప్ప... 
బడిన నేరము తీర్చునుగూర్చి పైకోర్టునకు అపీల్‌ అందించుటకు, 

జి. మేజస్ట్రేటు :. ఆ. విషయములేమి? 











158 శ్రీ సాయీనాథ బోధా నృుతము 





థుమాల్‌ అందలి వీషయముల సంన్తేపముగ దెలిపెను.. 


బి. మేజసేటు * అది బలీయమైన తీరుగా కనబడుచున్నదే! ఎమి | 
పిత్యక్షముగ చూచిన ఆరుగురు సాక్షులా? నీవేమి అభిప్రాయ | 
పడుచున్నావు? 
ధుమాల్‌ : ఆరుగులేమి? పాక్షిక వే షమ్యములు గల షీరివంటి | 
గ్రామములో 60 మంది (ప్రత్యక్ష సాక్షులను నంపాదింవగలరు. 
బి. మేజిశ్షే ఫ్రేంటు : నీ వటుల తలంతువా? 


ధుమాల్‌ క _తలంచుట ఏల! గాఢముగ పతాక 


జి. మేజిపే మ్రటు : మంతిది, సీ కక్షి దారుల నందరను నిర్దోషులస్‌ ' 
తీర్చు నిత్తును. నీ అపీల్‌ కాగితము లిటు తెమ్ము. | 

ఆ జిల్లా మేజిస్టేటు కింది కోర్టు తీర్పు దానికి నంబంధించిన 
_కాగితములు తప్పించుకొనక అపీలులోని విషయములను విశ్వసించి, ॥ 
వారందరు నిర్దోషులని తీర్పు నిచ్చెను. 


జి. మేజే బటు : 
డ్డ 


థుమాల్‌ : ఈ తెగలకు జేరడు. ఈ ఇరువురకు లః 


జి. మేజసేటు : ఆయన ఏమి బోధించును. 
] ధుమాల్‌ : క 


మౌ సాయిబాబా హైందవుడా? మహమ్మదీయుడా? 





దానిని తెలిసికొనుటకు నీవు స్వయముగ వెళ్ళదగును. 


ఆ రోజుననే అహమ్మద్‌నగర్‌ నుండి. ఆ విడుదల చేయబడిన వారు | 
ద్దికి తిరిగ. వచ్చుచుండగా మ | 





సా, బోవు (కొందరు గాామజనులతో) ఇక్కడకు రండు! మో రొక 
చమత్కారము (ఆశ్చర్యము) చూతురు, 


కొంచెము కాలము గడచిన పిదప యస్‌. బీ. ధుమాల్‌, ఆ విడుదల 
చేయబడిన ఆరుగురు షిర్డికి జేరిరి. అదియే చనుత్కారము. 


బాబా ఆ జిల్లా మేజే సీ9టు బుద్దిని (యేరేపించి, ఇతర కాగితములతో, 
భా... వస నిమి త్తము లేకయే ఆ ఆరుగురును 





శ్రీ సాయిబాబా అభయ |ప్రదానములు, సూక్తులు 189 


నిర్దోషులు అను తీర్చు నీయ నియమించెనని బాబా పలుకులు - ఆ మేజస్టే)టు 
కులుకులు నిరూపించు చున్నవి. 


బాబా - ఇతరుల బుద్దుల నియమించి ఆటంకములు 
తొలగించుట, 
(3) దేప్‌ - మామ్లక్‌ దార్‌, 


£05, వి. వి, దేవ్‌ బీ. ఏ. మాన్లుత్‌దార్‌. "జ్ఞానేశ్వరి ని పారా 
యణము చేయదలచెను. కాని, యెప్పుడు (పారంభించిన ఏడో ఒక 
ఆటంకము తప్పక కలుగుచుండెను. కావున బావా [పారంఖింపుమని 
ఆజ్ఞాపించు నంతవరకు పారాయణము (ారంభింవ గూడదని ఆతడు 
నిశ్చయించుకొనెను. దేవ్‌ షీర్షికి వెళ్ళి (ఆ [గంథమును తిరిగి యిచ్చునను 
తలంపున) 'జ్ఞానేశ్వరిని, ఒక రూపాయిని బాబాకు సమర్చించెను. 


సొ, వా; ఒక రూపాయి యేల? 20 రూపాయలు తెమ్ము! 


దేవ్‌ తీసికొనివచ్చి ఏ0 రూపాయలు బాబాకు సమర్చించెను. కాని 
బావా (పోత పారాయణమును గూర్చి యేమియు చెప్పలేదు. బాబా 
అను[గహమున ఆధ్యాత్మికాభ్యున్నతిని పొందుచున్న "బాలక రామమాన్కర్‌ "ను 
జేరి ఆతడు పొందిన అనుభూతులను, బొబా కరుణకాతడెట్లు పృాతుడైన 
చిషయములను వెలుసమని అడిగెను. ఆ విషయములను మటునాడు 
మ చ తెలుపుదునని బొలకరాము చె మ! మటునా డు- 


సా. బా; (డేవ్‌తో) 20 రూపాయలిమ్ము. 
దేవ్‌ ఆ పెకము బాబాకు సమర్పించి తిరిగివెళ్ళి బాలకరాముతో 
చూట్లాడుచుండెను. బాలకరాము చెప్పుట ప్రారంభించెను, 
ఆ సమయమున బాబా, దేవ్‌ను పిలువనంపెను. దేవ్‌ వెళ్ళేను. 
సా. బా: నీవేమి మాట్లాడుచున్నావు? ఎవరితో? ఎక్కడ? 
= బేవ్‌ దీక్షిత్‌ వాడలో మో గొప్పతనము, క్ర రిని గూర్చి & బాలక 


రాముతో మాట్లాడుచునా ను 


190 శ్రీ సాయీనాథ ళ"ధామృతము 


సా. చా: సర రూపాయలు తెమ్ము! 
దేవ్‌ తీసికొనివచ్చి 25 రూపాయలు బాబాకు సమర్చించెను. 
సా. బా: ఇక్కడ మసీదులో కూర్చుండుము! 


అంతట బాబా తలవని తలంపుగ మిక్కిలి అ[గహావేశమున “నా గుడ్డ 
సేలికలేల దొంగలించు చున్నాడవు? తలనెరసిన వాడవై యుండియు అట్లు 
దొంగలించుట నీ పద్దతియా? గొడ్డలితో నిన్ను చంపుదును” అని పలికెను. 


దేవ్‌ మెక్క్‌ల్‌ ఆందోళన సందు... ఆ గుడ్డ శులికటేమిటో ఆతనికి 
బోధపడలేదు. అ కోపము తుదకు దేనికి దారితీయునో ఆత డెబుగకుండెను+ 


అటుల పది నిముషములు ఆ|గహావేశమున గడచిన పిదప దేవ్‌ మణి 
ఇతరులు మసీదునకు పిలువబడిరి. 


సా. బా: తంబీభావ్‌! అ గుడ్డపేలికల విషయమై మాట్లాడుచు నిన్ను 
నొవ్వజేసితినా? దొంగతనమేదేని ఉన్న దానిని తెలుపవలయును. వేటు 


మార్గములేదు. అది అట్లుండనిమ్ము! దై వము సకఅమును కని పెట్టి యుండును. 


అంతట దేప్‌ను 12 రూపాయలు దక్షిణ నడిగెను. దేవ్‌ తెచ్చి యిచె వ 
సా. బా: (దేవ్‌తో) సీవేమి చేయుచున్నావు? 


జల 


దేవ్‌ : ఏమియు లేదు. 


సా, బాః వాడలో (పతి ఉదయము పారాయణము చేయుచుండుము. 
నేను నీకు పూర్ణమగు చక్కని'జరీఅంచు కాలువ బహూకరింపద లచి యుండగ 
చినిగి చీకిన గుడ్డలకై వెళ్ళి నీవు దొంగలింపనేల? 





దేవ్‌ జ్ఞానేశ్వరి 
ఆటంకములు కలుగలేదు. బాబాయొక్క మహాద్భుత నియంతృత్వ దివ్యశక్తి 
సంపదల దెలుపునది స్వకీయానుభూతి; కావున, ఇతరుల అనుభ వముల గూర్చి 
తెలిసికొనవలసిన అవసరములేమ. అట్టి స్వానుభవమే చక్కని జరీ అంచు 


శాలువాయని - ఇతరుల, అనుభ అతులగూర్చి వారి వీరివలన వినుట చినిగిన 


గుడపేలికలను దొంగలించుట - యని, దేవ్‌ (గ్రహింవగలిగెను. 


పారాయణము [పారంభించెను. ఇక ఆతని కెట్టి. 





శ్రీ సాయోబాబా అభయ [పదానములు, నూక్తులు 191 


ఎట్టి ఆటంకములు లేకయే దేవ్‌ జ్ఞానేశ్వరి పారాయణను సౌగింప 
గలిగినను, అందలి భావమును [గహించుట యందెట్టి అభివృద్ది పొంద 
లేకుండెను. ఒకనాడు బాబా అతని స్వప్నమున గోచరించి జా 

సా. బా; నివు చదువునది బోధవడుచున్నదా? 


దేవ్‌ : (కన్నీరు స్రవించుచు) లేదు - బాబా! నీ కరుణను ప్రసరింప 
జేయవేని నేనెట్లు గహింపగలను? 
సా. వా: నీవు త్వరగ చదువు చున్నాడవు. నా పక్కన గూర్చుండి 
చదువుము, 
చెవ్‌ : దేనిని చదువుదును? 
సా, కః ఆధ్యాత్మ జూ 
' అంతట దేవ్‌ వెళ్ళి ఆధ్యాత్మ రామాయణము తీసికొని వచ్చెను. దానితో 
స్వప్న మంత మొందెను, దేవ్‌ మేలుకొనెను. 
బావా ఈ విధముగ 'గాడ్లీభావ్‌' యొక్క దురద్భష్షమును తొలగించెను, 
అతడు |పారంభించిన సత్రముల నిర్మాణము పూర్తి చేయలేకపోయెను. కావున 
అతడు సాయిబాబాద గ్గణికు వెళ్ళను, బాబా ఆతనిని చెడదిట్టైను. భాప్‌ నవ్వెను, 
అతని దురదృష్టము తొలగెను. ధనము సమకూడెను. సత్రములు పూర్తి 
యయ్యెను, 
405-ఎ, పరమానంద బాబా 
ఏ విధమైన పలుకులు వలుకకయే భక్తుల హృదయములను ఆనంద 
పీపూర్తిముల కావించువాడు, ఉదా: 1) యన్‌. జి. చందోర్కర్‌ 
2) నారాయణ ఆశమ శీ) మేనేజర్‌ సతి (సదాశివతార్కాడ్‌ సతి) 
4) జి. యస్‌, కపర్దే (యోగదృష్టిచేత) 5) దక్షిణ అఫికా డాక్టరు. 
అంతర్‌ జ్ఞానము = (బుతంభర (జ్జ) 
lye -వొఖా స్పష్టికరణము 
406. బాబా ఒక' దినమున మధ్యాహ్న హారతి పూర్తిఅయిన తోడనే 
(బాబా భక్తులెల్లరకు వారి వారి నిజా నుభవముల గుర్తింప గలుగు శవం) 


192 శ్రీ సాయీనాథ బోధామృతము 


మో రెక్కడనై న నుండుడు. మోరేమైనను కావింపుడు. ఇది సర్వ 
కాలముల జ్ఞ ప్రియందుం చుకొసుడు. మోరు తలంచునది, పలుకునది, 
కావించునది నే నెల్లవేళల తెలిసికొనుచుందును. 
స, బాబా తన సర్వజ్ఞత్వమును నిరూపించు 
స్థిర నిదర్శనములను - హం. సీ. దీక్షిత్తునకు ఎబుకపబిచుట 
407. 1917 దసరా తరువాత కాకామహాజని యజమాని (టాకర్‌ సె 
సేత్‌) జబ్బుగా నుండెను. సేత్‌ కుమారుడు మహాజనిని షీర్ణికి వెళ్ళి, తన 
తండి ఆరోగ్యమునుగూర్చి బాబా ఆజ్ఞలను తెలిసికొని రమ్మని తన తండి 
చెప్పినటుల కాకామహాజనికి చెప్పెను. హం. సీ. దీక్షిత్తు షేర్ణియందున్నవాడు 
కావున ఉ త్తరము [వ్రాయదమని మహాజని అనెను. కాని, ఆ సేత్‌ కుమారుడు 
అటులకాదు - మహాజని స్వయముగ వెళ్ళి బాబా ఆజ్ఞలను కొనివచ్చినగాని 
తన తండికి సంతృప్తి కలుగదనెను. ఆ సమయమున షీర్డిలో బాబా 
హ. సీ. దీక్షిత్తుకో “అచట జరుగుచున్న చర్చలు - ఆలో చనలు ఏమి? 
అనెను. ఆ మరునాడు. కాకామహాజని షీర్టికిజేరి బాబాను సందర్శించి, తాను 
వచ్చిన విషయమును తెలుపగా “నిన్న నేను పలికిన విషయమిదే' - అని 
బాబా - దీక్షిత్తుతో ననెను. 
_.. అంత కాకామహాజని - హం. సీ. దీక్షిత్తు ఈ విషయమునుగూర్చి 
కలియబలుకుకొని, వందలమైళ్ళ దూరమున నేమి జరుగుచున్నది, పలుకు 
చున్నది సకలము బాబా శతెలిసికొనగలడని వారు గుర్హించిరి. 
లి, బాబా గజానన్‌ మహారాజు నిర్యాణము 
408. “షగోను' నందు గజానన్‌ మహారాజు నిర్యాణ మొందగా 
షీర్డి యందు బాబా 'నా గజాననుడు దాటిపోయినాడు” - అనెను. 
_.. షేర్దిలోనివారు కొందరు గజానన్‌ మహారాజు విషయమును గూర్చి 
'షిగోను” నకు ఉత్తరము (వాసిరి. బాబా తెలిపిన దినముననే గజానన్‌ 
మహారాజు పరమపదించినటుల సమాధానము వచ్చెను. 
సర్వవ్యాపిత్వము - అంతర్‌ జ్ఞానము 
క సర్వజ్ఞత్వము అధర్వణవేద ము. క 
__ ఇరువురుచేరి ఆలోచనలు చేయచున్న వరుణుడు మూడవ వాడుగ 
జేరి సకలము నెరుగును. ౨౨... అ 





షు స Sc ec 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 193 


గగనోవరిస్టలమునకు చాల దూర మెగిరిపోయినను, వరుణుని దాటి 
హోజాలడు. 
భూమ్యాకాశముల మధ్య యింకను వీని కావల వరుణుడు చూడగలడు. 
మనుష్యుల పక్ష్మ చలనములను బ౦ధించినాడు. 
అధర్వణవేదము. 5 16-2, 4, 5. 


సకల సముచ్రములు అతని నడుము (రొండి) అయినను వరుణుడు, 


|పృతి చిందువు నందు నధివసించి యున్నవాడు. ర 16-9. 


4. దాస్‌గాణూ - పోలీస్‌ సద్‌ ఇన్‌ స్పెక్టరు పదవి 
409. సా. బా; (అపుడొక స్టోలీసు కానిస్టేబుల్‌ అయిన దాస్‌" 


| గాణూతో) గాణూ! నీ పోలీసు ఉద్యోగము విడిచి పెట్టుము. 


దా. గా: బాబా! నేను ఫొజుదారు (సవిన్సెక్టరు) నై ఒక సంవత్సరము ; 


| పనిచేసిన పిదప ఉద్యోగమును వదలుదును. 


సా, బా: నీవు దానిని పొందలేవు. 
గాణూ మై అధికారుల అనుచుతి లేకయే తన హాలిమేరదాటి నైజాము. 


' రాష్ట్రము హిలిమేరలోనికి వెళ్ళెను. అతడు తిరిగి స్వస్తానమునకు వచ్చుటకు 





! గోదావరి తీరముజేరెను. అతనిమె ఈర్ష్యగల పోలీసులు ఆవలతీరమునుండి 
అతనిగని పెట్టి అధికారులకు దెలుప వారు వేచియున్నట్లు గాణూ గు ర్రించను* 


అంతట నతడు గోదావరి జలములను దోసిటబట్టి "ఆ అపాయమునుండి (శిక్ష 
నుండి) తాను తప్పుకొనిన, తన ఉద్యోగమును విడుతునని (ప్రమాణపూర్వ , 
కముగ బాబాను ప్రార్థించెను. వెనుకకు తిరిగి నై జాము సరిహద్దువెపునకు 
దృష్టిమరల్బెను. డొంగలు కొందటు దోచిన ధనమును పంచుకొనుట నతడు. 


' చూచెను. వారిని బంధించి, ఆ దోపిడి ధనముతో వారిని తన వెంట గొనివచ్చి. 
1 తన పోలీసు క్టేషనునకు జేరెను. ఈ కారణమున తన స్థానమున విడిచి వెళ్ళినట్లు 
| గాణూ పై అధికారులకు దెలుపుకొనెను. దానిచే అతీనికి శిక్షలేకపోవుటయే 
| కాదు - ఉద్యోగాభివృద్ధికి మంచి అవకాశమేర్చడెను. అందుచే నతడు ఉఊదోక్రి 


గము విడువలేదు. ఒకనాడు తన ఉద్యోగము పనిమోద వెళ్ళచు బాబా 
కంటబడకుండుట కై షరి పక్కగా గుజ్బము పై పోవుచుండ బాబొ ఆ మార్గమున 
గాణూకు ఎదురయ్యెను. ' జ క 


DEN 


194 శ నాయీనాథ జోధామ్యతము 
సో చా; గాణూ! గోదావరి జలమును దోసిటబట్టి [ప్రమాణముచేసిన | 
వారెవరు? | 
దా. గొ: దాబా! అందేమి చెటువుగ లదు? నని ఉద్యోగమును | 
సత్యముగ విడువనున్నాడను, | 


సా. బావ; అగుము! పరిస్థితులిట్లు (అను నకూఅము ముగ) ఉన్నంత వరకు 
నా మాటలు వినవు. 





కొంతకాలము తరువాత మిక్కిలి (ప్రమాదస్థితి సు ఒక | 
నేరము చేసినవాని నుండి "వసూలు" చేయబడిన “జుల్మానా" గాణూ | 
ఆధిపత్యమున నున్న స్టేషన్‌లో అతడు లేని సమయమున ఖెల్లింపబడెను. ఆ | 
ధనము _పైఅధికారులకు జేరలేదు. కావున గాణూే పె నేరము మోపబడెను, 
అతనికి చరసాల శిక్షకూడ (పా ప్రమగు స్పితికలి గను. 


అంతట గాణూ ఆ అపాయమునుండి తవ్వుకొనగలిగిన తన ఉద్యోగమును 
త్యజింతునని ప్రమాణముచేసి బాబాను ప్రార్థించెను. బాబా అనుగ్రహమున | 
ఆ ధనమపహరించిన ఉద్యోగి పట్టుబడుటచే గాణూ ఆ నేరము - శిక్షనుండి 
తప్పుకొనెను. ఉద్యోగమును విడిచెను. | 


(5) తెంబెస్యామి - కొబ్బరికాయ. 


£10. చాస్‌గాణూ సంచారమున, తెంచెస్వామి ఆతనికొక కొబ్బరి 
కాయనిచ్చి, దానిని శ్రీ సాయీవావబాకు నమర్పింపుమనెను. కాని, మార్గ 
మధ్యమున గాణూ మీత్రులాకాయను పగులకొట్టి తినిరి, గాణూ షీర్షికి జేరి 
వట్టిచేతులతో (కొబ్బరికాయ లేకయే) వాబాన్ను దర్శించెను. ఆతనికెదురుగా 
బాబా వెళ్ళి యిట్లనెను - "ఇడుగ్లో! దొంగ, నా సోదరుడిచ్చిన కొబ్బ రికాయ 
టం 

థి. కాకా మహారాజు నిర్యాణము (214 చూడుడు) - 


: 411. దోశే పేశ్యర్‌లోని కాకామహారాజా తానా ప్లీడరు (సాతే అల్లుని 
తమ్ముడు) హెచ్‌. జి. జోషీని, మజియొకరిని షేర్దికివెళ్ళి సాయీబాబాను 
సందర్శింపుడని ఆజ్ఞాపించెను. కాని వారు కొంతకాలము వేచియుండిరి, 
_ కాకామహారాజు పరమపదించెను. వారు షీర్ది మసీదుజేరినపుడు బాబామిక్కిఠి 









ము 
శ్రీ సాయీవావా అభయ (ప్రదానములు, సూక్తులు 195 
ఎచేసిన 1 
| అ[గహావేశమున పారవళ్యసితి యందుండెను. బాబా వారిని జూచెను. “వారి 
| నిరువురను ఈ మసీదులోనికి గొనిరండు” అనెను. 
మును మసీదులోనికి గొనిరండు” అనెను 
వారు లోనికి వెళ్ళగా బాబా కాంతి వహించి [పసన్నుడయ్యెను. 
వరకు పా. వా; మిరు ముసలివానిని చంపి యిచటకు వచ్చితిరా? 
(ఇది కాకా మహారాజు నిర్యాణమును తెలుపుట) 
ఒక 7. గాడ్జిల్‌ - ప్రథమమున బాబాను దర్శించుట 
ee ఛిమళంకర్‌ నుండి ఆగమనము 
వ, ఆ. / 7 
బడెను | 412. పూనాలో భీమశంకర దేవాలయమున నున్న ఒక సాధువు 
“ | చిదంబర్‌ కేళవగాడ్డిల్‌ను షీర్దిలోని సాధువును దర్శింపమని చెప్పెను. 

అ ఆర ఆ వ్ర శ fa యుడుగ 
మును ॥ గాడ్జిల్‌ వ (పిపిథమమున ఇర్జికీ జేరి అ Oe 
య. నున్న శ్యామాతో) యిచట సాధువులు యెవరేని ఉన్నారా? చ 
నుండి |! శ్యామా : ఎవ్వరులేరు. అచట మసీదులో కూర్చున్న ఆ పిచ్చి 

| ముస్లిం ఫకీరును చూడుము! ఇచట మేము యెటిగినది అతడొక్కడే. 

1. ఏమైనను - గాడ్జిల్‌ - అతని మిత్రులు ఆ మసీదు వై పునకు కొన్ని 

| అడుగులు నడిచిరి. 
3 
Da. సా, బా: (కఠినముగ దూషించుచు) ఈ మసీదులోనికి రావలదు. - 
య | నే నొక ముస్లిమును. వెళ్ళి ఆ భీమశంకర దేవాలయముననున్న సాధువు 
ప. | కాళ్ళపై పడుడు! 
ఎరుగా | 
కాయ | గాడ్లిల్‌' ఆ 'క్షణముననే "బాబాయొక్క అంతర్‌ జ్ఞానమును. గుర్తించి, 

' బాబాయందు గాఢభ క్తి గలిగిన వాడయ్యెను. 

తి. గాడ్జిల్‌ బహూకరణములు 

౨ల్లుని 419. యల్‌, జి. ముంగే, సిన్నేరి మాన్లుక్‌ దార్‌ చిదంబర- కేశవం 
బాను గాడెల్‌ తోడను, అతని' మిత్రుడు వామనరావు తోడనుగూడి, షీర్దికి ప్రయాణ 
౨డిరి, మయ్యెను: మార్గ మధ్యమున వీరికి చేరు దినమునకు (క్రిందటి రాతి, కొన్ని. 
క్కిలి ఖర్హూరపు పండ్లు, ఒక రూపాయి, ఆఅగరవత్తులకట్ట బాబాకు సమర్చించుటకు 


గాడ్జిల్‌ (ప్రత్యేకించి యుంచెను. 





196 శ్రీ సాయీనాథ్‌ జోధా నృుతము 


సొ, బౌ: (గాడిల్‌తో) నా ఖర్జూర ఫలములు, అగరవత్తుల కట్ట, 
నా రూపాయి నా కిమ్ము! (చూ. బాబూరావ్‌ బోరవ్కే 442). 


9. బాబాను గణపతిగ గాడ్డీల్‌ పూజించుట 

414. సి. కె. గాడ్లిల్‌ సాయీబాబాను గణపతిగ హృదయమున 
భావించి సేవించు చుండెను. 

సొ. బా: ఈ టక్కరి నా కండ ఎలుకను చూచుచున్నాడు. 

(గణపతి మూషక వాహనుడు) 
10. ఆర్‌, యస్‌. దేవ్‌ అభ్యిపాయము, ఉపదేశము 

| 415. ఆర్‌. యస్‌. దేవ్‌ అకల్‌కోటకు [పయాణమై మార్గమధ్యమున 
షీర్టికి జేరెను, 

సా. బా: నేను అకల్‌కోటకు వెళ్ళితీరవలయును. 

(ఈ విధముగ ఆ వచ్చినవాని [ప్రధానాశయము బాబా వెలిబు చ్చెను) 


ఆర్‌. యస్‌. దేవ్‌ రత్నగిరియందు సం|పడాయ (వంశ) గురువు 
కలీగియు “బాబా! నాకు ఉపదేశము గావించి నా గురువు నీ వగుము” - అని 
కోర - 


సా.బా: గురువులతో నేమియు అవసరములేదు. అది (ఆ ఉపదేశము) 
అంతయు నీలోనే యున్నది. నీ అంతరాత్మను వినుము! నీవు నిర్జేశింపబడు 
విధమున బత మనము es కావలయును. నీ బోధకుడు, 
(ఆర్‌. యస్‌. దేవ్‌ హృదయము నందున్న భావము అవియే బాబా 

యీ పెన దెలుపబడిన విధమున (పతీధ్వనించు చున్నాడు). 


11... డాక్టరు ముల్కీ తప్పిదము. 
416. డాక్టరు డీ. యం. ముల్కీ “పెద్ద జబ్బుపడి వ్యాధి నివారణ 
రు (a 


మైన పిదప. షర్డికి వెళ్ళి బాబాను దర్శింతునని |మొక్కుకొనెను. వ్యాధి 
నివారణమైన పిదప వెళ్ళలేదు. ఒకపరి ఆ అభీపాయముతో “మన్మాడ్‌” 


శ్రీ సాయిబాబా అభయ |పడానములు, సూక్తులు 197 


వరకు వెళ్ళి అచట రైల్వే సేషనులోని గుమాస్తాను కలిసెను. ఆ గుమాస్తా 
సాయీబాబా ఒక అవినీతి పరుడని, అపాయకరుడని బొ బానుగూర్చి విరుద్ధముగ 
చెలిపెను. ముల్కీ అచటనుండి వెనుదిరిగి బొంబాయి చేరెను. అతని వదిన 
వాబాను దర్శించుమని గట్టిగ _పేరెపించెను. 


ముల్కీ షీర్ణికి వెళ్ళి బాబాను దర్శింపగా- బాబా ఆతని [మొక్కుబడిని 
గూర్చి మన్మాడ్‌ స్టేషన్‌లోని విషయములను మొదలగు వానిని వివరింప 
ముల్కీ ఆ రైల్వే గుమాస్తా మాటలు నమ్మినందుకు మిక్కిలి సిగ్గుపడెను. 


ముల్కి: వాచా! స్వస్టానమునకు తిరిగి వెళ్ళుటకు నాకు 'సెలవిమ్ము, 


సా. చా: మంచిది. వెస్ళుము. జ్ఞానేశ్వరి పఠింపుము. జీతము పెంపు 
మోద వీజపూరునకు నీకు బదిలీ అయినట్లుత్తరువులు నీ బల్లమోద నుండును. 


డాక్టరు తిరిగివెళ్ళి బాబా తెలిపినట్లు అతని బదిలీ ఉత్తరువులు తన 
బల్లమీద నుండుట గమనించెను. 


జి, జి. నార్కే 


12. బాబా పిచ్చివాడు. 18. భిక్షాపాత్రము 
14. కుప్పే బహుమతి 


417. ఆరతి సమయమున ఏ విధమైన కారణము లేకయే బాబా 
అత్యధిక కోపోది క్షుడెనట్లు జి. జి. నార్కే గమనించి, 'బాబా ఒక పిచ్చివాడా 
యేమి?" - అని తలంచెను. అది ఆతని మనస్సున పొడమిన తలంపు, 
తరువాత ఆ సాయంతము నార్కే బాబాపాదములొత్తుచుండగ బాబా 
నార్కేతో "నేను పిచ్చివాడను కాను" - అనెను. 


418. ఒక సమయమున వాబా జబ్బుగా నుండగ . వామనరావు 
పటేల్‌ (బి. ఎ, యల్‌. యల్‌. బి.) చాబాకొరకు భిక్షక్షై వెళ్ళుచున్నాడని 
తెలిసికొని జి. జి. నార్కే బాబాకొరకు ఆ మధ్యాహ్నమున నియామక 
గృహములందు భిక్షగొని వచ్చుటకు తనకా అవకాశము కలిగించి సేవా 
భాగ్యము |పసాదింప వలయునని కోరుకొనెను. 


198 శ్రీ సాయీనాథ జీధామృతము 


ఒక భక్తుడు : బాబా! ఈ రోజు భిక్షకొరకు వామనరావును పంప 
వలదా? 


సా. బావ: (నార్కేను చూపుచు) నా కొరకు భిక్షగొని వచ్చుటకు 
ఈతని వెళ్ళనిమ్ము! 

జి. జి. నార్కే ఆ రూపమగు సేవా మహాభాగ్యము (ఆ గొప్ప 
అధికారము) నాలుగు మాసములు పొందెను. 

419. బావా 'కుష్నీ' అను భక్తులకు పంచియిచ్చుట నార్కే 
దూరము నుండి గమనించి తనకొక “కుప్నీ” బాబా తప్పక (వసాదింప 
వలయునని తలంచెను. 

సా, బా: .(ఆతని కీయక) నీకు 'కుప్నీ' యీయ లేదని నన్ను 
నిందింప వలదు. ఆ ఫకీరు (దైవము) నాకు అనుమతి నీయలేదు. ' 

(గమనిక : “కుష్నీ” సన్యానమును సూచించును. 

జి. జి. నార్కే-గృహస్టుడుగ నుండవలసినదే కాని సన్యాసి కాదగడు.) 

15. యస్‌, బి. స్ట. - సెలవు 


420. యస్‌. బి. నాచ్నే - [వవథమమున బాబాను సందర్శిలఎయ 
బోవుచు 'కోవర్గాము” నందు దిగెను అచట "ఫేషన్‌ మాష్టరు' బాబా ఒక 
మాయావి యనియు, మన దేశమునగల పలువురు ఇం(ద్రజాలికులవలె జనులను 


మోసగించుచున్నాడనియు జెప్పెను. - ఇది నాచ్నే మనస్సున సందేహము 
కలిగిం చెను. నాచ్చే షీర్టికి వెళ్ళెను. 


సా. బావ. (నాచ్నే చూచిన తోడనే) ఏమి! మాన్లుత్‌ దారు' వలన 
సెలవు తీసుకొనకయే వచ్చితివా? 


నాచే న అవును, 
సా. బా: ఆ విధముగ |ప్రవ' ర్లింపకుము. 
తాను మావ్షుకొదారు _గుమాస్తాయనియు యజమాని. సెలవు లేకయే. : 


తాను. . వచ్చెననియు బాబా యెట్లు తెలిసికొనెనా? - యని నాచ్నే.. 
ఆశ్చర్యపడెను. బాబా తనకు మిక్కిలి. పే9మతో నొనంగిన సలహాకు, | 


శ్రీ సాయీబాబొ అభయ (పదానములు, సూక్తులు 1Yg 


సంతోషించెను. బాబా అంతర్‌ జ్ఞానము - బాబా (ప్రదర్శించిన పేమ ఆ 

స్టేషన్‌ మాస్టరు మాటలవలన కలిగిన సందేహము అన్నియు. నిర్హూతము 
అకక ఆ పనికొజకే బాబా తన అంతర్‌ జ్ఞానమును, పే9మను 
కిదర్శించినాడు, 


(16) యస్‌. వి. నాచ్చే - న అణాలు, 


421. ఒక భక్తుడు బాబాకు సమర్చింపుమని నాచ్చేకు =. అణాలు, 
కొబ్బరికాయ మొదలగునవి యిచ్చెను. నాచ్చే ఆ వస్తువులను మాత మే 
బాబాకు సమర్పించి ఆ రెండు అణాల విషయము మటిచెను, 

నాచే: బాబా! నేను తిరిగి వెన్ళటకు సెలవిమ్ము. 

సా, బా; మంచిది, 'చితాలే” మీదుగా వెళ్ళుము. కాని, ఒక పేద 
బావని రెండు అణాలను ఏల దాచుకొనెదవు?' 

ఆ విధముగ జ్ఞ ప్తిపటుపబడి నాచ్నే ఆ రెండు అణాలను సమర్పించి, 
తన విధిని నిర్వ ర్తించెను. 

సా: చా: సీవేవనికేని ఒప్పుకొంటివా - దానిని సంపూర్ణముగ. 
కావింపుము. కాదా - దాని జోలికి పోవకుము! 

(17) దాతే - నారింజలు. 


422... నాచ్చే.- “దాత్నే' తో కలసి ఒకపరి షీర్షికి వెళ్ళెను. a 
తన ఫలాహారము కొజకు తన విడిది దగ్గణి బండిలో కొన్ని వ పండ్ల 
నుంచి మిగిలిన పండ్లను గొనివెళ్ళి క సమర్పించెను. అచట జేరిన 
వారికాపండ్లు వంచిపెట్టబడెను. ఒక మార్వాడి బాలిక మటికొన్ని పండ్ల 
కొఅకు బాబాను కోరెను, : 

సొ, బాః (దాకేతోో వెళ్ళి నారింజపండ్లను తీ క్రీన్ర సుకొని రమ్ము. 

(18) రాజబల్లీ. మహమ్మద్‌ - చెట్టు పట్టా 

£28, (నాశిక్‌లోని ఒక "కంటాక్టరు” దగ్గజనుండి నూనిన చెట్టు 
పట్టాల నందుకొనుటకు రాజబల్లీ మహమ్మద్‌ నాశిక్‌ వేళ్ళెను. అవి సిద్దముకాని 
కారణమున అచటనుండి షీర్దికిజేరెను.. అతడు తిరిగి వెళ్ళదలచి బాబా సెలవు 
కోఠెను. న 


200 త్ర సాయీనాథ బోధామృతము 


సొ. బా: అతడు నీ కిచ్చుటకు సరకుల సిద్దపటుపలేదు. 


రాజబల్లీ మహమ్మద్‌ తరువాత నాశిక్‌ చేరెను. బాబా తెలిపిన విషయము 
యథార్ధమని కనుగొనెను. (చూ. లొలిల్‌-బి) 


(19) మేఘుని కులాభిమానము. 


మేఘుడు (మేఘశా్యమ) హెచ్‌. వి. సాతే (పేరణమున ీర్టికిజేరిన ఒక 
చదువురాని (బ్రాహ్మణుడు మార్గమధ్యమున బాబా ఒక మహమ్మడీయుడని 
తెలిసికొని, బాబా సె మిక్కిలి అసూయ వహించెను. కాని హెచ్‌. వి. సాతే 
ఆతనిని బలవంత పెట్టెను. మేఘుడు బాబాదగ్గజకు వెళ్ళెను. 


సా. బావ: ఆ దుష్టుని వెలుపలకు తటిమి వేయుడు! (మేఘునితో) 
నీవు గొప్పకులమునకు జెందిన [బాహ్మణుడవు. నాకు (వణమిల్లిన నీ 
కులమునకు హానికలుగును. వెడలి పొమ్ము! ఇక్కడకు రావలదు. ఆ 
అవివేకి సాహెబ్‌ (హెచ్‌. వి. సాతే) ఈ వెల్టీవాని నాద గబికేల పంపినాడు 


మేఘుడు - షిర్డినుండి వెడలిపోయి 1-1/2 సంవత్సరములు (త్రయంబక. 
క్షేతమున నివసించెను, . కడుపునొప్పి ఇతర "వ్యాధులతో బాధపడెను. 
బాబాయందు విశ్వానము కలిగి, బాబానుజేరి. 1910 లో బాబా పూజారియై 
బాబాను సేవించెను. 1912 లో నతడు మరణించినపుడు ఆతని తనువుపై 
బాబా తన హ_స్హమును [పసరించుచు ఇట్లనెను. “ఇతడు నా యథార్థ భక్తుడు”. 
బాబాను శివుని అవతారముగ మేఘశ్యాముడు సంభావించి సేవించినాడు. 


[20] యస్‌. లోండా - కులాభిమానము. 


425. _“నివాస్‌'- నివాసి “నరహరి లోండాి అను నతడు ఇతరులతో 
గలసి బాబాను సందర్శిం చుటకు మసీదు జేరెను. మార్గమధ్యమున తాను 
బాగిహ్మణుడై యుండి ఒక మహమ్మదీయున కెట్లు (మొక్కుటా! యని యతడు 
మాత్రమే సందేహించెను. తక్కినవారు బాబాపాదముల pe ren 
బాబా వారలను ఆదరించి అనుగ్రహించెను. 


లోండా, బాబాను. నమీపించి (మొక్కుదమని. తన మనస్సును 
సమాధాన పజచుకొనుచుండగా "నాదగ్గణకు రా సాహసింవకుము. వచ్చి 


శీ సాయీబాబా అభయ (వదానములు, సూక్తులు 201 
వౌ! జాగ త్త” - అని అనుచున్నాడా - యనునట్లు బాబా అతనివై పునకు . 
యంకర దృష్టిని పజిచెను. మరల మరల నతడు బాబాను జేరబోవ బావా. 
దే విధమగు చూపుజూవను, ఆతడు మసీదునుండి వెడలి బాబా యొక్క 
0 హ్మణభ క్షుడు - ఉపాసనీబాబా ఉన్న ఖండోబా దేవాలయమునకు వెళ్ళను. 
చట గూడ నాతడు నిరాకరింపబడెను. ఉపాసనీ మహరాజు అపుడు కాళ్ళను 
"చుకొని కూర్చుండెను. లోండా, ఉపాసనీబాబాను జేరి (మొక్కవలయునని 
'లుమాశలులు యత్నింప ఉపాసనీ మహరాజు తన కాళ్ళను ముడుచుకొని, 
వు (బాహ్మణుడవు, నీవు సాయీవాచాను దర్శింపజాలవు. అట్టియెడ నిచట 
త్‌ సీకేమిపని కలదు? - అనెను. 

[21] హరికనోబా - పాదరక్షలు, 

426. హరికనోబా - ఆతని మి[తులతో గలసి సాయీబాబాను 
1రీక్షైంచుటకై. బొంచాయినుండి షీర్దికిజేరెను. అతడు తల'పె జరీతలపాగ, 
%దరక్షలను ధరించెను. చెప్పులను వెలుపల విడిచి, మసీదులోనికి వెళ్ళి 
[వాను సందర్శించెను. తిరిగి వెలుపలకువచ్చి చూడగా చెప్పులులేవు. ఆ 
ప్రాంతమంతయు వెద కెనుగాని పయోజనంలేకపోయెను. అతడు విడిదికిజేరెను. 
. బాబా ఆ పొదరక్ష నొక మార్వాడి బాలునకిచ్చి, "బిడ్డా! యీ పాద. 
కక్షల నొక కరకొనకు దగిలించుకొని, "హరి కా బేటా! - జరీ కా పేటా! - 
అని అజవిచుచు పొమ్ము. ఎవరేని ఆ చెప్పులు తనవి - యనిన అతడు హరి 
ఏల్లవాడేనా? యని, అతనికి జరీతలపాగ కలదా? యని యజిగ్గె అతడే యనిన 
క్రి చెవ్వులతనికిమ్ము” అని చెప్పెను. ఆ పిల్లవాడు హరికనోబా బసదగ్గణకు 
గానే హ. క. ఆ పాదరక్షలు తనవేయని, తాను హరికుమారుడనని- తెలిపి, 
కన జరీతలపాగను చూపెను. కనోబా ఆతని తండ్రిపేరు అనగ- హరి- హరి 
కనోబా ఈ రెండును అతని పేర్లే. బావా పలుకులు "హరి కా బేటా” - దాని 
కంతయు సరిపోలియున్నది. బాబా తన పేరెట్లు తెలిసికొని ఆ పాదరక్షలను 
[పం పెనా? యని అతడాళ్చర్యవపడెను. 

[22] సోమదేవస్వామి - బాబా జెండాలు. 
| - 426-ఏ. 1911న సోమదేవస్యామి బాబాను చూచుటకు ిర్డికి 
'వశ్ళెను. అతడు మసీదుపై మిక్కిలి ఎత్తుగ రెండు జెండాలు ఎగురుచుండుట 








న 
జ 
|. గె 
| 


202 శ్రీ సాయీనాథ బోధామృతము 


చూచి, "ఈ గర్వ సూచకమైన జెండా ఎగుజువేయట సాధువినయమున 
కెంతయు దగనిది” - అని, తనలో తలంచి బాబాను చూచుట తన కిష్టము 


లపల తమాయవ పను నడుపుక 


/ 
| 
ki 


ప 
i 
స 
i 
) 


లేదని అతని మితులతో జెప్పెను. కాని వారి నిరంధమువలన బాబాను. 


దర్శించుభకై వెళ్ళవలసి వచ్చెను. మంటపమును నమిపించి, బాబా 
నేతములవంక చూచినతోడనే ఆతడుపరవప్‌డయ్యెను. అతని కానందా[శ్రువులు 
స౦వించెను. కంఠము గద్గదిగనొందెను. ఆనందమున మేనుకంపించను, 
ఆతడు బాబాను నమిపింపగ బాబా మహోగుడై కఠినముగ దూషించెను. 

సొ..చా: నీ యింటికి తిరిగి పొమ్ము - ఇకమీద నా మసీదులోనికి 
బివేశించితివా - జ్నాగ త్త! జెండా ఎగురువేయువాని దర్శింప నీ కేల? అది 
సాధులక్షణమా! ఒక నిమిషముగూడ నీ విచట నుండరాదు. 


బాబా యొక్క సంపూర్ణ అంతర్‌ జ్ఞానమునకు సోమదేవస్వామి ఆశ్చర్య 


చకితుడయ్యెను. బ్య 
[23] గుర్తార్‌ - ఒక రూపాయి 
జ 


£27. ధండిరాజు - విగుర్దార్‌ (వురఫ్‌) బాబూసాహౌబ్‌, మెర్దికీ 
బయలుదేరి వచ్చుచుండగ 'కనిత్కార్‌ నతి” - బాబాకు సమర్చింసమని ఒక 
రూపాయ ఆతనికిచ్చెను. షిర్దియందతడు రెండు మూడు దినము లుండెను, 
పతి దినము బాబా అతనిని దక్షిణ అడుగుచుండెను. చివర రోజున - 
సాంబా; ఈ మూడుదినములు నేను వినోదముగ గమనించు చున్నాను, 
నెను దక్షిణ నడిగినపుడెల్ల నీ ధనము నిచ్చుళుంటివి. ఆ కాంత యొనగిన 
రూపాయ నీ జేబులోనే దాచియుంచితివి. డానినిచ్బెదవా? య. 
ఈ విధముగ గుర్దార్‌ ఆ రూపాయ విషయము జ్ఞ ప్త్రచేయబడి, బాబాకు 
నమర్వించెను. య. సహ, క“ 


[24] మాన్కర్‌ - తొర్కాడ్‌సతీ యొసగిన “పేడా"ను 


£28. 191ర్‌నందు జి. బీ, మాన్కర్‌ షిర్షికి వెళ్ళచుండ తార్కాడ్‌ 


సతి తనయింట బాబాకు నివేదింపబడి శేషించిన. పేడా.. (అడ్డు) మాన్కర్‌న 





శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు నింత 


కౌసగి దానిని బాబాకు సమర్చింపుమని కోరెను. షీర్దికిజేరి మాన్కర్‌ ఆ. లడ్డు 
చిషయము మజచిపోయెను. బాబా దర్శనము చేసికొనెను. ఆ ఉదయము 

బాబా ఏమియు నడుగలేదు. ఆ సాయం|తము రిక్తహ_స్రములతో మాన్కర్‌ 
వెళ్ళిన్తు బాబా ఇంక సహింవలేక పోయెను, 


సా. బా; నా కొబకేమి తెచ్చితివి? 
మాన్కర్‌ : ఏమియు తీసికొని రాలేదు. 
సా. వా; నా తల్లి తార్కాడ్‌ సతి నేను తినుటకు "పెడా పంపలేచా! 


అ మాన్కర్‌ : సిగ్గు - భయముపొంది క్షమాపణము తెలుపుకొని 
| విడిదికివెళ్ళి “పేడా' తెచ్చి బాబా చేతులందుంచెనోలేదో బాబా అత్యాప్యా 
_ యతతో దానిని దినెను. 


[25] బల్లి పలుకు 


శనికి బాబా మసీదునందొక బల్ల టిక్కుటిక్కు అని ధ్వని జేసెను 


ఒకరు ; చాచా! అ. బల్లి కావించు ధ్వనియందలి భావమేమి? 


సా. వావ బౌరంగబాదు నుండి తన సోదరి వచ్చుమున్నదని. అది 
ఆనందించుచున్నది. 


ఆ సమయమున .బౌరంగాబాదు నుండి గుణ్ణముమై నొక రచటకు కు 
తన సంచిలోనున్న ఉలవల నచట బోసెను, అరదం యొక బల్లి క్రింద 
పడెను ఆ బల్లి మసీదులోనికి - అతివేగముగ - పరుగిడి గోడపై పెకి (పాకి; 
అంతకుముందు అచటనున్న బల్లితో ఆడుకొను చుండెను, 


26. _చోల్కారునకు. పంచదారతో తేనీరు 


429, చోల్కార్‌ - అను — బాబా" అను గహమునే అ 
యందు ఉత్తీర్ణుడై ఉదో్యగమును. బడసెను.  షీర్ణికి వెళ్ళి బాబాను సంద 
రెంచవలసిన “మొక్కుబడి. మాత్రము . మ. అతని వేతనము 
అతి స్వల్పము, కావున తాను తాగు తేనీటి యందు పంచదారను 


204 శ్రీ సాయీనాథ బిధాన్ఫుతము 


 మానుకొనెను. అటుల కూడబెట్టిన ధనముతో షిర్షికి జేరి బాపూసాహెబ్‌ జోగ్‌ 
యింట బసచేసి బాబాను సందర్శించెను. తన విషయము అతడు జోగ్‌న | 
కెజిగించు పూర్వము - | 


సా. దాః: (జోగ్‌తో) ఈతనికి (శోల్కారునకు) లెస్సగా పంచదార | 
కలిపిన తేనీరు నిమ్ము. | 
27. వండరి న్యాయవాది 

వకవవర్ద్సనము - పరదూషణము - (పకటింపబడుట 

4830. హం. సీ, దీక్షిత్తునకు పరిచయముగల పండరి న్యాయివాది | 

షిర్డికి వెళ్ళి యితరులతో గూడి బాబాకు ప్రణమిల్లి, దక్షిణ సమర్చించెను. | 
సా. బా: జనములెంత మోనగాండు! పాదములకు [పణమిల్లుచు, | 
దక్షిణలు సమర్చించుచు వారినే హృదయముల నిందించు చుందురు. | 





బాబా పలికిన పలుకులు - వండరిపురమున న్యాయవాదులు చేరి 
విశ్ళమించు గదిలో తాను - ఇతర న్యాయవాదులు కలిసి "సబ్దడ్డి” | 
"నూల్కరు” ను గూర్చి "ఇంతటి విద్యావంతుడయ్యు యూ నూల్కర్‌ తన 
కంటిబాధ, మధుమేహ వ్యాధి నివారించుకొనుటకు ఒక చదువురాని ఫకీరు - | 
బాబాదగ్గజకు వెళ్ళుచున్నాడు - అని, అవశే హీళన చేనిన మాటలు యథార్హమని 
ఆ వచ్చిన పండరి న్యాయవాది తరువాత హ. సీ. దీక్షిత్తునకు దెలి కును, 


25, వి. హేచ్‌. టాకూర్‌, దున్నపోతుపై స్వారి 


£91. వ. హెచ్‌. టాకూరు బి. ఎ. నర్వే డిపార్దమెంటులో. ఒక 
గుమాస్తా. కన్నడి " అప్పా” త్ర సాధువత నికి "నిశ్ళలడాను ” రచించిన 
"విచార సాగరము అను [గంథమును బహూకరించి, "కొంతకాలమునకు 
నీవు దక్షిణ దేశమున [ప్రయాణము చేయునపుడు. (బహ్మజ్జుడైన ఒక సాధువు 
నీకు బోధించును” - అని టాకూరునకు దెలిపెను.. 


టాకూరు ఆయా a దిరుగుచు ఒకచోట కొండ [(వదేశమయున 
mi blo చేయవలసి క ఆ సవారి అతనికి చాల బాధ 


శ్రీ సాయీబాబా అభయ | పవానమాలు సూక్తులు 205 


కలిగించెను. తరువాత కొంతకాలమునకు షిర్డికి జేరి బాబాను సందర్శించెను, 
బాబా తానే (పస్తావించుచు నిట్లనెను, 


సా. బా: ఆ సాధువు నీ కిక్కడ బోధ కావింవబడునని తెలిపినాడు. 
కాన్స్‌ ఆధ్యాత్మిక మార్గము మిక్కిలి ఒడిదుడుకులు గలది. మిక్కిలి కఠినము. 
నీవు మహిషముపై సవారి చేసినట్లు పెక్కు [శమలకు లోనుగావలయును. 


ఏ9. మోదక్‌ - మిత్రుడు 
ఈ యదలచిన బహుమతి నిడుటకు వెనుకాడుతి 


492. చి. యస్‌. మోదక్‌ - ఒక మితునితో గూడి షిర్దికి వెళ్ళెను, 
బాబాకు వేర్వేఖుడ రెండు రూపాయలు సమర్చింపదలచి వారి మం. 
పిత్యేకించి యుం చుకొనిరి. వారు బాబాను దర్శించిరి, 


సా. బా; (మోదక్‌తో) నాకు దక్షిణ నిత్తువా? 

మోదక్‌ : ఇత్తును. (అని 2 రూపాయలు సమర్చింవెను). 
సా. బా: (మోదక్‌ మిత్రునితో) నీవు దక్షిణ నిత్తువా! 
మిత్రుడు : ఇత్తును (ఆని ఒక రూపాయి సముర్నిఠచెను,. 


సొ చా; కొందరు జనులెంత బొంకరులు! ఆ ఫకీరున కీయదలచి 
నీ రూపాయలు జీబులో వేలుగా నుంచినారు. ఇప్పుడు ఒక్క రూపాయి 
మాత్రమే ఈయనేల? ప్రయాణము ఖర్చులకు వెతొక జేబులో ధనము 
సమృద్దిగ లేదా? 


80... యస్‌. ఆర్‌. యస్‌. - బాంధవ్యము 


433. యస్‌. ఆర్‌. సహ్మస్రబుద్ధి బాబా ఉధి అనుగ్రహముల వలన 
నొకకొంత [పాథమిక స్థితియందున్న మతి భ్రమణమును(పిచ్చిని) నివారించెను, 
ఈ విషయమునుగూర్చి సహ స్రబుద్ధియొక్క నేర్పుగ ఎవరో బాబాకు తెలిపిరి. 


సా. చా: ఆతడెవరికి సాయము చేసినాడు? ఆమె ఆతని కోడలేకదా, 


200 బై సొయోతాధ బోధామ్మతము 


యస్‌. ఆర్‌. యస్‌. అమెతోగల బంధుత్వ మెటుగడు. _ విచారించిన 
పిదప ఆమె తనసన్నిహిత దాయాదియొక్క భార్యయని తెలిసికొనినాడు. 


31. జయకర్‌ సందేహములు న మగుట: 


ie 434. ఒకనాడు మంటపమున సత్యనారాయణ కం 
చదువుచుండిరి. జయకర్‌ మసీదునందు బాబాద గ్గజి కూర్చుండెను. ఆ 
మంటపము మట్టము మసీదు మట్టమునకంటె కి అడుగులు తగ్గుగనున్నది, 


జయకర్‌ తప గూర్చుండుటను గూర్చిన తలంపు లాతని తారుమారు 
కావించినవి. 


(1) బాబా సన్నిధిని గూర్చుండుట ఎప్పుడు శ్రేయస్కరమే. 


(2) సత్యనారాయణ పురాణశ్రవణ మాతనికి ప్రత్యేక ఆకర్షణీయ 
విషయము. 


(3) సత్యనారాయణ పురాణము తగ్గు (ప్రదేశమున చదువబడు 
చుండ తాను ఉన నై [ప్రదేశమున రాట "ఉచితముకాదు. 


ఈ విషయముల గూర్చి యేమి చేయవలయునో ఆతని మతికి 
దోచకుండెను. బాబా అతని తలంపుల గుర్తించి "పొమ్ము! ఆ పురాణము 
వినుము!” అనెను. దీనితో ఆతని సందేహములు నివారణములయ్యను. 

దక్షిణలు మొదలగు. తలపులను - విధులను 
నిర్వ ర్తింపజేయుట 
52. దీక్షిత్తు - 25 రూపాయలు దక్షిణ 
485. సీ. దీక్షిత్తు బాబాకు పూలమాల, 25 రూపాయల దక్షిణ 
నమర్చింపడలని వా న్‌. న పూలదండను ముందుగ స షా; 


హో బాం ఈ పూలమాల" శి5 హాహాములము కోరుచున్నది. 


అంత హ ఫీ, దీక్షితు నిర్‌ రూపాయలు దక్షిణ బాబాకు నమర్పిం జను 


శ్రీ సాయీబొబా అభయ దానములు, సూక్తులు 207 


9 8. దీక్షిత్తు - తాంబూలము 


4ఓ£36. హా. కీ. దీక్షైత్త బాబా పటమునకు నిత్యము పూజ జరుపు 

వాడు - ఒకనాడు తాంబూలము- సమర్పించుట 'మఖజవెను, "ఆ దినము 
బాబాను దర్శింషగా -- . 
సా. బా; కాకా! నాకు తాంబూలమిమ్ము! 


[34] కపర్ష - దక్షిణ 

£97 “కర్‌ కపరే కుమారుడు స్వప్నమున బి బాబా తన యింటికి 

వచ్చి భుజించినట్లు కలగనెను. 'మఖజునాడు ఆ విషయమును గూర్చి - బాబా 

తన యింటికి వచ్చిన విషయమును గూర్చి - తెలిసికొనగోరి బాబాద గ్గణకు 
వెళ్ళను, అతడడుగనున్న (ప్రశ్నమును గురి ౦'సి — 


సా.బాః రాత్రి నీవు నాకు అ పెట్టితివి. కాని దక్షిణ సీయలేదు. 
ఇపుడు దక్షిణలు నిమ్ము! 


[85] ఉద్ధవేశభావ్‌ - ధననష్టము దప్పిక 


£38. దహన్‌ నివాసి ఉద్దవేళభావ్‌ కొందటు మితులగూడి ద్వార 
కకు వెళ్ళుటకై పొగయోడ నెక్కెను. ఆ నావమిదనుండగ అతని దగ్గజనున్న 
ధనము - అందటి టికెట్లు మొత్తము సముద్రమునబడెను. ద్వారకనుండి 
షీర్తిలోని సాయీబాబాకు జరిగిన విషయము దెలిసికొనుచు ధనము కొటికు 
ఉ తరము |వాసెను. అ రాత్రియ (అత నిజాబు షిర్డికి జేరుపూర్వమే) "నీ తండి 
ధనము సము[ధమున పడిపోయినది. ఆతనికి ధనము పంపుము" - ఆని 
దహనులో నొక భాగ్యవంతుడు ఎవరో తెలిపినట్లు కలగనెను. అతడు 
ద్వారకలోని ఉద్దవేశభావునకు 150 రూపాయలు పంపెను, అంతట 
ఉదవేశభావ్‌ తన ప్రీర్హయాత్ర సాగించుచు నొక దినమున నొకకొండ సగము 

ఆని 

దూరమెక్కునప్పటికి మిక్కిలి దప్పికగొనెను. అపుడొక ఫకీరు ఆతనికి పానీయ 
మొసగి దప్పిక తీర్చెను. ఉ, భా, వీర్ణికిజేరగ శ్యామా ముందుగవెళ్ళి వాబాతో 
ఉద్ధవేశభావ్‌ రాకను దెలిపెను. - 


సొ, బా; (వెంటనే) చే నతని జూచితిని - అని అతని ధనము 
సము[దమున "పడిన విషయము - a వమతని కెట్లు ధన మొసంగినది, 


208 శ్రీ సాయినాథ బోధామృతము 
ఆతని దప్పిక నెట్లు తీర్చినది ఆ రెండు విషయములను శ్యామాకు తెలిపెను. 
[36] వి. యస్‌. మల్హర్కర్‌ - పక్కాభక్తుడు. 


439. వి. యస్‌. మల ఫర్కర్‌ బాం|దాలోని పెద్దగుమాస్తొ. నా. గో. 
చందోర్కర్‌ తో కలసి షిర్టికి యాత కోపర్ణామునందొకనితో 
నా. గో. చందోర్కర్‌ నుగూర్చి “ఇతడు పక్కా (పండు) భక్తుడు” -- అని 
అనెను. అతడు షిర్టికి జేరినతో డనే బాబా ఆతడనిన మాటలు మరల బేర్కొనుచు 
“నానా పక్కా భక్తుడు - నీవు కచ్చా భక్తుడవా?*” అనెను. (పక్కా= వండు, 
కచ్చా=పచ్చి). 


[87] ప్రత్యేక సేడా - మల్హర్కర్‌నతి జీవితము. 
440. మల్ఫ్హర్కర్‌ - పండరీపురమున (ప్రత్యేక పేడాకొని ిర్డికి 
తీసికొనివచ్చి బాబాకు సమర్పించెను. 


సా. బా: (ఆ విషయము లెవరివలన దెలిసికొనకయే) ఈ పేడా 
పండరినుండి తకేబడినది. ఇది (ప్రత్యేకించి నాకొటకు గొనిరాబడినది. 


అంత మల్హర్కర్‌సతి నిత్యజీవిత విషయములను బాబా వివరించి 
తలిపెను. : 
[88] డి, డి. రసొనే - జేబులో ఇంకను ధనము కలదు. 


441. డి. డి. రసావే - ఆతని బంధువు బాబాకు పలుమాయులు 


దక్షిణలు సమర్పించిరి. వారిదగ్గజ నింకను నల్‌ రూపాయలుండెను. ధనము 
పంపుమని యింటికి ఉత్తరము (వాసిరి, 


సా. దాః (వారితో) దక్షిణనీయుడు! 
రసానే - అతని బంధువు : బాబా! మా దగ్గణ ధనము మిగులలేదు. 


సా. బా: మోసములాడనేల? మోదగ్గఅ నింకను 25 రూపాయలు 


వు. మిరు పంపుడని ఉత్తరముద్యారా. కోరిన ధనము, త్వరలో దొ 
నున్నది. (చూ. ఆర్‌. వి, (పుఠందర్‌). 





శ్రీ సాయీవాబా అభయి (ప్రదానములు, సూక్తులు 209 
39. చాబూరావు బోరవ్మే - మజచిన రూపాయి 


442. బాబూరావు బోరవ్కే చిన్నతన మగుటచే దగ్గణ ధనములేదు. 
మెర్షికి బోవకుండెను. మార్గమధ్యమున ఆతని పిన తండ్రి దగ్గబికు వెళ్ళెను 
సాధువులదగ్గఅకు రి కహ స్తములతో పోరాదని అతడు బాబాకు సమర్శింపుమని 
ఒక రూపాయి బాబూరావునకిచ్చెను. బోరవ్మే షీర్తికిచేరి బాబాను సందర్శిం చెను. 

సా. చా; నాకు రూపాయి దక్షిణ తెమ్ము! 

చోరమ్మే ౩ (కౌొంత్తగా సంపాదించిన రూపాయిమాట మజచ్రి నా 
దయ గ్గణ యేమియులేదు, 

సా. బా; చూడుము! నీ జేబులో రూపాయి యున్నది. ఒక ఫకీరునకు 
వీ ఒక రూపాయి యాయ వలయును, 


బోరమ్మే తన జేబు తవిడి రూపాయి తీసి బాబాకు సమర్నించెను. 

40. అచ్చు వేయువాని - యన్‌. వి. యుక్తిని వెలిపణచుట 

448. డి. వి. నంభారే మిత్రుడు బొంబాయిలో అచ్చు వేయువాడు, 
యన్‌. వి. బాబా దక్షిణ అడుగునని తెలిసికొనెను. యథార్హముగ తనదగ్గజి 
ధనము లేదని పలుకుటకు వీలుగ తన ధనము సంభారే దగ్గణ నుంచెను" 
వారు షీర్టికి చేరి బాబాను సందర్శించిరి. 

సా. బా: (యస్‌, వి. తో నాకు ని రూపాయలు దక్షిణ నిమ్ము! 
అతని (డి. వి. సంభారే దగ్గణ నుండి తీసికొని యిమ్ము. . 

సర్వము జూడజాలు. బావా కనుల గప్పజాఅమని యస్‌. వి 
గ్రహించెను, 

41. శ్రీ టి. |శార్కాడ్‌-?] తప్పు తెలిసికొనిన తరువాత 
సరిదిద్దుకొనవలయును, 

444. శ్రీ టి. (తార్కాడ్‌) ఇంటి నుండి వెళ్ళుచుండగా అతని 

భార్య “పెకమడిగెను, తన జేబులో యేమియు లేదను తలంపుతో లేదని 


210 శ్రీ సాయీనాథ బోధామ్యతము 


చెప్పి మేడ దిగి వచ్చెను. [కిందికి దిగిన తరువాత జేబులో రూపాయి వున్నట్లు 
తెలిసికొనెను. - కాని _టెకివెళ్ళి చానినీయలేదు. అఆఫీసునకు టెళ్ళెను. 


కోన్ని వారములు జరిగిన పదవ తార్మాడ్‌ దంపతులు షిల్టికి వెళ్ళి 
బాబాను సందర్శించిరి. 


సా. బావ (తొర్మాడ్‌ నతితో అమ్మా! ఈ రోజులలో జనులెంత ట్‌ 
వంచకులు! అతని జేబులో రూపాయి వుంచుకొనియు లేదనినాడు. 


తొార్కాడ్‌ అప్పడు భార్యతో తన తప్పు ఓఒప్వ్పుకోనను. 
42. లాలా లక్ష్మీచంద్‌ 


445. 1910లో లాలా లక్ష్మీచంద్‌ తానేప్పుడు నెరుగని హానిని 
భర్త జనులతో గూడ, గడ్డము గలిగిన ముదునలి వానిని స్వప్నమున జూ ణెను, 
ఆ పిదప దాసుగాణూ మహారాజుదగ్గజగల ఆ ముదునలి వాని పటముజూ చి 
అతడు షిర్దీలోని సాయిబొవా అని 'తలిసికొనేను. అతడు షర్దికి వెళ్ళ నిశ్చ 
యించుకొని (ప్రయాణము ఖర్చులకు 15 రూపాయలు అవ్వు తీనికొనెను, 

మార్గ మధ్యమున నింకను అధికముగ తెలిసికొనవలయునని బాబానుగూర్చి 
తల నడిగెను లాలోచంద్‌ షిర్దికిజేరి బొబోను నందర్శింవగనే _ 


పో, బొః మూగ్గుడు! అందజను (పళ్నించు చుండును. ఇతరుల 
నడుగ నేల? తన స్వప్నమున జూచినది సత్యమగునా? కాదా? అనునది తాను: 
నీర్ణయించుకొనవలయును, _మార్వాడీదగ్గణ అప్పు తేచ్చుకొనినాడు. ఈ 
దర్శనమున కింతతోండర యేల? అతని WE కామిత మివ్వుడు తీరినణా? 


48. లాలో అక్ష్మేచండీ - . గోధుమ కుడుము 
ఆకలి ' నొందినవారియెడ బొచా అదరణము 


“జీకర లాలా చంద్‌. వాడకు వెళ్ళి మజల ఆకలితో గోధుమకుడుము 
(పరక దొరకునను ఆశతో బాబా దగ్గరకు వెళ్ళెను. 





శ్రీ సాయీబాబా అభయ |ప్రదానములు, సూక్తులు 211 
జోగ్‌ + బాబా! నై వేద్యమున కేమి సిద్ధ్దపజిచుదును? 


సా. బావ గోధుమకుడుము (సాంజా) సిద్దపణచుము, ఆకలి నొందిన 
వారి కది మంచిది. (మరలి సాంజా సిద్దమైనది - హారతి సేవ త్వరగా 
కావిమ్ము! స 


శ్రీశ. ధనికుని దత్త పుత్రుడు 


447. ఒక ధనికుసి దత్తకుమారుడు అతి కష్టము మోద షెర్టికి 
ఇానిపోబడెను. ఆతడు తన తండి పక్కన బాబాయెదుట గూర్చుండెను. 
అతడు తన దత్తపిత కేమియు జెప్పక షీర్షి విడిచి వళ్ళవలయునని తనలో 
తలంచెను. 
సాం చాః (వెంటనే) నా ఆజ్ఞలేనిదే యెవరును ఈ రోజు షిర్డి విడిచి 
వెళ్ళరాదు. 


ఆ పిల్లవాడు. తన, తలంపును చాబా (గహించినాడని గుర్తించి తానా 
దినమున షిర్డి విడిచి వెళ్ళదలంచిన విషయమును చెప్పుకొనెను. 


45. పోలీసు ఉద్యోగి - 50 రూపాయలు దాని అవసరము, 
448. సా. చా; (పోలీసు ఉద్యోగితోో నాకు దక్షిణ యిచ్ము! 
పో, ఉః నా దగ్గణ యేమియు లేదు, 


సా. బా: నీ జేబులో చూడుము, ళ0 రూపాయల కరెన్సీ కాగితము 
కలదు, 


పో. ఊఉ: ఇదిగో బాబా! తీసికొనుము. 

సా. బా; వలదు. ఉంచుకొనుము, నీకు త్వరలో దానీ అవసరము 
కలుగును. 

పోలీసు ఉద్యోగి తిరిగి వెళ్ళేను. తోడనే అతనికొక కష్టము కలిగెను" 
ఆ పైెకముతో అవసరము తొలగెను, 


712 శ్రీ సొయీనాథ బీధాన్యుతము 


బాబో - భూతముల సహాయముగల ఇం|దజాలము 


449 TL తత్వజ్ఞాన సనమాజికురాలు : (బాబొకుగల అత్యద్భుత 
శే క్రిసామర్థ్యములు భూతముల సనహాయముగల ఇం|దజొల మగునా? - అసి 
తలంశెను). 


(గమనిక : బాబా అద్భుత శకులు మం తానుషాదుల వలన, వానికి 
సంబంధించిన వివిధ నియమములను పాటించుట వలన కలిగినవి కావు. అవి 
బాబా నహజస్తితిలోని అంశమై పెద్దకాలము గురు సేవా తత్పరతవలన గురు 
దేవుని అను[గహము వలన పెంపొందినవి. భాగవతము, వి-(5)-లిర నందలి 
బుషభుని వృత్తాంతము గమనింపుడు. బుషభుడు (బహ్మజ్జుడై తనయందు 
సకల చేతనా౭2చెతనాత్మక [పపంచమున వాసుదేవ పర బహ్మమును జూడగటిగి 
యాతడు సంచరించుచుండ సకలసిద్దులునాతని వరించినవి. 1]దూర గహణ ము 
[దూరమునగలుగు విషయముల దెలిసికొనుట]. న] అంతర్జానము (దృశ్య 
మగుట - అదృశ్యమగుట (చూ. 85వ్కి 582) శీ] మనోజవము. (సకల 
జీవ మానసిక వ్యాపారములను తతొక్షణము గుర్తించుట, (పేరేచుట మొద 
లగునవి. చూ. £06) 4] పరకాయ (ప్రవేశము [వివిధ తనువుల జేరుట 
చూ. శీడి1] 5] వై హాయన గమనము [ఎట్టి అఆటంకములులేక యెల్ల (వచే 
ముల నంచరింప గలుగుట. చూ. 75-87] 


సా. బావ కాలయవనుడా? - ఇతడు బ్రాహ్మణుడు - న్వచ్చ - పావన 
బ్రాహ్మణుడు. వేనకువేలు జీవులను వ భ్రమార్గమున నడింపింపగల సమర్హుడు, 


[అనగా పవిత్ర మార్గమున నడింపించి దైవమును జేర్చగలవాడు] కాల 
యతనుడిచట అడుగై న పెట్టజాలడు. (చూ. ర్‌ 7] 


450. (2) సొ. దా: [కుశ్‌భావ్‌తో ] ఆపుము! నీ ఐందజాల 
విద్యలన్నియు గట్టి పెట్టుము. 


ఆ పిదప ఇచటకు రమ్ము! 
ఉమ. [8] సా. చా: [ 


భూత పేతు. ఐందజాలవిడ్య [వయోగ 
చోధితునితో] దై వము నిన్నను[గషహిం 


చును! 


_పర్చని నివాసియొకడీ భూత పేత్ర వంద్రజాల వీద్యా పయోగమునకు 
గురియైనాడు. - 


అన్నం వెంటుకలుగ గోచరించి పేడకంపు కొట్టుచుండెను. 





శ్రీ సాయీబావా అభయ (పదానములు, సూక్తులు 213 


తడు పెక్కు పూజలు జరిపించెను. భూతవై ద్యులచేత మంత్రో చ్చాటనలు 
వేయించెను. కాని (ప్రయోజనము కలుగలేదు. చివరకు షీర్ణికి జేరెను. బాబా 
అతని ననుగహించెను, అతనిపై (పయోగింపబడిన ఐంద్రజాలళ క్తి నిర్మూ 
బనమయ్యెను.. 

452. [4] బాదాచేత, వాబాసాన్నిధ్యము మాత్రమున దుష్టభూత 
ప్పితాదులచే బాధింపబడినవారు స్వస్టులెనారు.. 


[ఎ] . హన్సిరాజునకు దుష్టభూతము సోకెను. ఆతడు బాబాను 
ఆశ యించెను. 

సా. బా; [ఆతని నరచేతితో గొట్టుచు] దుష్టభూతమా! పొమ్ము! 
వెడలి పొమ్ము! . 

హన్సిరాజునకా పిదప దుష్టభూత బాథ తొలగెను. బాబాసన్నిధికి 
కొంతకాలముండుటచే నతనికి చాలకాలమునుండి బాధించుచున్న ఉబ్బసము 
వ్యాధియు నిర్మూలనమయ్యను. . | 

[వ] గాలిసోకిన. [దయ్యము పట్టిన] టిప్నిస్‌నతి - బాబాసన్నిధికి 
గొనిరాబడెను. బాబా అన్నుగహలేశమున - ఆకీషపభావమున ఆ దుష్ట 
భూతమామెను విడచి వెళ్ళెను, - 


భవిష్యత్తు నెబుగుటవలన లాభములు 
థె ర్యము = సహనము. 


453. 1) సా.బా: (ఆర్‌. వి. పురందర్‌ తో] నీవు ఎమనకుము- 
ఈ ఉబ్బసము బాధ అల్లా నాకు కలిగించినాడు. రెండు నాలుగు రోజులలో 
తగ్గిపోవును. 

454. సొ. బా: [హు పీ. దీక్షిత్తుతో] నీకు జ్వరము తగులును 
8 రోజులలో నివారణమగును. దానికొరకు ఆందోళన పడవలదు. 

దీక్ష త్తునకు జ్వరము తగిలెను. ఆతడెట్టి అందోళనము చెందలేదు. 
అతని మిత్రులెంత చెప్పినను వినక బెషథములను సేవింపలేదు. య 
అపథ్యములై న ఆహారపానియములను త్రీసికొనెను. ర దినముల 
సంపూర్ణ ఆరోగ్యము హొందెనుం 





214 శీ సాయీనాథ జోవామృతము 


బాబా -- పూర్వవృత్తాంత ములు 
(ఎ) బాబా - ఇతరుల పూర్వజన్మల వృతాంత ములు. 

45ర. (1) సా. బా: (బాలసాహెబ్‌భాటేతో) నీ పూర్వభ వమున 
నీవు ఒక “భాతి” వి. ఇప్పటి నీ భార్య - కుమారుడు వారి పూర్వభ వమున 
“సాలె” కులమువారు. 

456. (2) సా. బా; వాసుదేవ కాకా, పూర్వజన్మమున "జయ 
సింగ్‌” - అను పేరుగల రాజపుతుడు అతని కూతురు చెడి ఒక బార్యారునకు 
భార్యయెనది. 

457. (8) సా. బా; ఇటీవల (1912లో) మృతినొందిన కొండాజీ 
పుతుడు పూర్వభవమున న నొక “మాంగ్‌” అంతకు పూర్వభవమున నా తాత 
కుష్టువ్యాధిచే మరణించెను. ఈ మూడు పుట్టువులందు అతనికి తో డ్పడి, 
కీండించుచు నతని దగ్గణ నుంటిని. (చూ. £78, 17). 


458. (4) మసీదు 'మించార్‌” పైననిపుడు (1912 లో) గూడు 
 కట్టుకొనిన పిచ్చుకలు -పూర్వమక్కడే గూడుకట్టుకొనినవి. వానిని సర్పము 
భక్షించెను. అవి మరల పిచ్చి కలుగ పుట్టి ఆ చోటనే గూడు కట్టుకొనినవి. 


459. (5) సా. బా; కొన్ని శతాబ్దములుగ నితడు (ఆర్‌. బి. 
పురందర్‌) నాతో సంబంధము కలిగియున్నాడు. 


460. (6 సా, బా: ఈ సోదరి (చందాయ్‌ బోర్కర్‌) ఏడు 
జన్మములందు నా సోదరియై యున్నది. నేనెక్కడకు వెళ్ళినను నా కొబికు 
అన్వేషించు చుండునది.. (చూ. 85ల-ఎ) 

461. (7) సా. బా: (శ్యామాతో నీవు ఇతనిని (జి.జి. పతతి 
నాకు పరిచయము చేయుచుంటివా? నే నితనిని 80 జన్మముల నుండి 
యెరుగుదును. 


462. (ర) సా. బా: ఖ్‌ (మాధవరావు దేశపాండే) నేను నీతో 
72 జన్మముల నుండి సంబంధము కలిగియున్న వాడను. ఇంతకు 
ముందెప్పుడు నిన్ను బుగ్గ మెలియ పెట్టి యెజుగను. 


468. (9) సా.బా: (జి. యస్‌. కపర్దేసతిని గూర్చి). ఈమె. 
పూర్వభవముననొక య ఆవుగనుండి (నాకు న మృద్ధిగ క్షీర మొన గినది- 





శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 215 

తరువాత నొక తోటమాలి పుత్రికయై పుట్టెను ఒక క్షత్రియుని జేరెను. 

తరువాత నొక వర్తకుని వివాహమాడెను. ఆ పిదప |బాహ్మణజన్మమొందెను 
చాలాకాలము గడచిన పిదప నేనీమెను మరల చూచుచున్నాడను. 
ఈమె నాకొనగు' ఆహారము అతిమధుర మైనది, 

[ముందుగా సమర్చింపబడిన ఇతరుల నె వేద్యములను తాకక్క జి.యస్‌. 
కపర్దేనతి సమర్పించిన నై వేద్యమునే ముందుగా స్వీకరించి, ఆమెయందు 
పక్షపాతము (పకటించుచున్న వాడవని శ్యామా, బాబాను ఆక్షేపింపగా 
దానికి బాబా తెలిపిన సమాథానమిది] 


(10) జి. యస్‌. కపర్డె 







464. సా. బా: (జి. యస్‌, కపర్పేతో) నీవు పూర్వజన్మమున నాతో 
శ, 8 సంవత్సరములుంటివి. నీ యింట సుఖ సంతోషములతో జీవించుటకు 
| సమృద్దిగ నున్నను నీవు [వభుసేవకొణకు వెళ్ళితివి. [రాజకీయోద్యోగము 
| చేసితివి]. — 
| 465. [11] రావుసాహెద్‌ యశ్వంతరావు గాల్వంకర్‌ - బాబా 
॥ దగ్గుకు 1917 న వెళ్ళెను = 
| సా. బా: [తన అరచేతిని గాల్వంకర్‌ మ్యస్తమున నిలిపి, ఆతనికి 
| కక్మయత్వస్థితని ప్రసాదించి] పూర్వభవము లందు. బుజుత్య పవిత్రతల 
| గలిగినవాడితడు. అందుచే నీతని నిప్పటి మాతృగర్భమున జనింపజెసితిని, 
| నేటికిని అసద్దుణము లితనియందు గలవు. [చూ. 69]. 
| శ66. [12] సా. బా: [కల్యాణ్‌ నివాసి టి, ఎ. కార్లిక్‌తో] నేను 
| నిన్ను రెండు వేల సంవత్సరములనుండి యెరుగుదును. నీ వెప్పుడు పెడ 
| బుద్ధియు, కోతియుక్తులు గలవాడవు. 


[13] ఉరి తీయువాడు - పగ తీర్చుకొన తిరిగి పుట్టుట, 
పునక్టన్మము - కర్మఫలమనుభవిం చుట, 

| £67. షీర్షిలో “తాకియా దగ్గజనొక గుడ్డి వాడుండెను. - అతడు. 

| వధింపబడెను. [గామాధికారుల ఆజ్జలననుసరించి ఆ హంతకుడు ఉరి 


216 శ్రీ సాయినాథ బోధామృతము 


తీయబడెను. కాని, ఆ ఉరి తీసినవాడు అహం౦తమై వైరము, ద్వేషముగల | 


బుద్దితో ఆ పని కావించెను. కావున ఆ ఉరి తీయబడినవాడు ఉరి తీసినవాని | 
కుమారుడుగ జన్మించెను, 


14. నా. గో. చందోర్కర్‌ | 
459. నా. గో, చం: (బాబాతో) బాబా! నన్నేల పిలిపించితివి? 


సా. బా; వేనకు వేలు జనులు కలరు. నేను వారికొజకు పిలువ | 
నంపుదునా? నీవు నేను నాలుగు జన్మలనుండి సంబంధము గలిగియున్నారము- | 
సీవది యెబుగవు. కాని నే నెటుగుదును. నీ కవకాశము గలిగినపుడు నా | 
దగ్గణకు వచ్చుచుండుము. | 


15. కిమ్య (లేక) పిష్య 





469. సాొంచాః _ అతడు "గోహిల్లా” అయియుండెను. అతడు గా ' 
అవ్వను వివాహమాడెను. మరణించెను. అతనిని ఇప్పటి మాతృ గర్భము || 
జనింపజేసితిని. | 


16. బాబు (పథాన్‌, 


470. షీర్షియందొక -పవిత్రుడై న వృద్ధుడు 12 సంవత్సరముల | 
నివసించెను. ఆతని భార్య, పెద్దవారైన కుమారులు ' జాల్నా” లోనుండి. 
వృద్దుని తమ దగ్గరకు రావలసినదిగ పలుమారులు (పార్ధించిరి. చివర కతు ' 
గుజ్జము'పై పె ప్రయాణము చేసి వెళ్ళెను. నే నాతని వెంట బండిలో వెళ్ళితిని, 
కొంతకాలమైన తరువాత ఆ వృద్దుడు తన తమ్ముని చిన్నకుమా _ర్టై రెను వివాహ 
మాడెను. ఆమె వలన నొక కుమారుడు కలిగెను. ఆ పిల్లవాడు ప. 
మ్‌ డు ముసలివాడు మరణించెను. వీరాదారులు ఆ పిల్లదానికి విషము" 
చంపిరి.: ఆ పిల్లవాడు “బాబు” గ (దాదా కేల్కారు సోదరుని మం. 


జన్మించెను. బాబు 1910 లో నిచట ss) మృతినొంది బొంబాయిలో 
జ ంచెను, 


unum 


1910లో యం డన్లీయు. ఏ. ప్రధాన్‌ దంపతులు బాబాను సందర్శించిరి. 





శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 217 

: సా. బా: శా హా! ఈ (పథాన్‌ సతి నా “బాబు” = తల్లియగును, 
ఆ కాంత అప్పటికి గర్భిణికాదు. కాని పిదప 12 నెలల లోవల 
ఒక కుమారుని గని, ఆ బిడ్డనుగూర్చి బాబా తెలిపిన కారణమున ఆ బిడ్డకు 


బాబు - అని పేరు 'పెట్టుకానిరి. ఆ బిడ్డ జనించిన కొన్ని నెలల తరువాత =: 


అ దంపతులు తమ బిడ్డను షిర్షికి గొనివచ్చి బాబా ముందుంచిరి, , 
“సా.బావ: (ఆ "బిడ్డను "వేతులలోని కెత్తుకొనుచు) బాబూ! నీ వెక్కడ 

నున్నావో ము! నాపై విసుగు, కో పము: గఠిగినదా? yw a 
బాబా మహాస మాధి నొందిన వెంటనే 1919 లో “బాబు? గూడ పరమ 


చావా - జీవుల పూర్వజి జన్మ స్మృతులు - మేకలు 

471. ఒక సమయమున “లేండి వనము (పక్కగా పోవుచున్న 
మేకలమందనుండి. బాబా రెండు మేకలను లేని రూపాయలకు కొని తెచ్చెను" 
అన్నటిలో ఆ మేకల గరిష్టమెన విలువ రీ రూపాయలగుట శ్యామా - తాత్యా 
ఈ యిరువురు బాబా ఈ బేరమున మోసగింపబడినాడని తలంచిరి. బాబా 
4 శేర్హ ప పప్పుధాన్యముకొని ఆ మేకలకు తిన జెట్టించి, వానిని మరల ఆ మంద 
యజమాని ద్‌ గ్గజకు పంపించెను, 

సా. బా: గా యా, తాత్యా! నను వంచింపబడితినని మిరు 
తలంచుచున్నారా! - కాదు.. 'ఈ మేకల వృత్తాంతము వినుడు! పూర్వ 
భవమున ఈ మేకలు నా పొరుగింటి మానవులు. తొలుత వారొండొరులు 
మిక్కిలి (పేమించుకొనువారు. నన్ను ,(పేమించినవారు. తరువాత వారు 
'ద్వేషించుకొన దొడగిరి. కలహించుకొని యొండొరుల చంపుకొనిరి, 
ఇపుడు వారు మేకిలై పుట్టిరి. అవి (మేకలు) నా (పక్కగ వెళ్ళుచు నావంక 
జూచినవి. వాని 'పూర్వగాథను గుర్సించితిని. వాని యందు (పేమ తిరిగి 
పాడముటచే వానిని మరల నా దగ్గజ కొంత తడవుంచుకొని తృప్తిగ దిన 
చెట్టించుట కీ ధనము 'వెచ్చించితిని. నా చేరము మోకు అనిష్టమగుటచే వానిని 
మందకాపరి దగ్గజకు పంపితిని. ౨. . 


జన్మజన్మ న ముల గురువు భక్తులననుసరిం చును ఆ తార్కాక్‌ సతి, 
472. సా. వా: (బొంబాయి నివాసులు, తార్కాడ్‌ సతి ఆమె 
9RN 


218 





శ్రీ సాయీనాథ టో ధామృతము 
కుమారునితో) మో పూర్వజన్మముల నెన్నిట మోతోనుంటిని! ఇక గలుగబోవు 
జన్మ ్యములనెన్నిట మీతో నుండగలను! వ మనము మరల కలియుచుందుము. 


నాకు సమర్చింపబడిన (పతిపెసాను గూర్చి (నన్ను శరణొందిన పతి 
జీవిని గూర్చి) భగవానునకు నేను లెక్క చెప్పుకొనవలయును. 


3 
Cin 
a 
rr 
wD 
య 
ను 
i 
| 
i 

1. 


472, (ఎ) (బాబా తన [వస్తుత జన్మ వృత్తాంత మునుగూర్చి తనతో 
విస్పష్టముగ దెలిపినట్లు మహల్సాపతి తబిచుగ జెప్పువాడు) “నేను "పత్రి" 
గామమున (బాహ్మణ కుటుంబమున జన్మించితిని. నా తల్లిదం|డులు నా 
బాల్యమున నన్నొక ఫకీరునకు ఇచ్చినారు”. (పతి గామములోని షం 
పేర్లను దెలిపి బాబా వారినిగూర్చి విచారించువాడుు. 


472. (వి) (బాబా చెప్పినది దాస్‌గాణూ తెలిపినాడు). "నా గురువు 
బాగహ్మణుడు - "శేలు” నివాసి వేంకువడు”. 


"నా గురువు బ్రాహ్మణుడు” - అని, బాబా తెలిపినట్లు _ బ్రి, జి, నార్కే 
చెప్పుచున్నాడు. 
బాబా తన గురువు పేరు తెలిపినట్లు - అది ష్‌-ష-క్‌ - అక్షరములతో 


అంత మయినట్లు - అది బహుశః "వేంకు- శ్‌" అయి యుండునని జ హెచ్‌. వి, 
స చెప్పినాడు. 


 ఉ/ప, (సి) బాబా పునర్జన్మము 
మ) బాబా తన బిడ్డలను కనిపె పెట్టియుండుటకు మటిల మటల జన్మించు 
చుందునని తెలిపినాడు. = 
' ఉదా : యం, బి, రేగే (చూ. 17) తార్కాడ్‌ "కుమారుడు. 


ఇ సా. బావ (నా. గో. చందోర్కర్‌ తో) నానా! నీ (మాంఘట్‌ 
చేతి మణికట్టు కొంతకాలమునకు ముసలివాని మెడవలె చలించును. ఆ పిదప 
నేను బాపు (తందోర్కర్‌ కుమారుడు) బిడ్డగ జనింతును. 


8) బాబా తాను మజల జన్మించి,. కపవులక § సంవత్సరముల 


విడ్డగ [పకట మగుదునని విస్పష్టముగ దెలిపినట్లు హ సీ. దీక్షిత్తు చెప్పినాడు. 
(దీక్షిత్తు డైరీ eee 





శ్రీ సాయీబాబా అభయ |ప్రదానములు, సూక్తులు 219 
స్వీయ చరిత్రాత్మ కములగు మరకత సక 

పాము - కప్ప - పగ తీక్సుకొన మణల పుట్టుట —_ వాసనల పెంపు 

దైవ నిర్ణయము - న్యాయము. 


478. “సాధు సత్పురుషుల పాదములకు సంపూర్ణ శరణాగతి జేసిన 
కప్ప జీ వి కావించిన పావనము నశింపదు” అని సాయీబాబా ఒక సందర్భమున 
పలికి, ఒక గాధ దృష్టా ౦తముగ దెలిపెను. 


ఈ కథను పురస్కరిం చుకొని “ధనము నందు అత్యాశ జీవిని అధోగతి 
(హీన జన్మముల) పాల్టేయను” - అను మజియొక నీతిని బావా తెలిపినాడు. 


సా. బా: ఒకనాటి ఉదయము రీ గంటలకు నేను విహారమునకు 
వెళ్ళితిని. నే నొక (రహతా నదివలె) అగాధమైన నది దగ్గణకు వెళ్ళితిని. 
అచట చెట్లనీడగల కాలిబాట బండ్లబాటయు కలదు.  పిల్లగాడ్నులు వీచు 
చుండెను. అచట నీడలో గూర్చుండి, దట్టమైన చెట్ల ఆకుజొంపముల 
జూచు చుంటిని. (చిలమ్‌) పొగగొట్టము తీసి పొగ్యతాగుటకు చేతి చజు 
చేలమును తడుపుచుండగ నొక కప్ప గొణుగు (కూత) వినబడెను. చకుముకి 
రాళ్ళ రాపిడిచే పొగ గొట్టమును వెలిగించితిని, ఒక బాటసారి వచ్చి 
నమస్కరించి, నా |పక్కిన గూర్చుండి తన యింటికి భోజనమునకు రమ్మని 
నన్నాహ్వానించెను. నేను సమ్మతించితిని. అతడు పాగ గొట్టమును వెలిగించి 
నా కందించెను,. అతడు కప్ప అజపవిని ఆ రొదకు ౩ కారణమేమో తెలిసికొన 
దలచెను. 

"అది కష్టములోనున్న ఒక కప్ప. దాని పూర్వకర్మ విషమ ఫలమను 
భవించు చున్నది. చూడుము! మన పూర్వ జన్మముల గావించిన కర్మముల 
ఫలము నిప్పుడు అనుభవించితీరవలె. ఇపుడా (విధి విధానమును గూర్చి) 
పెద్ద పెట్టున ఏడ్వ నేల?”- అని నేను పలికితిని. అతడా కారణ మరయుటకు 
ఆ ధ్వని వచ్చు మార్గమున నడిచి వెళ్ళెను. ఆ కప్ప ఒక పెద్ద సర్పముచే 
పట్టుబడి యేడ్చుచున్నది - అని -నేను చెప్పితిని. పూర్వ భవముల వారిరువురు 
దుష్తులే- ఆ కర్మ ఫల మనుభ వించుటకు ఈ పుట్టువులొందినారు. ఆ బాటసారి 
నా “పలుకుల సత్యము గ్రహించినాడు. ఒక పెద్ద కప్పను నోట బట్టుకొనిన 

పెద్ద కాలసర్న మచటనుండెను. 


220 శ్రీ సాయీనాథ బోధామృతము 
అతు తిరిగివచ్చి 10, 20 నిమిషములలో అ సర్ప మా కప్పను 
పూర్తిగ మింగివేయునని నాతో అనెను. "నేను దాని (కప్ప) తండిని, 
ఇక్కడ నుంటిని. దాని నా సర్ప్వమ నోట బడనీయుదునా? దాని నెట్లు 
విడిపింతునో చూడుము:' - అసి -పలిక్కి ఆ బాటసారిని వెంటబెట్టుకొని 
సర్పమున్న తావునకు వెళ్ళితిని. అతడు ముందుగ వెళ్ళి పామునుజూచి 
భయభాంతుడై తిరిగివచ్చి ఆ సర్పము. మనసె బడునేమో! - మన మిచట 
నుండి హెటిపోవుద ము. దగ్గణికు పోవలదు” - అనెను, అంత నేను దగ్గి 'అుకు | 
వెళ్ళి ఆ పెనుగులాడు జీవులతో నిట్లంటిని. ఓయీ' వీ వీరభ[దవ్వ! యిప్పటికై న న | 
సీ శతువై న బసవప్పపె నీకు జాలి కలుగలేదా! అతడు కప్పగ వ్‌ సర్బముగ | 
జన్మించితిరి. మి అన్యోన్య వైరములకు సిగ్గుపడుడు! ద్వేషము విడిచి | 
కాంతముగ |బతుకుడు!' అని పలికితిని.. 





అ మాటలు వినినతోడనే సర్ప 'మా కప్పను విడిచెను. లోతు నీటి | 
లోనికి జొచ్చి అదృశ్యమయ్యెను. ఆ కప్పయు వెడలి యొక చెట్టున దాగెను, | 
ఆ మాటలు వినినంత సర్బ మా కప్పనేల విడిచెను? - వీరభదప్ప యెవరు? | 
బసవప్ప యెవరు? - వారి యిరువుర వై ర కారణమేమి? ఆ విషయము నా | 
కేమియు బోధపడలేదు. దానిని వివరింపుము” - అని ఆ బాటసారి నన్ను | 


కోరెను. మేము తిరిగి నీడలోనికి వెళ్ళి పొగత్రావుచు ఆ విషయ మంతయు ' 
నిజ్లెలుక పబచితిని. 


నా నివాసమునకు 2, 8 [కోసుల దూరమున నొక పవిత్ర క్షేత్రము 

అందు శిథిలావస్థలో నున్న మహాదేవుని ఆలయము కలదు. 
గాంమములోని జనులు దానిని పునరుద్దరింప 
కార్యమునకై థనము (చందాలు) పా9గు చేసిరి. ఒక ధనికుడు కోశాధి 
కారిగ నియమింపబడెను. అతడు “జమా ఖర్చులు’ క స క్రమముగ వాిసీ 
యుంచువాడు కాని, అతడు పుట్టుకతోనే లోభి. ఆ కోవెల పునరోద్దరణాము 
పూర్తి కాలేదు. మరల ధనము (పోగు చేసిరి. కాని ఆ దేవాలయము 
అసంపూర్తి ర్దిగనే నిలిచెను. ఆ కోశాధికారి భార్య స్వప్నమున భగవానుడు 
పొడమి నీవు దేవాలయ పునరుద్దరణకు " వెచ్చించు oS నూరు 
మడుంగులు శంకరుడు నీకు ప్రసాదించును” - అని తెలి"పె ఆ విషయ 


మామె భభ రకు చెలి3 పెను. ఆ పని తనకు అ వ్యయమగునని ఈ అతడు తలంచి, 


కలదు. ఆ 
నిశ్చయిం చుకొనిరి. ఆ 





శ్రీ సాయీబాబా అభయ [ప్రదానములు, సూక్తులు 221 


ఆ మాటలకు పరిహసించి, “అది ఒక కల మాత్రమే. దానిని విశ్వసించి 
మన మేపనియు జేయరాదు. కానిచో ఆ భగవానుడు నా దగ్గణకు. వచ్చి 
నా కేల తెలుపలేదు? నేను. దూరముగ నుంటినా? అనెను. 


మరల భగవానుడు ఆమె స్వప్నమున గోచరించి, ఆమె భ ర ధనముతో 
నెట్టి సంబంధము గల్చిం చుకొనక - ఆమెను తలంపుగలిగిన తు ధన 
మేమేనియునున్న దానిని వెచ్చింసదగునని తెలిపెను. ఆమెకు స్త్రీ ధనము 
ఆభరణములు కలవు. కావున ఆమె తన భర్త్రకాస స్వప్న రాంకు దెకిప్పి 
తన ఆభరణములను డై వమునకు సమర్పింతునని తన కోరిక తెలియజేసెను, 
ఆ లోభి ఈపనియందును దై వమును వంచింపదలచెను. ఆమె నగలు వేయి 
రూపాయిలు విలువగలవి. వానిని దీసికొని మహాదేవుని పేర భూమిని వారిసి 
యిత్తునని యాతడనెను. ఆ భూమియు నొక వితంతు తాతని దగ్గణ అప్పు 
తీసికొని తాకట్టుపెట్టి వదలుకొనిన భూమి, అది సాగులేనిది. మంచీ బుతువు 
అందునే అర మం ఒక తీరపు భూమి. దాని నతడు ఆ దేవాలయ 
పూజారికి మహాదేవుని పూజార్థము ఈనాముగ (వాసి యిచ్చెను. అంతట నొక 
పెద్దతుఫాను ఉరుములు, మెజటుపులతో చాపురించి పిడుగులు పడెను. ఆ 
పిడుగుల వలన ఆ లోభియిల్లు దగ్గమై కూలెను. ఆ దంపతులు మరణించిరి. 
మరుసటి జన్మమందా ధనికుడు మధుర (ముత) యందు జనించెను. ఆమెకు 
"గారి యను పేరు పెట్టిరి. ఆ భూమి తాకట్టు పెట్టిన మనిషి (దుబాకి) 
మగవాడుగ జనించి 'బసప్ప' అను పేర బజగెను. ఆ పూజారి వారసులకు 
దత్తుడయ్యెను. మదురలో జనించిన ధనికుడు “"వీరభ దప్ప” అను "పేరున 
విలువబడెను. ఆ పూజారి నాకు గూర్చు మితుడు. తజ్జచుగ నా దగ్గరకువచ్చి 
పొగ |తాగుచుండువాడు. అతని పుత్రికయు నాయందు భక్తి కలది. 


ఆ పూజారి తన కూతురు వివాహమునకు తగిన వరుడెవరా! యని 
ఆలోచనలో పడి నన్నడిగినాడు. "నీవు ఆందోళన చెందవలదు. ఆమెను 
వివాహమాడుటకు ఒకడు నీ దగ్గబికు' వచ్చును" - అని నేను చెప్పితిని. 
వీరభ|దప్ప తన పేద తల్లిదం(డులను విడిచిపెట్టి వెడలి అయా తావుల 
నన్నము ఛిక్షించుకొని తినుచు తుదకా మహాదేవుని పూజారి యింటికి 


222 (|| హస బోధామృతము 
చేరెను. ఆ పూజారి కూతురును వివాహమాడుటకు సమ్మతించెను.. వీరభ[ద్రప్ప 
a వివాహమాడెను. వీఠభ[దప్పయు నా భ క్తుడయ్యెను. కాని వాడెంత 
సేపు ధనలంపటుడు. అతని వివాహమునకు నేను కారకుడనని ఆతనికి 
ధనమును గూర్చు విషయమున తోడ్పడవలయునని నన్ను కోరెను. 


“అగుము! మంచి కాలము రానున్నది” అని నేను వలికితిని. 


ఆ తీరపుభూమి విలువ తలవని తలంపుగ హెచ్చెను. అది ఒక లక్ష 
రూపాయల కమ్మబడెను. సగము విలువ రొక్కము చెల్లింపబడి, తక్కిన 
సగము రెండువేలు చొప్పున నిర వాయిదాలుగ చెల్లించునట్లు 'నిర్ణయింపబడినది. | 
అందటు ఈ నిర్ణయమునకు సంతోషించిరి. అంతట వీరభ [దప్ప - బసప్ప | 

ఈ ధనమును గూర్చి తగవులాడుకొనిరి. గౌరి - ఆ పూజారి ఆస్తికి ఎకైక | 
అధికారిణి - యని నేను చెప్పితిని. ఆ అ్టిని గౌరి మాత్రమే ఉంచుకొన ' 
దగునని, దాని మై నితరుల కెవరికి హక్కు నంగీకరింపవలదని ఆమె కలగనెను, 
గౌరినా రక్షణము నర్థించెను. ఆమెను సంరక్షించుటకు స స స్తసముదములనై న 
దాటెదనని నే నామెకు అభయ మొసంగితి ని. [ఆ జన్మమున బాబా నకలసిద్దులు 
గలిగిన ఒక మః స్టింగా నుండి, లో నివసించువాడని వ 





వీరభ(ద్రప్ప - బసప్పతో కలహించి, యిరువురు నా దగ్గజణకు వచ్చిరి, 
వీరభ్యదప్పను సమాధానపజుప నెంచి విఫలుడనై తిని. అతడు నా యెనా[గహించి, 
మతిచెడిి బసప్పను కండతుండములుగ నరికి చంపుదునని వెదరించెను, పిరికి 
వాడైన బసప్ప నా రక్షణ మర్థించెను..పగబూనిన వీరభ[దప్ప దురా[గహము 
నుండి రక్షింతునని "బసప్పకు" నేనభయ మిచ్చితిని. దుర్మగహావేవండై. మతి 
చెడిన వీరఠభ[దప్ప నన్ను, దక్కినవారలను చెడడిట్టి ఏవేవో శవథముల 
బలికెను. వీరభ[ద్రప్ప చచ్చి సర్పమై జనించెను. బసప్ప మృతినొంది కప్పి 
ఆపదలోనున్న “బసప్ప” కూయివిన్తి నా అభయ పందానమును 
లే ఫో చెచ్చుకొని, సర్పమైన వీరభదప్ప బారినుండి కప్పయైన "బసప్ప”.ను 
రక్షించి నామా టు నిలుపుకొంటిని. భగవానుడు నన్ను పంపి తన భక్తుడై న 

బసప్పను కాపాడినాడు. ఇది యంతయు దైవలీల. (చూ. 1-8) 








శ్రీ సాయీబాబా తయ అ్రద్దాన కులు, సూక్తులు 228 


a 


బాబా - పూర్వజన్మ స్మృతులు 


౫ బాబా పూర్వ స్మృతులు అ (వయో నిర్ణయములేదు) నిబద్ధ పరిశ్రమ 


474. నేనొక (పదేశమున కేగితిని. ప్‌ నటేల్‌. నిర్బంధమున 
క వనమును |పతిష్టించితిని - దానిలో కాలిబాట నేర్పరచితిని. 


475. ఒక సమయమున, నాకు గుండెదడ యేర్చడినది. (దాణా 
పాయస్సితి యందుంటిని. నా ఉరముశై మై విష్ణసహ(స్రనామముల నుంచి 
కొనినాడ కను. భగవానుడు నా దేహములోనికి దిగివచ్చి నాడు. 


ఆ వ్యాధి 
శమించెను. నేను సురక్షితుడనై తిని. (చూ. 198) 


476. సా. బా: ఒకతటి నేనొక బాలకుడనుు తిండికి సంపాదించు 
కొన యత్నించితిని. వృత్తికె అన్వేషింపదొడంగితిని.. 'బీడ్‌”- అనుచోటున కేగి 
జరీఅంచు వస్త ములనునేయు వృత్తి నంపాదించుకొంటిని. నాపని యందెప్పుడు 
విసుగునొంది యెజుగను. నా ఫకీరు (యజమాని) విధానములవలన అలపు 
తలంపు తోచలేదు. ప్రతిదినము నలుగురు పిల్లలు చేయు పని చేసినాడను, 
తడవకు నొకబాలుడు 50 రూపాయల వస్త్రములను, మజియొకడు 100 
రూపాయల వస్త్రమును యింకొకడు 150 రూపాయల వన ములను తయారు 
చేసిన నేను 600 రూపాయల వస్త్రములను తయారుచేసితిని. నా యజమాని 
సంతోషించెను. నన్ను (పేమించి యితరుల యెదుట నన్ను |ప్రశంసించినాడు, 
నాకు మంచి చక్కని దినుసులను, తలపాగ, శాలువ నుత్తరీయముగ నొసంగి 
నాడు. వానిని నేనుపయోగించుకొనక ఇతరులకిచ్చితిని. (పభువు (దై వము 
ఒనంగునది చివరిస్టాయి యగును. నరుడొసగునదికాదు. 


“పరమేవడిడిన దెప్పటికిని జెడదు- 
నరుడొసంగునది యెన్నడు నిల్వబోదు”. 


477. నేను "కబీరు" నై యుంటిని. నూలు వడకువాడను. 


478. చేను నలుగురు సోదరులను గలిగియుంటిని. ధనమంతయు 
పెద్దవాని ఆధీనమున నుండెను. అతని భార్య మమ్మందజిను పస్తుపెట్లి 


224 . శ్రీ సాయీనాథ బోధామృతము 


నది. నేనొక వృత్తిని గు త్తకు తీసికొని ధనము సంపాదించి సోదరులను 
పెద్దవానిని గూడ పోషించితిని. పెద్దవాడు కుష్టరోగియగుట నెల్లరు | 
పరిత్యజించిరి. తరిమివేసిరి. నేనతనిని సేవించి అవసరముల  దిర్చితిని,. 
తుదకాతడు మరణించెను, 


479. నేను 4 వేల జనులతో నుంటిని.  అపుడొక అంటువ్యాధి 
వ్యాపించెను. అందటు భయభాంతులై రి. ఆ జనులందజఅనూ రడించి 
“మిమ్ము మృతినొందనిచ్చుటకు ముందు నేనే మృతి నొందుదును. మిమ్ము 


చావనిచ్చుట కంటె నేనే చత్తును” అని వారికి ధెర్యము గొలిపి, అభయ 
మిచ్చితిని. 


.. కరి0. ఈ షీర్దియందీ బాబా మసీదువున్న తావున "ముజఫర్‌షా” 
అనువాడుండెను. అతని కుమారుడు నివసింఛు 'నాండుర్కి' - వరకు 
మైళ్ళకొలది అతనికి (ఆస్తి భూసంపదగలదు. నేనతని. దగ్గ౭రి వంట 


వానిగ నుంటిని, ఈ మీ సెదునందు "ధుని వెలుగుచుండు తపప నతడు 
మరణించెను. . 


481. ఒక భక్తుడు : నీ జన్మస్తానమేది? 
సా. బావ (నవ్వుచు ఆతడు పేరులేని పిచ్చివాడు. ఇపుడాతడెందో 
ఒకచోట నివసించు చుండును. 


482. సా. బా: నా సోదరుడొకప్పుడు చెడుగా [పవ ర్తించెను. 
అందు చేనతడు కులమునుండి వెలిపెట్టబడెను. నేనాతని యోగక్షేమముల 
మరచితిని. తుదకు అతనిని కులమునందు జేర్చుకొన జేపితిని! 


4ఓరికె. సా, బా: (1918) లో బాబా తన పూర్వ జన్యములలో 
నొక జన్మమునకు సంబంధింబన నొక చీర్హ గాధ నిట్లు తెలిపినాడు. 


సా.బా; నేను బౌరంగబాదునుండి యిచటకు వచ్చితిని. 


నా మేన 
మామ నన్నిటకు వెంటగొని వచ్చినాడు. 


భక్తుడు : ఆ మేనమామ పేరేమి? ఇపుడాతడెచట నున్నాడు? 








ఛీ సాయిబాబా అభయ ప్రదానములు, నూక్తులు జి2ిక్‌ 


. . మేమిరువురు సోదరులము. మేమొక మార్గమున బోవుచుంటిమి. నా 
సోదరుడు ముందుగ బోవుచుండెను. కూరజంతువు లాతనిగజాచినవి, వాడు 
మరణించెను. ఐదారుగురు మనుష్యులు నా దగ్గణకువచ్చి 'నీ సోదరుడేడి?”- 
అని అడిగిరి. జరిగిన విషయ మెజిగించి, యాతని శవము ఫె వస్త్రము కప్పితి 
ననియు జెప్పితిని. నా మాటలను విశ్వసింపక నేను వలదని చెప్పుచున్నను 
నా సోదరుని వెదకుటకై వెడలి వారలును ఆ జంతువులవే చంవబడిరి- 
తరువాత నొక స్తూల దేహముగల కాంత నన్ను జేరి యింతకు... పూర్వము 
వారడిగిన పళ్ననే యడిగి, నా సమాధానమును నమ్మ క్ర అన్వేషింపబోయిన 
ఆమెకును పూర్వము వారిగతియే కలిగెను. ఆమె శవముపై గుడ్డ కప్పితిని. 
అంతట నేను ముందునకు సాగిపోవుచుండ శారుగు రేడుగురు మహమ్మదీయు 
లొక గొజ్జెతో నెదురైరి. వారు నాయెదుట దానిని చంపి, దాని మాంసమును 
బలవంత ముగ నా నోటబెట్ట యత్నింపగ “దై వమును (పార్టించి భుజింతును” 
అని నేను పలికితిని. నేనా మాంసముపై నొక వస్త్రమునుగప్పి దై వమును 
పార్ధించితిని. ఆ మాంసము పెద్ద రోజాపువ్నములుగ మాతెను. ఏ ఒక 
గులాబి పుష్పమునేని స్త్‌ అజిచేతిలో నిముడ్చుకొన జాలని యంత పెద్దది 

ఆ ముస్లిములు వెడలిపోయిరి. నా మార్గమున నేను సాగితిని. కాలిబాటను 
నడచుచు స్వచ్భమగు అపార జల ప్రవాహముచే నావరింపబడితిని. అచట 
మార్గము కనబడలేదు, ఇదియంతయు దై వ సంఘటనము. 


సా. బా: (శ్యామావై పునకు దిరుగుచు) మన విధియేమి? సక్రిమముగ 
పవ ర్హింపుము- అది చాలును. వాడకు వెళ్ళుము- పారాయణము గాచింపుము. 
484. బాబా ఒకపరి యిట్లనెను. నేను చాలుడుగ నున్నపుడు 
శాలువులు నేయుచుంటిని. నా పని నేర్చునకు నా తండ్రి మెచ్చుకొని నాకు 
ర్‌ రూపాయలు కాబోలు! బహుమతి నిచ్చినాడు; _ 
"485," నేనొక సమయమున తూర్పు తీరమున (కోరమాండల్‌ 
హై భుజించు చుంటిని. (నివసించుచుంటిని)... 
శీరి6, సా. వా: అహో! అక రు విషయమేమి? అతనిని శె శవమున 
| es స i నాడు. 
29) 


అ 
ఆ 


226 శ్రీ సౌయీనాథ బోధథౌమృత ము 
487. ఆప్రైఠాను |బాహ్మణుని (ఏకనాథస్వామిని నే నెలుగుదును, 
అట్టి సర్వో త్తములై న బ్రాహ్మణులను మనమోిరోజులలో జూశజాలము.. | 
488. “గుజ్జము నెటకు దోలితివి?' - అని అడుగుచు "చాన్‌భాయి 
పటేల్‌” నా దగ్గణకు వ యవ | 
: “నన్నేల నిందించెదవు? వెళ్ళి చూడుము! య గుజ్జమా పాదచాటున | 
మేయుచున్న ది” - అని సమాధాన మిచ్చితిని. (ఆ అశ్వమచట నుండెను) | 
489. mm దాః (బాలకృష్ణ ఉపాసనీశాన్తితో) రూన్సీ మహారాణి 
పాబ్గొనిన యుద్దమునందు నేనుంటిని? నేనా సేనలో నుంటిని. 
490. ధనికుడగు నా తండికి ధనపు పాతరలుండెను. నేనొక 
నిపె గూర్చుంటిని. ఒక పెద త్రాచునై తిని. కొంత కాలమైన పిదప 
ఆ స విడిచి ₹ పెట్టతిని తిరిగి మనుష్యరూవము నొందితిని. ' 
491. సా. బా: (జి. యస్‌. కపర్దేతో) నేనిచట షీర్దిలో - (లేక | 
గోదావరీతీరమున) రి (లేక) 10 వేల సంవత్సరముల పూర్వమున నుంటిని. 
492. ఈ (ప్రదేశమున నొక ముసలి పటేల్‌ ఉండెడివాడు. అతడు 
నా దగ్గణకు వచ్చుచుండువాడు. వేగువాండ్రు 4 (లేక) 12 మంది కని 
పెట్టియండువారు. ఆ ముసలివానితో వారికి అభిప్రాయ భేదము కలిగెను. 
ఒకపరి వారతనిపె కలియబడిరి. అప్పుడా ముసలివానికి నేను తో డృ్చడితిని. 
ఒకపరి వారతనిపని పట్టదలచి బలవంతముగ నీడ్చుకొని ఒక పెద్ద నగరము 
నకు క తిళ్తు పోయిరి. "నేను. జోక్యము వ క మునలివా నిని 












== 498. నా నా చిన్న తన్లమున జాల్నా : నుండి చాల దవ్వు వెళ్ళుచుం టిని, 
మార్గమున నొక మామిడి చెట్టుండైను. దాని ఫండ్ల కన్నిటికి పురుగులు పట్టెను. 


అ చెట్టు బ్లోవ్రెలో య్రనుప మేకులు దిగగొట్టితిని. ఆ లోఫము చక్కబడెను. 
ఆ పిదప పండ్ల కా పురుగులు: బాధ కలుగవీదు. 


సా. బా: క్‌ు (అంగోన్కావాడ్‌ నివాసి) సఖారాం - 
సర్‌ ము శోక "గురువు దగ్గణ వీద్య నభ్యసించితిమి. మా. చేతులతో 
మాక డి మొక్కలను నాటితిమి నే నిపుడు (1910 లో) ఆ చెట్ల నుండి 
రెండు పండ్లను నీకు (5 రం 2 పంపినాడను. 








PRY 


ఆ మయునాఢథ క ఆమె మార్గమున కోపర్గామునకు జేర 
నచట చేవాలయములోని (బ్రహ్మ చారి “బాబా స్ట కొరకు వీనిని పంపినాడు' 
అని చెప్పుచు, ఆ పండ్లను ఆమె కొపగెను. 





495. నా చిన్నతనమున ఒకనాటి ఉదయమున వెలువలకు వెళ్ళితి మి 
అదాటున ఒక వాలికగ మారితిని, ఆ పిదప కొంతకాల మా విధముగ... 
నచుంటిని, 





(పూర్వజన్మమున) బావా సాధనము 


496. నేను మిక్కిలి కష్టించితిని, నెలల పర్యంతము ఛోజనము 
లేక వేవ మొదలగు చెట్ల ఆకులను తిని జీవించితిని. దైవము నా యెడ 
చయ వహించినాడు. దేహమున ర క్షమాంనములు క్షయించి శల్య 
మాతావకిష్టుడ నై తిని. ఎముకలు సైతము చూర్ణముగానున్న స్తితి పట్టినను 
పాౌణము నిలిచినది, 


నిరంతర నిస్సార్థ సేవ 


497. . ఒక తోటలో 200 మంది. రోహిల్లాలకు ఈతకల్లు విక 
యించుచున్న ఒక కన్యను. నా. తండి చూచి పేమించి (లేక) విహార 
ఆమెవలన పుుతులను బడ సెను. ఆమె ఆతని ననుసరింపక యితరుల పలువుర 
బిమించెను, ఆమె పాదములకు పురుగు లేర్పడెను. ఆమె నౌ తండి?కి 
భార్య యగుటబే నామె పాదములకు చికిత్సచేసి వానిని చక్కవణబిివి, 
తరువాత ఆమె మరణించెను, | య. 

498. వస్త్రములు = తలపొగలు - పీతొంబరములు = నా 
మొదలగు వానిని నేసితిని. కాని, యిన్ని పనులు చేయజాలియు తిండి 
గడచినదికాదు, 

499. నా తల్లి తనకు కుమారుడు (నేను) కలిగినాడని మిక్కిలి 
అనందిలచు చుండినది. అమె (ప్రవర్తనమును గూర్చి నాలో నే నాళ్చర్య 
పడుచుండువాడను. 'ఆమె | నన్నెప్పుడు కన్నది? నే నెప్పుడేని జన్మించితినా? 
ణే చిల్లవ్వుడు నున్నవాడను కానా? దీనిని గూర్చి ఆమె యుల రకల 
చున్నది?' = అని, ప. 


228 





శ్రీ -సాయీనాథ ' బోధోమృతము 


499-ఎ. నడుము దిగువ. భాగము చిలుక రూసము తాను పొంది 
నట్లు బాబా తెలిపినాడు. 


బుకానుబంధథ ము 


బుణానుబంధమునజేసి జనులను బాబా 
తన దజి కాకర్షించువాడు. 


1. నా. గో. చందోర్కర్‌. 
500. నానా: దాదా! నన్నేల పిలువ నంపితివి? 


సా, బా: ఈ [1పపంచమున వేన వేలు గలరు. నేను వారందణను 
పేలువనంపుదునా? నిన్ను పిలువనంపుటకు (ప్రత్యేక కారణములు ఉండవలడా? 


నానా : ష్‌ స నే నెలుగజాలకున్నాడను. 


సా, బా; నానా! అల జన్మముల నుండి మన _మిరువురము 
సంబంధము కలిగి యున్నారము. అది నీ వెరుగవు. కాని, నే నెయిగుదును. 
కావున నీకు అవకాశము గలిగినపుడు ఇక్కడకు వచ్చుచుండుము. 


_ 500-ఎ. సా.జా: ఒక బావి కలదు. దానిదటి నొక చెట్టుగలదు. 
ఆ చెట్టు రేండు పక్షులు కూర్చుండెను. ఒకటి జారి చావిలోపడి వు 


చుండెను. దాని ప్రియ మిత్రము దానిని రక్షించుటకు వెంటనే బావిలోనికి 


దుమీకెను. . - రక్షి ౦పదుమికిన స వా పోవునంత పనియైనను 
మొదటి దాసిని రక్షించెను. + 


న. సం -ఛగవంతరాన్న క్షీరసాగర్‌ 





సా.బా: : విఠోవాను. ష్‌. me సేవించి నట్లితడు. సదరు 


యు నా కావున ప తిరిగి నం. కః చుట 
కితని నిచట కాకర్షించితిని. 





శ్రీ స్లాయీబాబా. అభయ (పదానములు, సూక్తులు 229 


502. (8) పూర్వ మొక జన్మమున నేను, నీవు (జియస్‌. కపర్తే, 

జోగ్‌, కాకా'(హ. సీ. దీక్షిత్తు శ్యామా, దాదాకేల్కార్‌ - అందటిము కలిసి 
చీకటి వీధియందు. మన గురువుద గ్గజ నున్నవారము. = వీరల నందజ నొక 
చోటునకు మరల జేర్చినాడను. 
(4) నానా! ఈతడొక బొక్కసము (పెట్టె) మన దగ్గర నుంచినాడు, 
ఇపుడు దానిని తిరిగి కోరుచున్నాడు. దానిని నిరాకరించుట తగదు. (అనగా- 
" పూర్వభవమున నితడు మనకొక మేలు కావించినాడు. మన మిపు డీతనికి 
తిరిగి మేలు చేయవలయును). చూ. నిని? 


5. తరిమివేయుట తగదు 


503. .బుణానుబంధము (పూర్వజన్మ సంబంధము) లేనిదే యెవరు 
మనదగ్గరకు రారు. కావున కుక్క- పిల్లి- వంది- ఈగ లేక యే వ 
మన దజికిజేరిన “ఛీ - ఛీ” అని “పో పో” అని తరిమివేయకుము. 


6 జంతువుల బుణానుబంధము 


504. సా. బా: (పులి మరణించినపుడు (ప్రదర్శకునితో) పూర్వ 
జన్మమున నీకు ఆ పులి చెల్లించవలసిన బుణమిప్పుడు తీరినది. 


'బాబా -తా సీ జన్మమున (బాహ్మణుడ నని సూచించుట 
505. (ఎ) ఇది ఒక బ్రాహ్మణ మసీదు. 


(బి) ఇతడొక బాహ్మణుడు, పావన బ్రాహ్మణుడు. . వేన వేలు 
ప్రజలను సభ మార్గమున మోసికొని పోగల స్వచ్చమైన (బ్రాహ్మణుడు. 


506. (ఎ) (బాబాకు. ర అణాలు సమర్చింప దలచి 4 అణాలు 
మాత్రమే యిచ్చి వెనుకకు మజిలిన “చాబల్‌ సతి" తో) అమ్మా! ఆ మిగిలిన 
య అణాలనీయక సహ న ఈ నన్ను మోసగింపనేల? 

(చి). సా, బా: అులస్‌ః బాబాకు సమర్పింపుమని యిచ్చిన 
2 అణాలు నిచ్చుట మటిచి, తిరిగి వెళ్ళుటకు సెలవీయమని బాబాను కోరిన 
“యస్‌. బి. నాచ్నేతో మంచిది! 'చితాలీ' మోదుగ పొమ్ము. కాని ఒక పేద 
బాళహ్మణుని 2 అణాలు మోసగింపనేల? 


280 శీ సాయీనాథ బభామ్మత్‌ ము 


బాబా - భకులయెడగల [పేమ 
t. బాబా - |పేమను అభినందించుట 
(ఎ) వినాయక్‌. యస్‌. గిరిధర్‌ (మాలాద్‌ నివాసి 


507. వి. యస్‌. గిరిధర్‌ భార్య బాబాయందు అపార భక్తి గలిగిన 
సాధ్వి. (పత్యేక శ్రమ తీసికొని ఒక చక్కని పూలమాల సిద్దపజచి "తన భర్త 
ద్వారా బాబాకు పంపెను. . 

బాబా ఆ పుష్నమాలను అత్యాదృతితో స్వీకరించి, కంఠమున ధరించి, | 
చాలసేపు ఆ విరిదండ నుంచుకొనెను. 

సా. బా! ఇది అత్యధిక భక్తితో సిద్దపబుప బడినది. ఈ విధముగ 


పోతి వారము నీయింట నా పటమునకు ఒక పూలమాల నర్చింపుమని 
ఆమెకు చెప్పుము 


చూ. టెండలు_.ర్‌ నతి - వకుళ పుషామాలలు 
గ్రా న 
(బి) ఆర్‌. వి. పురందర్‌. 





508. (1) సొ. బో: నేనాతీని మటువను. అతడు ఓ వేలమైళ 
దూరమున నున్నను జ్జ _ప్రియందుంచుకొందును. ఉబ్బసము - అయాస కము 
హెచ్చుగనుండెను, అతని విడిచి యే లవమేనియు భుజింపను. 


సొ. బా: పురందర్‌! గృహమును కట్టుకొనుము. ఎవరిని నొక యైసా 
కూడా అడుగవలదు. నేనే నీకు సహాయము "చేయుదును. 


అంతట పురందర్‌ తన ఆఫీసులో 500 రూపాయలు అప క్రీపీకొనీ 


ఇక ఇల్లు కట్టుకానెను. ." అది ఉరి వేలుపల పొాలములోనున్న ఏకాంత 





సొబాః సీ వేమియు భయపేడవలదు. నేను న్వయేముగ నచట 
రుం సీ యింటేస్‌ వ న్‌ పిన్నవయన్సున నున్న భార్యను కాపొడుచుం దును* 





Ke దంపతులు ఊరి వెలుపల నేకాంతమ. గ నివాసమున్న ను వారికెట్ట 
ఆపదలు కలుగలేదు). shies 





శ్రీ సాయీబాబా అభయ |పడానములు, సూక్తులు . 231 


1 త్రి 1915లో బాబా చాల జబ్బుగనుండెను. ఉబ్బసము, ఆయాసము 
హెచ్చుగ నుండెను. ' ఈ జబ్బు విషయ మెజుగకయే పురందర్‌ షీర్దికి వెళ్ళి 
బాబా మిక్కిలి ఆయాసపడుట చూచి ఏట్టెడ్చెను. 

సొ. బా: నీవేల ఏడ్చెదవు? 
పురందర్‌ : బాబా! నీయీస్టితిజూచి నేను సహింపజాలకున్నాడను. 
సా. బావ: భయపడకుము. 2 4 దినములలో చక్కబడును. అల్లా 
నాకీ వ్యాధి నొసంగినాడు. ఈ గడువులోపల తిరిగి స్వస్థత కలిగించును. 
నీవు దుఃభఖింపవలదు. 2, శి రోజులనుండి నిన్ను గూర్చి తలంచుచున్నా డను. 
నిన్నిటకు రమ్మని ఉత్తరము వాయవలసినదిగా కాకా (హ. పీ . దీక్షిత్తు) తో 
చెప్పినాడను. (ఆ ఉత్తరము అందు. లోపలనే పురందర్‌ షిర్డికి వెళ్ళెను)... 


4) ఆర్‌, బి. పురందర్‌ తల్లి పండరికి వెళ్ళి విరోబాను దర్శింప 
దలచెను, 


అపుడు పురందర్‌ తల్లికి పురందర్‌ భార్యకు విఠోబా రుక్మి లీ రూపమున 
షిరిలోని మసీదునందే బాబా దర్శన మిచ్చెను. వారు సంతృ ప్రి పి నొందిరి. 
(తరువా వ్రాత) అమ్మా! వీవు పండరికి ఎపుడు వెళ్ళదువు? 


పురందర్‌ తల్లి : నా దైవము షీర్ణిలోనే యున్నాడు. ఇదియే నా 
పండరి, 





(షీర్షిమాయే పండరిపూర్‌ అ సాయీబాబా రమావర్‌) 4 
(ఆరతి గేయము) : 


త్‌) సా, వా: (పురండర్‌ తో) సీవెల్ల వేళల సత్యమును పాటింపుము, 
నీ విచ్చిన మాటను చెల్లింఛుచుండుము. గాఢవిశ్వాసము - ఓర్చు - గలిగి 
యుండుము. అపుడు న్లీ వెక్కడనున్నను ఎల్లవేళల నేను నీ వెంటనే 
యుందును, ల. on ,/ 
ఫురందర్‌ : బావా! దయతో నన్నట్లు పప్రవర్తింపజేయము! 
సొ. బా: నీవేసమయమున కలహించి హోరాడకుము. నీ వితరులతో 
కలహించునపుడు నేను విసుగునొంది బాధపడుదును. (చూ. 289) 


బిల్రెని ... శీ సాయీనాథ బోధామృతము 


509. చావా నిత్యము ఛిక్షించు గృహములలో నందరామ్‌ - 
యస్‌. ' మార్వాడి - గృహమొకటి. షీర్షియందు ్షుగువ్యాధి. వ్యాపించి 
నందరామునకు జ్వరము తగిలెను. అతడు భయపడి Es వెళ్ళ 
దలచెను. (చూ. 37) 


సా. బా: వెళ్ళవలదు. నీవు మరణింపవు. నెను పష విడుచు 
వరకు నిన్ను మృతినొందనీయను. 
బావా అతనికి ఉధిని (ప్రసాదించెను. అతని జ్వరము Wa 
అతడింకను [1940 నాటికి] జీవించియే యున్నాడు. 


_ 510. - 1914 శ్రీరామనవమియందు లక్షల జనము బాబా చుట్టు 

జేరిరి, ఒక వృద్దురాలు బిగ్గజిగ అఅచుచుండెను.... . లు. 

వృద్దురాలు : ఓ బాబా! ఈ ముదుసలిదాని పై కరుణ వహింపుము, 
ఓ బాబా! నీ దర్శనము నాకు [పసాదింపుము. ల 

. శ్యామా వెలుపలకువెళ్ళి. జనసమూహమును (తోసికొనుచు, ఆ వృద్దు 
రాలిని బాబా సన్నిధికి గొనివచె చ్చెను. ఆమె సంతోష బాష్పములను 
స్రవించుచు, తన రెండు చేతులతో వాబా నడుముసు బంధించెను, 

"స్కా బా: అమ్మా! సీకొరకెంత కాలమునుండియో వేచియుంటిని- 
నాకు ఏమేని తినుటకు తెఛ్చితివా? లంట 

వృద్దురాలు : ఇదిగో చలిది రొట్టెముక్క - ఉల్లిగడ్డ. నేనాక రొట్టె, 
రెండు ఉల్లిగడ్డలను తీసికొని ప్రయాణమై వచ్చితిని. ఈ ఉదయము ఆకలి 
నొంది ఒక ఏటి దజినిజేరి సగము రొట్టె నొక ఉల్లిని భక్షించితిని. శేషించినవి 

- వీనిని నీవు భక్షింపుము. 

సా. బావ [ఆ చప్పని రొట్టెముక్క నమలుచు అత్యాస క్రితో' తినుచు] 
అమ్మా! నీ రొల్టై ఎంత మధురముగా నున్నది! [చూ. 515] 

511. 1918 న నామసప్తాహము. జరుగు సమయమున: పలువురు 
భక్తులు గుంపులు గుంపులుగ బాబాను [కమ్ముకొని కూర్చుం శిరి. 
సా. బా: శ్యామా! వెలుపలకు 'వెళ్ళము. అ గోడకు .వెలుపల 
నొక వృద్దుడు కూర్చున్నవాడు. అతని, దగ్గర కలకండ కలదు." 


నాకె 
కొంచెము కలకండ అడిగి తెమ్ము! 








శీ సాయీవాబా అభయ (ప్రదానములు, సూక్తులు డిగ్రీకి 


శ్యామా వెళ్ళి ఒక ముదుసలి వానిని జూచెను. ఆతని నోటినుండి 
చొంగకారుచు, రొమ్ముకైగల కురుపునుండి చీము [సవించుచు ఈగలు 
కమ్ముకొని యుండెను. శ్యామా జన సమూహమును [దోసికొనుచు ఆ 
చృద్దుని వెంటగొనివచ్చి, “అతడిడుగో!” _- అనెను. దాబా తన అభయ 
హస్టము నతని మస్తకముమై జేర్చి, ఆశీర్వదించి, ఆతని మూటనుండి 
కొంచెము కలకండ తీసికొని, శేషించినది (పంసాదముగ) కొనిపొమ్ము” - 
అనెను, 

512. “బస్సీసు” నివాసి వఖర్కర్‌ - బాబా కొకు ఒక అరటి 
పండ్ల గెలను పంపెను. ఆ గెలను మోసికొని వచ్చినవాడు దాని నొనగక 
చాబా ఎదుట దూరముగ నిలిచియుండెను. 

సా. బావ ఓయీ! (ఆ గెల తెచ్చిన మనిషితో) ఆ గెలనుండి ఒక 
పండు తీసియిమ్ము! ఆతడు (వఖర్కర్‌) ఇంతవరకు భోజనము చేయలేదు. 
బాబా అరటిపండు భక్షించినాడని తంతి పంపుము! అపుడతడు భుజించును. 

బాబా అపుడు పలికిన మాటలే వఖర్కర్‌ తనతో or ఆ గెల 
తెచ్చినవాడు జ్ఞ ప్తికి.దెచ్చుకొనెను.. . 

513. 1915 జనవరిలో సంక్రాంతికి రి రోజులు ముందు - 

సా. బౌ: సంక్రాంతికి హల్వా పంపుము. 

వార్తాహరుడొకడు మిఠాయి కొట్టునకు వెళ్ళి తిరిగివచ్చి “సంక్రాంతి 
యింక రీ రోజులుండుటచే దొరకలేదు” - అనెను. 

సా. బా: సంక్రాంతి హల్వా నాకిపుడు కావలయును. 

వార్తాహరుడు మిఠాయి అంగడికి వెళ్ళెను. అప్పుడే తపాలా మనిషి 
ఒక బంగీ తెచ్చి బాబాచేతి కిచ్చెను. భక్తుడొకడు (ప్రత్యేకించి సిద్దపజచి 
ముందుగ రుచి చూచుటకై పంపిన (టిల్‌గులొ సంక్రాంతి హల్వాగల బంగీ 
అది. బాబా తన అంతర్‌ జ్ఞానమున అది ఎప్పుడు పంపబడినది - యెప్పుడు 

చేరినది తెలిసికొన గలిగినాడు. 
514%. సా. బా; నాకు (కాశేరి) వంకాయ కారపు - కాయ 
కావలయును. 
30) 


234 





శ్రీ సాయినాథ బోధామృతము 

అవి అపుడు అంగడిలో లేవు. పురందర్‌భార్య కెవరో వంకాయలు ' 
పంపుటచే నామె బాబా కొజకు (వేపుడు) కారపుకాయ సిద్దము చేయుచుండెను. | ' 
ఆ విధముగ నెవరు అడుగకయే తనకు అందింపబడిన పేమపూర్వక బహూ | 
కృతిని గుర్తించి బాబా తన అభీష్టములను తెలిపినాడు. 


515. సా. బా: (గోవింద బాలకరాం మాన్కర్‌ తో) నా కోకు 
ఏమైన నీవు తీసికొని వచ్చితివా? 
గో. బా. మా: ఏమియు తీసికొనిరాలేదు - బాబా. 
సా. బా: నాకై తీసికొనీ వెసృమని ఎవరు నేమియు నీయలేచా? 
గో. బా. మాన్కర్‌ * లేమ - బాబా! 
సా. బొ; నాయనా! నీవు బాందానుండి బయలుదేరునపుడు ఆ తల్లి 


ఆర్‌. ఎ. తార్కాడ్‌ సతి అత్యంత భక్తి పేమలతో నా కిమ్మని మిఠాయి 
(అడ్డు నీకీయలేదా? 





గో. మాన్కర్‌ : అవును - బాబా! ఇప్పుడు నాకు జ్ఞాపకమునకు 
వచ్చినది. 

ఇంతకు ఆ లడ్డు ఎప్పుడో తయారు చేయబడి, బాం|దాలో బాబా 
పటమునకు నివేదింపబడినది. మాన్కర్‌ ద్వారా బాబాకు పంపుటకు ఇతద 


_ మేమియు నప్పటికి లేనికారణమున ఆ తార్కాడ్‌ సతి అత్యంత భ క్తి పేమలతో 
అ పాత మిఠాయి పంపినది. 





. 
న. 
| 
| 
| 
| 


516. బాబా ద్వారకమాయి మసీదునందు మధ్యాహ్నమున తిక డె 
యుండగ పలువురు భక్తులు 'పెక్కుపశ్శేరములలో నై నై వేద్యములను గొనివచ్చి 
జాబాముందు పెట్టిరి. కాని - చాడా. వాని నేమియు. తాప కలేదు. జి. యస్‌. 


కపద్దేసతి పళ్ళేరములో వై నై వేద కము తెచ్చీ చాబాముందుంచిన తోడనే బాబా 
ఆ పదార్థముల రుచి చూచెను. 


శ్యామా: దేవా! ఏమిది? యిది యెట్టివేర్చాటు? ఇతరులు తెచ్చిన 


వానిని నీవు తాకనై న తాకలేదు. ఈ తల్లి న్‌ రన నై వేద్యము తెచ్చిన 
తోడనే రుచి చూ చుతివి! 





సా. బా: ఈమె (జి. యస్‌. కపర్టెసతి)ి పూర్వమొక వై చ్యని గోవు... 
(నాకు) సమృద్ధిగ క్షీర మొసంగినది. తరువాత తోటమాలి కూతురు. 
జనించి క్ష్మతియుని దగ్గణి జేరెను. అపుడొక కోమటిని వివాహమాడెను. " 
ఆ పిదప ఆమె [చబాహ్మణ జన్మమొందెను. చాలాకాలము గడిచిన పిదప 
ఆమెను మరల జూచుచున్నాడను. ఆమె నాకొసగు నాహారము (అపార 
చేమ రసమిళితమై) మిక్కిలి మధురముగ నుండును. 

517. దుర్గంధము గలిగి దుర్చలుడై న ఒక కుష్టురోగి తన ముటికి 
గుడ్త కొంగున పాల్కోవా (పేడా) పొట్లమును మూట కట్టుకొని, దానిని 
బాబాకు బహూకరించి, యందు కొంత తిరిగి (ప్రసాదముగ స్వీకరించు 
తలంపుతో ద్వారకామాయి మసీదుమెట్లను మెల్లగ నెక్కుచు, “ధుని” దగఅకేగి 
ఉథినిజేకొని బాబాచేతియందుంచెను. సిగ్గు భయములు పీడింస ఆ పేడా 
ఫొట్లము బాబాకు బహూకరింపకయే మరలి వెళ్ళుచుండెను. బాజాదగ్గబిగ 
గూర్చున్న ఒకకాంత (సదాశివతార్కాడ్‌ సతి) ఆ చెడుకంపు కొట్టుచున్న ఆ 
కుష్టురోగి వెడలిపోవుట చూచి "బ్రతికితిమి స్వామి! యీ పీడ వ్రదలిపో యినది” 
అని, తనలో దలంవెను. మ. 

సా. బావ; (ఆమె వై పునకు త్మీవసు నిసితమైన దృష్టిని [పసరించుచు) 
ఓయీ! ఆ మనిషి నిటు తిరిగి పిలువుము!. 

ఆ కుష్టురోగివచ్చి, ఆ మిఠాయి పొట్లము తన చేతులలోనే యుంచు 
కొని ప్రణమిల్లెను 

సా. చా: (ఆ పొట్లము తీసికొని విప్పి) అహో! ఏమి యిది? 





(గుడా మిఠాయియా? 

సా. వా; అందు కొంచెము త్తీస్పి తార్కాడ్‌ సతికి యిచ్చి దీనిని 
ఛభక్షింపుము. 

అంతట బాబా ఆ సరో కొంచెము తన నోటిలో వేసికొనెను. 

ఆ సతికి చచ్చినంత పనియైనను, తోడి జీవులందు సానుభూతి 
గురువునందు గాఢ విశ్వాసము వహింప వలయునను పాఠమును తనకీ 
రూపమున బాబా బోధించు చున్నాడు _ అని తలచి ఆమె ఆ మిఠాయిని 
మింగాను. 


236 re శ్రీ సాయీనాథ ద్‌'ధా నృుతము 


సా. బా: (అందు మిగిలిన మిఠాయిని ఆ కుష్టురోగికి తిరిగి కట 
ఈ [పసాదమును తీసికొని పొమ్ము! 


1. నిర్మల మనస్సుతో సమర్పించు బహుమతులు 
ఎ. (గార్జే - మామిడి పండ్లు - పండిట్‌ - శేషించిన లడ్లు) 


518. కె.కె. గార్డే బి.ఎ.,యల్‌.బి., (నాగపూరు సబ్దడ్డి ఉద్యోగము 
నుండి విరమించిన వాడు) పూనాలోని “రే మార్కెట్‌' నందు మంచి చక్కని 
మామిడి పండ్లు మూడింటిని గొనితెచ్చి వానిని బాబాకు వ యః 


సొ. బా: (వానిని స్వీకరించుచు) అహో! ఇతడు (గార్డే) అంగడిలో 
నా కొణకు కొనిన పండ్లన్నియు, మొన్న ఆ పండిట్‌ చేసినట్లుగాక (వీనిలో 
నేమియు తాను భ క్షింపక) తీసికొనివచ్చి సమర్చించినాడు. పండిట్‌ పొట్లము లో 
కట్టిన లడ్లన్నిటిని.నా కీయవలయునని తీసికొనివచ్చు చుండెను. కాని, 
మార్గమున గోదావరిలో స్నానముచేసి ఆకలి నొంది ఆ పొట్టములోని అడ్తలో 
కొన్నిటిని తిని శేషించినవి తెచ్చి నా కిచ్చినాడు. ఈ ఫలములు ఆ లడ్లవలె 
'భుక్త క శేషములు” కావు. 





బీ. మలిన మనస్సుతో నోనగు బహుమతులు 
భీకూబొాయు - పూలమాల - కర్బూజ ఫలములు, పాల్కోవా. 


510. భఛికూబాయి బయ్యాజి పటేల్‌ అహమ్మద్‌నగర్‌ నుండి మీర్షికి 
తీరిగి ప్రయాణమై పూలమాల, కర్బూజా ఫలములు, దూద్‌ పేడా వెంటగొని 
వచ్చుచుండెను. కోపర్గామునందు గోదావరి నదిని దాటెను. తన నభియొ క్కు 
దుర్మణమును జ్జ ప్తికి చెచ్చుకోని అచట నేడ్చుచు, తన నభిని ఆ దుర్మరణయు 
నుండి రక్షైించినవాడు కాడని, బాబాను తన మనస్సున నిందించెను. కాని, 
షీర్టికిజేరి బాబాకు ఆ తెచ్చిన వస్తువులు బహూకరించునపుడు అట్టి తలంపు 
లన్నిటిని మజచియే యుండును. 


సౌ. బా: ఈ (తల్‌ - తల్‌) మానసిక వ్యాకులతతో గూడిన వూల' 
మాల నాకు వలదు. 





శ్రీ సాయీబావా అభయ [వదోనములు, సూక్తులు 297 
', అంతట .-నామె ఆ పూలమాలను రెండు చేతులతో తీసికాని బాబా 
మెడలో నిలుప దగ్గణకు జేరెను. ఆశ్చర్యముగ ఆ పూలమాల ముతునియ లె 
ఆమె రెండు జేతులలో రెండు ముక్కలు నిలిచి నేలపై నొక ముక్క పడెను. 


అంతట ఆమె కర్బూజ ఫలములను, పాల్కోవాను సమర్నింపచోయెను. బాబా 
వానిని నిరాకరించెను, . 
సా. బా: ఈమె గోదావరి తీరమున దుఃభించుచు కసీ-రు కార్చు 
చుండెను. అట్టి వ్యాకుల మనస్సుతో వీనిని తీసికొని వచ్చినది - కావున 
వీనిని స్వీకరింపను, 2 
సంశయాత్మక బహూకృతులు 
కనిత్కార్‌ కాంత - దాక్ష ఫలములు 
5న౦0. కనిత్కార్‌సతి తన పుతికలతో గూడి బాబాకు సమర్ప్చింప 
పిత్యేకముగ మిక్కిలి (పేమతో మంచి దాక్ష ఫలములను బుట్ట నిండుగ 
తీసికొని వెళ్ళెను. 
సా. బావ. (కరుణాస్వరమున నీవేమి తీసికొనివచ్చితివి? |చాక్షలా! 
క. సతి : అవును బాబా! నీ కొజకు వానిని నాకిక్‌ నుండి తెచ్చితిని. 
అంతట నామె ఆ పండ్లబుట్టను బాబాకు సమర్పింవెను. బాబా 
ఫలములు కొన్ని కిపిచూచుచుండగా - ఆమె కూతురు - బామతాయి 
"ఈ పండ్లన్నియు బాబాచే పంచిపెట్టబడి వ్యర్థము కానున్నవి” - అని 
తలంచెను 
సా. చా: (ఆ బుట్టను కనిత్కార్‌ సతివై పునకు తోయుచు నిబుట్టను 
సీవు తీసికొనివామ్ము! 





వామ్ము! నీ బిడ్డలను వీని దిననిమ్ము” - అనెను. 


కనిత్కార్‌ సతి, ఆమె కుమార్తెలు ఆ పండ్లబుట్టతో తిరెగి హోవుచుండ 
స్ట = కచ oy Py క్స్‌ నా బుతు 
"అమ్మా! నా కట్టి ఆలోచన ఏల కలిగెనో నే నెలుగను. ని వామి 


2388 “ల... "ట్రీ సాయానాథ బీధా1వృతము 


బాబాకు బహూకరింపగా "ఏమి! యీ పండ్లబుట్టనంతయు నిచ్చినడే! 
క్షణములో నివియన్నియు పంచిపెట్టబడును. - బాబా ఏమియు తినడు. మన 
కేమియుదక్కవు- అని తలంచికిని”అని బానూతాయి తల్లితో పలికెను. 


బాబా చర్యలు - పలుకులు - ఆ త ల్లియొక్క. అశయము - ఆమె 
బహూకృతిని గూర్చిన తలంపు - ఆ కూతురు యొక్క అనిష్టత వలన. చెలుప 
బడినదిగ విశదీకరిం చునట్లు గమనింపదగును. 


చి. బాబా - భక్తుల కొజకు స్వార్హత్యాగము 


(ఎ) బల్యంతు జి. కపర్టే స్తేగువ్యాధిని 
తన చక్కికి బాబా ఆకర్షించుకొనుట. 
9 
Deals LLL తో షీరియందు సేగువ్యాధి వ్యాపింజను. 


బి. యస్‌. కపరే - కుమారుడు బల్వంతునకు (మగు సంబంధ మెన) జ్వరము 
టె కి. టు! ( 
తగిలెను, 


జి. యన్‌. కపచ్చెసతి : బాబా! మేము వెళ్ళుటకు సెలవిమ్ము? 
సా. బా: మబ్బులు. [కమ్మినవి, పిదప వర్తించును. అంత మైర్లు 
: 0 స | రి గో 
'సెరిగివండును. మబ్బులు విచ్చును. నీవు భయవడనేల? 


"కప సస తి బాబాపలుకులను (గ్రహింపలేక వెడలిపోయెను. 


తరువాత బాబా తన కుపినీ పెకెత్తి తనకడుపు మాద క్షేగు బొబ్బలను 
చూపుచు - "అమ్మా! చూడుము! నీ కష్టములను నివారించుటకై. నేను మో 
కొజణకు కష్టపడవలయును. 


. బల్వంతు తనువునుండి ఆ పేగు బొబ్బల జ్వరమును బాబా ఆకర్షించు 
కొనెను. బాణా జ్వరముతోడ బల్వంతు జ్వరము రెండు, మూడు దినములలో 
శమించెను. | 


“గమనిక ఏ ఈ విధముగ 'గోవా' లోని పోలీసు సూవరింటెండెంటు 
వ గూడ బావా తన చక్కికి ఆకర్షించుకొనినాడు. 


శీ సాయీవాబా అభయ [(పదానములు, సూక్తులు 239 
(చి) బాబా - తన కంఠమును సమర్పించుట. 


522. ఆర్‌.ఎ. తార్కాడ్‌- కంధహార్‌ నివాసి మార్దమాన్‌, యింకను 
యితరులు చావడిలో బాబాసమిపమున. న్నిదించు చుండిరి. మోర్దమాన్‌ 
అర్ధ్థర్మాతమున నిదలేచి బాబాతో నిట్లనెను. 

మో. జ: బాబా! ఈ హైందవులు నిన్ను - ఇస్లామ్‌ మతమును 
చెజిచు చున్నారు. నా కనుజ్ఞ నిమ్ము! నా ఖడ్గముతో వీరి యందటి 
కంఠములను క్షణములో తెగ వేయుదును. _ 

సా. బావ. నేను (పాగల్‌ పిచ్చివాడను. నన్ను సేవించు నీ 
_పైందవులు పిచ్చివారు. వారి అత్యాచారములకు నేను బాధ్యుడను. నా 
పఏవర్తనమునకు వారు బాధ్యులుకారు. నీవెవరి కంఠమునేని తెగ్యవేయు 
దలచితివా - నా కంఠమునే తెగ వేయుము,. 


అది మొదలు మోర్తమాన్‌ శాంతి వహించెను. 
(సి) బాబా - ఆరోగ్య త్యాగము 


నీతి. సాంబా: 1910 (జ. యస్‌. కపర్టేతో) 2 సంవత్సరముల 
నుండి నేను రొట్టె - నీరము మాత్రము గొనుచు జబ్బుపడి యున్నాడను. 
నారకురుపు నాకేర్చడినది. జనులు [కమ్ముకొని నాకు విశ్రాంతి నీయరు. 
నేను స్వస్థానము చేరువరకు నీ విధముగనే జరుగును. నా [పాణముల 
కంటె నౌ బిడ్డల రక్షణమే నా ప్రధాన లక్ష్యము. కావున వీనిని. నేను 
లెక్కచేయను. 


ఏ. బాబా - భక్తుల తలంపులను మన్నించుట - 
పతిఫలమును (పసావించుట 


(ఎ) తల్లియొక్క (ప్రార్ధనము - (హరిభావ్‌ - పనే 


524. దహన్కర్‌లోని హరిభావ్‌పన్సే - తన తల్లి వలదనుచున్నను 
రామేశ్వరము యాతికు బయలుదేరెను. ఆతడు తిరిగివచ్చు వరకు 
అతని తల్లి ఉపవసింప నిశ్చయించుకొనెను. తన సుతుడు షీర్దియందు 
బాబా దగ్గణ నున్నవాడని తెలిసికొని బాబానిట్లు పారించెను. _ “బాబా! 


240 శ్రీ సాయీనాథ బోధామృత ము 
నీవు సత్యముగ సాధుసత్చురుషడ వగుదువేని నా కుమారుని తీర్థయాత్ర 
విరమింపకేసి ఆతని తిరిగి యింటికి వచ్చునట్లు చేయుము!" 


సా. చా: (హరిభావ్‌తో) నాకు దక్షిణ నిమ్ము! 


హరిభావ్‌దగ్గజనుండి దక్షిణ రూపమున షీర్తి నుండి రామేశ్య్వరమునకు 
వెళ్ళివచ్చుటకగు [ప్రయాణము ఖర్చు ధనమంతయు దీసికొనెసు. 

సా, వా; (హరిభావ్‌తో) ఇంటికి పొమ్ము! నీ - విల్లు విడిచి వచ్చినది 
మొదలు రామేశ్వరము పస్తుపడి యున్నది. నీ విప్పుడు తిరిగి వెళ్ళవేని 
రామేశ్వరము అంతరించును. ఆ స్థానమును భదేశ్వర మాక్రమిం చును. 


హరిభావ్‌ తిరిగి యింటికేగి తన తల్లి ఉవవానము - అమ్‌ బాబాను 
గూర్చి కావించిన ప్రార్థనములు, బాబా ఆమె (ప్రార్దన మన్నుగహించిన తుథము 
సకలము [గహింపజాలెను. 


(బె) కుళలభాప్‌ - పవిత్రమైన కోరికలు 


రని, బాబా ఒకనాడు హా. సీ. దీక్షిత్తును టాంగామోద రహతాకు 
వెళ్ళి తనకుగూర్చు భక్తుడై న కుశలభావుగు దోడ్కొనిరమ్మని నియమిం చెను, 
కారణమేమి? ఆ [కిందటి దినము - బాబాను దర్శించి చాలా కాలమైనది- అని 
కశలభావ్‌ తలంచెను. ఆ రాత్రి బాబా అతని స్వప్నమున గోచరించి "జరికి 
రమ్ము - అని. ఆదేశించెను. ఆ మఖునాటి యుదయమున టాంగామోాద 
షీర్షికి వెళ్ళుటకు గుజ్జములేని కారణమున తాను వెళ్ళలేక తనకు మాయిగ తన 
కుమారుని కాలినడకతో షీర్షికి పంపెను. ఆ కుళలభావ్‌ కుమారుడు షి.ర్రికిజేరు 
పూర్వము - 
సా. బావ కాకా! (హ, సీ. దీక్షి త్తు) టాంగా తీసికొని రహతాకు వెళ్ళి, 
కుశలభావు నిటకు దోడ్కౌని రమ్ము! 


లేదని చె 


వ. పీ, దీక్షిత్తు: అందుచేతనే టాంగా తీసికొనివెళ్ళి నిన్ను 
తోడ్కొనిరమ్మని బాబా నియమించినాడు. : 





శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములుు సూక్తులు జత] 


కుశ లభావ్‌ తాను చిక్కిలిగ నభిలషించుచున. బావా సంచర్యనము 
వెసికొన గలిగెను. 


(సి) బాబా -- భకుల తలపులను మని*" 3 చుటు -- (మావే || 
x నా మ 


526. సా. బా; (ఒకనాడు) నా కడుపు నొపి 


అంతట "మావుషే ” కాల్చిన యిటుకరాతితో బాజా పా కికడుపు మాద 





కఆజపుకాచను, ఆ పిదళు నావు తన బలముకొలది అతి ie వము. డొదొ 
మొ త్తికడుపు ఇరుపక్కల నొత్తుచుండెను. ఆచటమున్న | అ 
అలానే Pn + జ 
"ఆపుము' ఆపుముకి మెల్లగ నొత్తుము. బాబాకు బాధ స క = అనెను. 
నా, బా; వెలుపలికి పొమ్ము! జొక్యము గళల్చించుక్ననివుఒ 


The, fy వ తోటి he, (| ah, 


(డి బాబా- నావ్నే అత్తగారి దగ్గరనుండి ఉల్లిగస దన ఇసి టం 
దాదా కేల్కారును నియమించుట. (చూ. 284) 





(ఇ) వధవ్కర్‌ - ఆకలి 


5 న! వచాశివ సా తి ల్‌ు వధవ స్‌ వాతా సవచది Tee క కు లన . i ' ba స గ్‌ ఆటీ. సనా 
అతనికి ఆకలి పీడించు చున్నను చెప్పుకొన జంకెసు. ఒకరు 


జా గ 


పొట్ల మొక చానిని చాబాకు pa యం అమ్‌ డాని 


బాబా తాకడు. ఈ తత్త, ఫర్‌ ఈ 
aE దానిని తన చేతిలో నుంచుకొ 


మాట్లుమును విపి న ఇ ఇ 


అడు విసరివై చెను. 
(a 





దానిని అపి వీకీయలేదుం 


మజ జ 
చ్చ)" ఖా : 
Cre FP re ig వ ay ge 

వ Wag site, లు ఖు శ వ 


వధవ్కర్‌ ' చానిని భక్షించెను. sen పూ రగ 
వేయలేదు. 
ఆ పిదప అతని వై పునకు లడ్డు డు పడజయ యర్‌ 


i 


242 శ్రీ సాయినాథ ఓ"భామృతము 


528. (1) 1911న బి. వి. వైద్య - కుటుంబముతో రాతి | 
1 గంటకు పీర్షికిజేరి సాతేవాడలో విడిసెను. ఏదో అల్పాహారము (ఫరల్‌్‌ ' 
తీసికొని ని|దించెను. (ఆ మరునాటి ఉదయమున) 

సా. బా: (కోపముతో - ఆ వాడలోని మనుష్యులతో) నా బిడ్డలు 
వచ్చిరి. ఎవ్వరు వారిని గూర్చి విచారించినవారు కారు. వారిని పస్తు | 
పరుండ నిచ్చిరి. | 
(అని పలుకుచు మసీదున చేరిన భక్తులనందఅను బాబా తణిమి 
సెను). 


(2) వీర్దిని విడిచి నాశిక్‌ వెళ్ళదలచి 'వైద్య' బాబాను జేరి సెలవు | 
కోరెను. | 





సా. బా; నాశిక్‌నకు వెన్ళుచున్నావా? అచట కేల వెళ్ళవలయును? 
అచట ప్లేగు గలదు. వెళ్ళవలదు. నీ కుటుంబముతో నింటికి పొమ్ము. | 

(58) వైద్య బావా చిత్రపటమును దీసికొని వెళ్ళి బాబాచేతులం. 
దుంచెను. బాబా దానిని స్పృశించి (పూజించుకొనుటకు ఆతనికి తిరిగి 
యిచ్చెను, 

సాద; ని విప్పుడు వెళ్ళుము. 


వైద్య తన కుటుంబముతో [ప్రయాణముబేసి రై లుస్టేపన్‌ జేరు 
నప్పటికీ రై రైలు తప్పెను, అది వారి దురద్భష్టమనుకొని, తరువాత బండి 
కొరకా స్టేషనులో కొన్ని గంటలు గడపిరి. అటు పిమ్మట వచ్చిన రైలులో 
'మన్మాడ్‌' చేరిరి అంతకుముందు వెడలిన బండిలో [పయాణముచేసి మనా న్యాడ్‌ లో 
బండిమారి మజియొక బండిలో వెళ్ళిన యెడల ఆ బండికి కలిగిన ప్రమాదంలో 
నొక పెట్టె తుత్తునియలగుటతే - బాబా తమకా అపాయము కలుగనీయిక 
కోపర్గాములో బండిని San వారు తెలిసికొనిగి, 


4) ఒక సమయమున వచ్చినపుడు సెలవు దాటిన తరువాత గూడ 
"వై ప్‌ న్కు అతని కుటుంబమును బాబా షిర్షియందు నిలిపెను. 


సా. బా: ఊరకుండుము. భయము వలదు. 





శ్రీ సాయిబాబా అభయ |ప్రచానములు, సూక్తులు లశ 





సెలవు గడువు దాటిన 8 రోజుల తరువాత తిరిగివెళి సెలవు పొడి 
గొంపుమని కోరుచు జి. ఐ. పి. రైల్వే అధికారులకు కాగితము (వాసికొనగా 
నెట్టి కష్టములేక సెలవు ఈయబడినది. 


(జి) బాబా - (వధాన్‌సతి వసివిడ ఏడ్పులాలించుట. 


[| 


589, యం. డబ్దుయు - [వధాన్‌సతి ద్వారకామాయ మసీదునం 
ఆ 


<a 
కూబాపూజ కావించుచుండెను. అదాటుగ బాబా ఆమె కావించు పూజను 


మెను, 
సా. బావ; అపుము! నీ విడిదికి (వాడ వెళ్ళుము! 
ఆమె పూజనాపి విడిదికి వెళ్ళెను. ఆమె పసిబిడ యేడ్చుచుండుట 
కనెను. ఆ బిడ్డ నోదార్చి, నిదపుచ్చి తిరిగి వాబాదగ్గజకు జేరెను. 


9 
సా. బా: ఇపుడు నీ పూజ కానిమ్ము! 
ఆమె విడిది మసీదునక చాల దూరముననున్నను బాజా తన ఆంతర్‌ 
జ్ఞానముచే నా చిడ ఏడ్చు వినెను. అట్టి వినికడినిగూర్చి |కకిడిమున 
[Ay a లు స ns 
గేయమునందిట్లు తెలుపబడినది. 
"ముంగికి పాప్‌మే ఆవాజ్‌ హూోనే. 
ఓభీ సాయీ సుంతాహై” 
(చినవీమ అడుగువేసిన సవ్వడేని 
విన నేర్చు సాయీ యాప్ఫథ్వి నెందేని), 


(బాచ్‌) పురందర్‌ యొక్క మూర్ణపు పట్టుదల 


్‌శి0. భక్తులు వెండిపాలకిని సంపాదించిరి. దానికీ పూన్చిన వెండి 
గుట్టిము లపహరింపబడెను. ఆర్‌. వి. పురందర్‌, అతని మీతులా వెండి 
పాలకిని భ|దపబిచుటకు మసీదు ఉఊ త్రరమువై పున నొక గదిని నిర్మింప 
దలచిరి. గదిని నిర్మించుచుండిరి, బాటా లేని సమయమున మసీదు గోడకు 
పురందర్‌ రం|థములు తొలుచుచుండెను. బాబావచ్చి ఆ వనిని క 


అ జ దగగ 
ఆజ్ఞాపించెను. వావా చెదురించుచున్నను పురందర్‌ ఆ పవిని సాగించు 


244 శ్రీ సాయీనాథ చోభినృుతము 


యుండెను. తన భోజనమువేళ దాటినను దానిని పాటింపక పురందర్‌ తన 
పనియందే నిమగ్నుడయ్యెను. . 


సా. బా: ఇదియెంత దుస్వహమో- గమనింపుడు. ఇతడు నామాటలను ' 
వినడు. దీనినంతయు నేను నహింపవలయును. 


సా. బా; (మరల) నీవు భోజనమునకు వెళ్ళుము. 


ఆర్‌. బి. పు; బాబా! నేను వెళ్ళను. నేను లేని సమయమున నేను 
చేసిన పనినంతయు నీవు తారుమారు చేయుదువు. 





సా. చా: అట్టుచేయను. నీవు భోజనమునకు వెళ్ళుము. 
అంతట పురందర్‌ భోజనమునకు వెళ్ళెను. 
సా. బా: ఏమి చేయవలె? బిడ్డ మనకాలిపై మలము వినర్జింళు 


మనము కాలు నరకుదుమా? బిడ్డను ఛేదింతుమా? నిని మనము నహాొం 
వలయును. 





(1) వార్డే - మూర్చపు పట్టుదల 
581. వార్థ; బాబా! మసీదునందు సత్యనారాయణ  వూజు 
కావించుటకు నా కనుజ్ఞనిమ్ము! 
పొ. బా: నీవు చేసికొనుము. 
_ అంతట వార్టే వెళ్ళి అరటి పిలకలను గొనివచ్చి, బాబాను ఒక 
విగహముగ భావించి బాబాకు అన్నివై పుల ఆ పిలకల నుంచెను. 
సా. బా; అటుల చేయకుము. నే నటుల జరుగ సీయను. 
a అంతట వారే. పెద్ద శె పెట్టున వేడ్వదాడగెను. ఆ రోదన మంతకంతకం 
హెచ్చుటచే. తుదకు బాబా సమ్మతించవలసి వచ్చెను - అపుడు -- 
గ ఖర్చులకు నొ దగ్గజ ధనములేదు. 
.బాః నీ కెంత కావలయును? 
వ. a రు. 2-8-0 


శ్రీ సాయీోబాబా అభయ [పచానములు, సూక్తులు 245 
సా. బావ. (జయకర్‌ను చూపుచు) ఈతని దగ్గణ కలదు. అతని 
ద్‌ గ్గజ నుండి అవ్వు తీసికొనుము. 


జయికిర్‌ దగ్గి నున్నది ఆ మాతమే అయినను ఆతడు అప్పు నీయక 
తప్పినది కాదు వార్తే సత్యనారాయణ [(వతము కావించెను. 


4. బాబా - బిడ్డలను [(పేమతో కనిపెట్టి రక్షించుట 


1. _ధులియా - బహల్కర్‌ బిడ్డ జబ్బు 

లతని. 1918 మార్చి - 'రావుజీ బాలకృష్ణ ఉపాసనీ బహల్కర్‌” 
యొక్క చిన్న బిడ్డకు 5, 6 రోజులు పెద్ద పెట్టున జ్వరము తగిలెను. 
వై ద్యులాస లుడిగిరి, బహల్కర్‌ బాబాపటము (మోలగూర్చుండి ప్రార్థించెను. 
రాతి స గంటలకు ధులియాలోని అతని గదిలో బాబా పొడమి, ఆ ఓడ్డకు 
'ఉధి' పెట్టుచు “ఇంక మిరు ఆందోళన చెందవలదు. ని, కి గంటలలో 
బిడ్డకు ఇమటపోయును. ఉదయమున కీ ఓడ్డ కోలుకొనును. పూర్తి ఆరోగ్యము 
బడసిన పిదప బిడ్డను నా దగ్గజకు తీసికొని రమ్ము!” - అనెను. 

ఉదయమునకు ఆ బిడ్డ కోలుకొనెను. ఇది 6-9-1913 ఆ [ప్రాంతమున 
జరిగిన విషయము. 


రి-8-1918 న శ్యామా - రావుజీకి ఉత్తరము (వాసెను. అందు 
"భులియాలోని” నీ మిత్రుని యింటికి నేను వెళ్ళినాను” అని బాబా చెప్పినాడు, 
"మితుడెవరు? - అని నేను పశ్నించితిని. 'ఉపాసనీ బహల్కర్‌ రావుజీ, 
నేను పతి దినము అతని యింటికి వెళ్ళుచున్నాను. నీ వాతనికి ఉత్తరము 
వాసి చూడుము! - అని బాబా పలఠికినాడు. అందుచే నీ ఉత్తరము 
వాగయు చున్నాడమి. 


15 దినములు గడచిన తరువాత రావుజీ - ఆతని కుమారుడు షీర్షికి 
వెళ్ళుచుండిరి. మార్గమున కోపర్షామునందు టాంగా (తోలువాడు జాగు 
చేయుచుండెను. ఆరతి సమయమున - 

సా. బా: శ్యామా! కొంచెముసేపు ఆగి అరతి (ప్రారంభించుడు! నీ 
ధూలియా మిత్రుడు వచ్చుచున్నాడు. ఆ టాంగా కోలువాడు వారికి కష్టము 
కలిగించు చున్నాడు. న“ 


246 శ్రీ సాయీనాథ బోధావృతము 
రావూజీ - ఆతని కుమారుడు వేళకు జేరి పసొదము నందుకొనిరి. 


సా. బా; (బాలునితో) బిడ్డా! నీకు జబ్బు చేసినపుడు ధూలియాకు 
వచ్చితిని. నీకు జ్ఞాపక మున్నదా? 


2. మహల్సాపతి - సర్పములు 


ర్‌లిలి. 1) సా, బావ; భగత్‌! రెండు సర్పములు మో యింటివద్ద 
తిరుగు చున్నవి. 

బాబాచే “భగత్‌” (భక్తుడా!) అని పిలువబడు మహల్పాపతి ద్వారకా 
మాయి మసీదునుండి యింటికి తిరిగివెళ్ళి అతని తలుపుదగ్గజు ఒక సర్పమును, 
అచట కుమ్మరివాని దిండు [కింద ఒక సర్పమును జూచెను. 


వ సా. బావ: భగత్‌! నీవీరాత్రి వచ్చునపుడు లాంతరు చే గొని 
రమ్ము. [గామద్వారమువద్ద దొంగలెదురు పడుదురు 


ఆ రాత్రి లాంతరు తీసికొని మహల్సాపతి వచ్చుచు [గామ ద్వారము 
వద్ద సర్పమును జూచెను. 


534. ఒక భక్తుడు మసకచీకటిలో మలవిసర్జనమునకు వెళ్ళిను. 
అచట నతడేమియో అకులకదలిక చప్పుడు వినెను. అదియొక సర్చ్పమని 
నమ్మి త్వరత్వరగా అతని విడిదికి వెళ్ళెను. తరువాత బాబాను జేరెను. 

సా. బా; నీవు వెలుపలకు వెళ్ళిన తావున నేను లేనా? నీవు భయ 
పడనేల? 

వశే. (చూ: పూనా నివాసి సదాశివతార్కాడ్‌ సతి సర్పము మోద 
పాదము నిలుపబోవుచు అంతర్‌ జ్ఞానముచే అదాటున వెనుకకు తగ్గిన 
విషయము. 


4) మిరికరునకు అభయము - సర్పము. 


_ల్‌కిళ. సర్దార్‌ మిరికర్‌ (బాబా భకులలో నొకడు) కుమారుడు 
“బాలుసాహబ్‌ మిరికర్‌' - మామ్లుత్‌ దార్‌ - బాబాసెలవు తీసికొన గోరెను, 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 247 


సా, బా: మన ద్వారకామాయి కలదని నీకు ఎలుగుదువా? 


మిరికర్‌ [గహింపజాలక ఆందోళ చెందెను. 


"సా, బా; ఇచట నీవు గూర్చుండి యున్నది ద్వారకామ 
చిడ్డల అపాయములను, ఆందోళనలను తొలగించును. 
మిక్కిలి దయామయి. తనను గాఢముగ విశ్వసించు విడ్తలందణకి ఈమె 
అనుగుతల్లి. ఆపత్కాలమున తనవారి నీమె రక్షించును. ఒకసారి విశ్వసించి 
అతల చిన వాని కష్టము అతు నివారణ మగును. (చూ. 1) 


మి. ఇది తన 


కు మానూది ఆయి 


సా. బా: ఉధిని పసాదించుచు మరియు నిట్లనెను. ఆ పొడవైన 
పెద్ద మనిషిని సీ వెరుగుదువా? (బాబా బారచాచి ఒక అరచేతిని (తాచుపాము 
పడగవతె కదలించుచు) అతడు మిక్కిలి భయంకరుడు. కాని, చా౭రకామాయి 
బిడ్డల నది యేమి చేయగలదు? అది కనబడిన మనము వినోదముగ జూతుము. 


ద్వారకామాయి రక్షింప నున్నపుడు సర్పము తాకగలదా! 


మిరికర్‌ వెంట వెళ్ళుమని శ్యామాను బాబా ఆజ్ఞాపించెను. ఆ రాత్రి 
9 గంటలకు మిరికర్‌ - శ్యామా మరి కొందరు “చితాలీ” కి జేరి మారుతి 
దేవాలయమువద్ద నుండిరి. _మిరికర్‌ వార్తావషత్రికల చదువు చుండెను. 
తటాలున వార్తాపత్రికల మాద కదలిక చప్పుడు 'జవాను" వినెను. లాంతరు 
తెచ్చి చూచెను. మిరికర్‌ ఉ త్తరీయమున కొంత భాగము ఆ వారాావ(ికల 
మోద కలదు. ఆఅవనస్త్రము చివర ఒక సర్పము చేరి యుండెను. 


'సర్పము' - 'సర్నము” - అని ఆ జవాను అరచెను. అది మిరికర్‌ 
దగ్గణి నుండి తొలగిపోయెను. జనులుజేరి ఆ సర్వముసు కర్రలతో కొట్టి 
చంపిరి. మిరికర్‌ వినోదముగ దానిని చూచెనేకాని, భయభాంతుడు కాలేదు. 


రీరిరిజటె ' షెర్దిలో బాబా ఒకనాడు (హః కాపాయ) విచార సూచక 
శంఖారావము పరమ "అహో! నానా చావనున్నవాడు కాని నేను 
చావనిత్తునా?" - అనెను. ఆ సమయమును నా. గో. శందోర్కర్‌ - లేలే 
కా స్రియు పూనా ద్‌గ్గజ టాంగాలో (ప్రయాణ ము చేయుచుండి ఏకిలికి 


(ల 





248 శీ సాయీనాథ బోధామృతము 


టాఎగాను వెనుకకు నెట్టుకొనిబోయి దానిని తలక్రిందులు చేసెను. చందోర్కరు- 
లేలేశా స్రీ ప్రాణాపాయ స్థితిలో నుండిరి. వారు మెల్లగ. లేచి యెట్టి గాయములు 
తగుల లేదని గుర్తించిరి. తరువాత వారు పీర్తికి వెళ్ళినపుడు బాబా పెన 
తెలిపిన విధమున వారికి కలుగనున్న ఆపదను కని పెట్టి రక్షించినట్లు తెలిపి 
కొనిరి, 

535్‌-వ. ఆర్‌. వి. మోదక్‌ - తనకొక (పత్యేక పరీక్ష జరుపబడు 
నని, దాని కతడు హాజరైన యెడల ఉద్యో గాభివృద్ది పొందుటో లేక ఆతని 
అసమర్థత కారణముగ ఉద్యోగము నుండి తొలగింపబడుటో జరుగునని 
యాతడు భయపడు చుండెను, అతడు బాబాదగ్గజకు వెళ్ళెను. బొంబాయిలో 
పరీక్ష గడువు దాటిపోవు వరకు అతనినట నిలిపెను. ఆ పరీక్ష తేదీ దాటి 


తో 


పోయిన తరువాత =. 
సా. బా: పొమ్ము, 


మోదక్‌ ; బాబా! ఎక్కడకు? ఇంటికా? Moms? 
సా 


. బా; ఇంటికి పొమ్ము! నీ ఏడ్తలు నీ కొజకు నీరీక్షించు చున్నారు. 


5, బూటీ గండము - బాబా అభయము 


5ఏ6. నానా సాహెబ్‌ రేంగ్లే వసిద్ధ జ్యోతిష్కుడు. అతడొకతలి 
నా దినమున  'బూటీకి' [పాణ మ. "కలదని చె స్పెను. తరువాత 
వారిరువురు బాబాదగ్గర కేగిరి, 


సా. బా; నానా యేమి చెప్పుచున్నాడు! నీకు మృతి అసన్నమైనద నని 
తెలుపుచున్నాడా? ఏమి? మనము భయపడవలసిన వనిలేదు. తాకుము! 
తాకుము! న వెల్లు తాకి చంపుదువో నేను చు చెదను గాక! 

అ తరువాత 'బూటీ' మల విసర్జనమునకు వెళ్ళెను. అచట నొక 
సర్పముండెను. సేవకుడు దానిని జూచి ఒక రాతిని జేకొని _పెకె తైను. 
"దాని కంటె ఒక కరమేలు, క్షేమకరము' - అని, బూటీ అనెను. సేవకుడు 
కర తెచ్చులోపల ఆ సర్పము వెడలిపోయెను. 


SE న రానూ వచ్చినది... పాణాపాయము గలిగింపక పోనూ. 





జోగు 


ఛ్రీ సాయీవబాబా అభయ మలా సూక్తులు క 249 
శ” బాబా - భక్తుల ఆరోగ్య విషయమై ఆలోచన - బాలషింపి. 


కశి7. ఆదరించు వారెవ్వరు లేక మిక్కిలి వ్యాధిగన్తుడై బాట 
పక్కున పడియున్న. “బాలషింపి 'ని బాబా చూచెను. బాబా నిత్యము ఖిక్షంచు 
గృహములలో నాతని గృహము ఒకటి. అతని కుటుంబమునెడ బాబాకు 
ముక్కిలి ఆదరము కలదు. 'నింగోను'లో నున్న నానాసాహెబ్‌ డేంగ్లేద గ్గబికు 
యెళ్ళుమని బాబా బాలషింపితో చెప్పెను. ఆ సమయమున నానాసాహెబ్‌ 
న్యప్నమున బావా పొడమి 'నీ దగ్గణకుజేరు “బాలషింపి” విషయమై ఊ.. శద్ద 
తీసికొనుము' - అని ఆదేశించెను. కావున బాలషింపి ఆతని దగ్గజకు వెళ్ళగా 
డేంగ్లే ఆతనిని మిక్కిలి అదరముతో హోషించెను. 


బాబా - కుష్టు రోగులయెడ ఆదరణము 

5కిరి-(ఎ) సా. బాః భీమాబాయి? ఈ కుష్టు రోగియైన కాంతను 
నీ యింటికి గొనిపోయి పోషింపుము. 

భీమాబాయి ౩ బాబా! ఆమె కుళ్లు రోగి. 

_సా.బా; దానిని లెక్కింపకుము. ఆయిన నేమి? ఆమె నా సహోదరి, 
అమెను నీ యింటికి గొనిపామ్ము! 

ఫీమాబాయి ఆ కుష్టు రోగిని తన యింటికి పిలుచుకొనిపోయి ఒక నెల 
రోజులు పోషించెను. అటుతర్వాత ఆ రోగి మృతి నొందెను. 

(బి) సొచా: (బాలాజి పటేల్‌ - నివాస్కర్‌తో) బాలా! నీ వింటికి 
హోవలదు. ఇచట నుండి ఈ డగ్గుభావ్‌ను (ముస్లిమ్‌ కుష్టురోగిని) పహోషింపుము. 


చాబౌ ఆజ్ఞ ననుసరించి బాలా ఆ కుష్టు రోగి మరణించువరకు ఒక నెల 
దినములు సోపి ౦చెను. 


6. నహాయములు - సంతతి నను గహించుట 
(ఏ) డయస్‌,రసానే 


గ్ర 39. "దామోదర్‌ - సావల్రాం - రపావే - మొదటి ఛార్యయందు 


250 శ్రీ సాయీనాథ దోధామృతము 
సంతానము కలుగని కారణమున మజియొక భార్యను చేపట్టెను. కాని | 
ఆమెయందు సంతతి కలుగలేదు. ఆతని జాతకమున జన్మలగ్నమునకు 
పంచమస్థానమున పావ్మగహముండెను. (గహములతనికి [పతికూలములుగ 
నుండెను. కాని, అతనికి బాబాయందు గాఢవిశ్యాసము కలదు. అతడు | 
షిర్డికి వెళ్ళినపుడు బాబా అతని కొజకు నిదీక్షించు చుండెను. అతనికి 4 
మామిడిపండ్ల నిచ్చుచు - లం 

సా. బా: దామియా! ఈ పండ్లనిపుడు తీసికొని పొమ్ము. వీనిని 
తిని చావుము, 

దామియా భయ చకితుడయ్యెను. సంతతి బడసి, సంసారమగ్నుడగుట 
ఆధ్యాత్మిక మృతియే - యని అతడు గుర్తించినవాడు కాడు. 

సా. బా: ఈ పండ్లను నీవు తినవలదు. నీ భార్యకు వీనినిమ్ము! 

దామియా : వ భార్యకు? 


సా. బావ నీ రెండవ భార్యకు. ఆమెను ఈ పండ్రను దిననిమ్ము, 
ఆమెయందు ఇరువురు పుత్రులు జనింతురు. మొదటి బిడ్డకు “దౌలత్‌ షా' - 
_ అని, రెండవ బిడ్డకు “తానాషా' - అని పేర్లు పెట్టుము. 


(ఆ తరువాత) అతనికి ఎనమండుగురు బిడ్డలు జనింతురనియు బాబా 
తెలిపెను. ఆ విధముగనే జరిగెను. డామియాకు మొదట ఇరువురు కొమరులు 
కలిగిరి. అతడు మొదటి బిడ్డ జనించినపుడా బిడ్డను బాబాద గ్గణకు గొనిపోయి 
"దాబా! ఈ బిడ్డకేమి పేరు పెట్టుమందువు? అని అడిగెను”. 


సా, చాః నేను నీకు తెలిపినది మరవక నీ నోటు పు_స్త స్రకములో 
వివ సేజీలో (వాసికొంటివి, ఈ బిడ్డకు 'దౌలత్‌ మో” - - అనుశే రురు “"పెట్టుమని 
నేను చెప్పలేదా? 

(గమనిక : 


ఇతడు, దౌలత్‌ షా నానాసాశ హూద్‌ రసానే - షీర్షి సాయీ 
నంస్టానమునకు ధర్మకర్త). ద 


(లి) రావ్‌బహద్దూర్‌. హెచ్‌. వి. సొతే 


540. హెచ్‌. వి. సాతే డిప్యూటి కలెక్టరు. 50వ సంవత్సరమున 

















శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 251 


భార్యా వియోగము కలిగెను. అతనికి ఇరువులు కుమా రైలు మాత్రము కలరు, 
మగ సంతానము లేదు. పవురువ సంతతికొబికు మిల వివాహము చేసికొన 
నతడు మిక్కిలి సందేహించుచుండెను... 1901న అతడు మాన్లుత్‌ దారుతో 
కలిసి షీర్ణికి వెళ్ళెను. 
మాళ్లుక్‌దార్‌ : బాబా! సాహెబ్‌నకు పురుష bas 
సా బా: సాహెబ్‌ వివాహమాడిన భగవానుడు ఇతనికి కుమారుని 
పం౨సాదించును. be 
ఆ విధముగ బాబా * వలన అభయము పొంది సాతే మరల -వివాహమాడ 
సెద్దపడెను. మరుసటి సంవత్సరమున దాదా కేల్కారు తన కుమా_ర్రెను సాతేకు 
ఈయదలవెను. కాని సాతే బాబాసలహా తీసికొన గోరెను. శ్యామా - దాదా 
కేల్కారు ఆ కన్యను బాబాదగ్గణకు వెంటగొని వెళ్ళగ బాబా ఆ కన్యనొసట 
కుంకుమను పెట్టుచు "ఈ బిడ్డను అహమ్మదాబాదునకు (హెచ్‌. వి. సాతే 
నివ వసించుచోటు) పంపుడు” అనెను. ' 
హెచ్‌. వి. సాతే.- ఆ కన్యను 1906న పరిజయమాడెను. తరువాత 
6 సంవత్సరములల్లో ఇరువురు కుమా _రైలు మాత్రము జనించిరి. 1912న 
చాదా కేల్కారు . సకతీసమేత ముగ చాబానుజేరి (మొక్కి "బాబా! మాకు 
దౌహ్యితుని జూచు భాగ్య మెప్పటికి? - అనెను, 
సా. బా: నేను. అల్లాను Fr నా ప్రార్ధనము 
మన్నించును. fg 
[1918 నందు సాతేకు కుమారుడు జనించెను. 1940 (ఈ Ue 
రచన) కాలమునకు అతడు మంచి ఆరోగ్యమున నున్నవాడు] 


(సి సపత్నేకర్‌. 


541. సపతేకర్‌ : అనునతడు నాయశాశ్ర విద్యార్థి. న్యాయాత్త్ర, 
పట్టపరీక్షకు సరియగు పరిశ్రమ లేకయే ఎట్టు విజయము పొందగలవు? - 

అని తన తోడి విద్యార్థి నతడు (ప్రశ్నించెను. తన విద్యా పరి శ్రమయందెట్టి 
కొజతలున్నను తనకు తప్పక విజయము కలుగునని సాయీబాబా అభయ 
పిదానము పై పె నాధారపడియున్న వాడనని ఆ మితుడు సమాదాన మిచ్చెను" 


సర్‌ ని శ్రీ సాయీనాథ బోభామృతము 
అంతట సపత్నేకర్‌ ఆ మిత్రుని, సాయిబాబాను గూడ అవహేళనము చేసెను. 
దీక్షాఫలిత ములు (పకటనమై బాబా అభయ [సదానమును యథార్హము 
గావించినవి. ఏమైనను ఆ పరీక్షలో తన మి[తుని విజయమొక “ గుడ్డివేటు” = 
పేర్కొని యింకను బాబాయందు నిరాదరణ బుద్దినే వెలిబుచ్చెను. ఆ సపత్నేకర్‌ 
అకల్కోటయందు న్యాయవాదిగ బనిచేసెను. 


ఆ పిదపప 


పది సంవత్సరములు గడచిన 
పిదప తన ఏకైక సుతుని గోల్చోయెను.. అతని అంతరాత్మ అతని బాధింప 


దొడగెను. బాబాను సందర్శించి, తపన కిన జెప్పుకొన దలచెను. అతడు 
షిర్డికిజీరి బాబాకు (ప్రణమిల్లెను, 


"చల్‌ - హట్‌” (వెడలి పొమ్ము!) కొంత తడవు వేచి మరల బాబాకు 
పణమిర్లైను. 


సా. చా: ఇక్కడనుండి వెడలి పొమ్ము. 


సపత్నేకర్‌ షిర్డి విడిచి యింటికి వెళ్ళెను, 


ఒక సంవత్సరము గడచినపిదప బాబా సపత్నేకర్‌ భార్య స్వప్నమున 
గోచరించి, ఆ దంపతులను తన దగ్గజకు రమ్మని ఆహ్వానించెను. ఈ 

సమయమున సపత్నేకర్‌ తన పూర్వద్వేష [ప్రవర్తనమునకు క్షమాపణము 
అతి వినయమున దెలుపుకొనెను అంతట బాబా వివిధ కాలములందు వివిధ 
పిదేశముల జరుగుచున్న విషయములన్నియు తాను గు ర్రించుచునేయున్న 
వాడని సపత్నేకర్‌ తెలిసికొనునట్లు ఆతని వృత్తాంతమంతయు స్వీయ 


వృత్తాంతముగ అతని ఎదుటనే ఒక 'గొల్లపడతితో జెపె ప్పెను. మజియు ఆ గొల్ల 
పడతితో - 


సొ. బా: (వపక్నే కరము చూపుచు) ఈతడు తన పుతుని. నేను 
చంపితినని నన్ను GG Es నేనా మ ఈతని సతీ 
ల చేద్చుడును. అ 


బాబా అంతట సపత్నేకర్‌ వై వై పునకు దిరిగి అతని మ స్తకమున తన 


యు. షా ఆశయ మతిశీ ఘముగ ఫలించును” - అని ఆశీర్వదించెను, 


ET నపక్నేకర్‌ పతముందాభ రితుడయ్యెను. బాబా తన అంతర్‌ జ్ఞాన ము 


శ్రీ సాయీబాబా అభయ (పదానములు, సూక్తులు 25కి 


నంత కంత" కధికముగ !పకటించినకొలది అతనికి బాబాయందు గాఢవిశ్వాసము 
హెమకౌనెను - 


ఉదా : సపత్నేకర్‌ సతికి గలుగనున్న వ్యాధిని గూర్చి దానికి 
' గావింపదగు చికిత్సనుగూర్చి బాబా ముందుగ దెలిపినాడు. స్వానుభవమున 
నిట్టి విషయములను గుర్తింపజాలిన సప 2 కరునకు విద్యార్థి దళలో వలె 
బాబాయందు అవిశ్వాసము ఎన్నటికిని పాసగబోదు.. ఆ దంపతులు సెలవు 
తీసికొను సమయమున బాబా సపత్నేకరునకు కొబ్బరికాయను ప్రసాదించి 
“దీనిని నీ భార్య పెటకొంగున నుంచుకొని ఆనందమున వెళ్ళుడు!” - అని 
ఆశీర్వదించెను. 


12 నెలలలో నతనికి పుతుడు జనించెను. ఆ దంపతులు తమ సుతుని 
దాబాద గ్గజకు గొనివచ్చిరి. 


(వి జారంగ బాద్కర్‌సతి. 


రకీని. షోలాపూర్‌ నివాసి - సఖారాం బౌరంగబాద్కర్‌ రెండవ 
వివాహము చేసికొనినను సంతతి కలుగలేదు. 27 సంవత్సరములు వారు 
కాపురము చేసిరి. ఆ సతి షిర్డికిజేరి శ్యామాద్వారా బాబా అను[గ్రహము 
పడయగోరెను. బాబా సంతోషముగ నున్న సమయమున బిలుతునని 
అంతవరకు మపీదు దగ్గర నుండుమని శ్యామా జొరంగబాద్కర్‌ సతికి జెప్పెను. 
బాబా భోజనానంతరము చేతులు కడిగికొనుటకు శ్యామా నీరు పోసెను. బాబా 
చేతులు తుడిచికొని శ్యామా బుగ్గనుపట్టి మెలియ పెట్టను. 


శ్యామా : న (కోపము వ... ఏమి? దేవా! నా బుగ్గను మెలి 
ట్టుట నీకు తగునా! 
సొ, చా: నీవు నాతోడ శనున్న 72 జన్మ ములనుండియు నిన్నింత 
వరకెప్పుడు బుగ్గ మెలిపెట్టి ఎబుగను. నిన్ను తాకుటకు ఇప్పటికై నను 
సమ్మతింపవా? 
కామా: దేవా! మేము పదార్థములను (స్వర్గము - విమానములు 
. మొదలగునవి) మాకు ప్రనాదింది దేవుని కోరుదుము. 


254 శ్రీ సాయీనాథ బోధామృతము 
సా. చా: అవును. వా స్పవముగ దానికొజకే నేను వచ్చితిని. 


అంతట బాబౌ తన గద్దెపై కూర్చుండెను. శ్యామా ఆ కాంతను పిలిచెను. 
ఆమె వచ్చి బాబాకు (ప్రణమిల్లి, కొబ్బరికాయ, అగరవత్తులు సమర్చించెను. 


బాబా ఆ ఎండిన కొబ్బరికాయను చేతబట్టి కదలించెను. లోపల ఎండిన 
కొబ్బరి కదలి ధ్వనించెను, 


సా. బావ (కొబ్బరికాయను దోసిటబట్టి కదలించుచు) శ్యామా! ఇది 
లోపల దొరలుచున్నది. అది ఏమి పలుకుచున్నదో తెలిసికొనుము! 


శ్యామా: ఈ కాంత తన గర్భములో బిడ్డ ఆ విధముగా. దొరల 
వలయునని [ప్రార్ధించు చున్నది. అట్టి ఆశీస్సులతో అ నారికేళమును 
పిసాదింపుము! 


సొ, వా; ఆమె కిచ్చిన కొబ్బరికాయ బిడ్డగా మారునా! అట్టి 
ఆలోచనలు గల మనుష్యులెంత అవివేకులు! | 


శ్యామా : దేవా! నీ ఆశీః ప్రభావమును ఆ నారికేళమును నే 
నెబుగుదును. ఆ క్‌ లం ఆశీస్సులతో పసాదింపుము! 
: . అటుల ఇరుమారు - మువ మ్మారు శ్యామా బాబాను 'పార్షించెను. 

సా. బా; ఆమెకు సంతానము కలుగును, 

శ్యామా : కాని, ఎప్పుడు? 

సా, బా: 12? నెలల లోపల, 


అంతట ఆ కొబ్బరికాయను పగులగొట్టి సగము. ఆ కాంతకు బొబా 
పిసాదించెను. 


శ్యామా : అమ్మా! ఈయన మాటలను వినినావు కదా! నీకు 11 
నెలలలో సంతతి కలగకున్న ఒక కొబ్బరికాయ ఈయన తలమై పగులగొట్టి, 
యూ మసీదు నుండి ఈయనను వెలుపలకు నీడ్చి వై చెదను. అటుల కావింపనా- 
నన్ను “మాధవరావు” - అని పిలుచుకొనను. 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 25ర్‌ 


సంవత్సరము లోపల ఆమెకు కుమారుడు కలిగెను. ఆ బిడ్డను 
5వ నెలలో బాబాద్‌ గణకుగొని వచ్చిరి. తండి బాబాకు 500 రూపాయలు 
సమర్చించెను. అ దవ్యముతో బాబా అశ్వము (శ్యామకర్షము నకు ఒక 
కొట్టము నిర్మింపబడినది. 


(ఇ) చింతామణిరావు 


రీల్లి4, సొ, బా: (మహల్సాపతితో) ఆతడు మరల వివాహము 
చేసికొనిన ఒక పుతుడు, ఒక పుత్రిక జనింతురని అతనితో (చింతామణిరావుతో) 
చెప్పుము. 


. చింతామణిరావు తిరిగి వివాహము చేసికొనెను. ఒక కుమారుడు, ఒక 
కుమా ర్తె మాతమే జనించిరి. 


(ఎఫ్‌) మహల్సాపతి 
544. మహల్సాపతికి స్త్రీ సంతతి మాత్రమే కలదు. అటులయ్యు 
నతడు ద్రైహ్మచర్య నిష్ట గలిగి బాబా వెంట మసీదునందు చావడియందు 
'నిద్రించువాడు. 
సా. బా: భగత్‌! వెళ్ళి నీ యింట నుండుము. నీకు సుతుడు 
జనించును.. సుతుడు చూతఫలము (మామిడి పండు), సుత తిం ్రిజీ 
ఫలము. (చింతకాయ) 


భగత్‌ మహల్సాపతి గోకులాష్టమినాడు కటక. వెళ్ళెను. మరల 
గోకులాష్టమిలోపల అతనికి ప్యుతుడు పుట్టెను. 


(జి) రతస్టీసీత్‌ 
స్‌ (వై జామ్‌ రాష్ట్రములోని) నాందేడ్‌ నివాసి 'రతన్‌ జీ-స్రవూర్ణీ- 
క? "కు స్‌ లేదు. ఒకనాడు దాస్‌గాణూ మహారాజు - 'జోరీ 


. . సాపహేవబ్‌ (మౌలానా లకు రు. 8-14-0 లు వెచ్చించి అల్పాహార “విందు 
కావించి, సంతాన [హై ప్రి పెకి బాబా ఆశీస్సుల బడయగోరి షిర్డికి న బాబాకు 


మొక్కెను. 








256 _ శీ సాయినాథ బోథామృతము... 


సా. బా: లం ఏకత్వ వ షు 


pion అ పెకము క కాని తానంతవరకు బాబాను దర్శింపకః 
యేమియు ధనము పంపని వాడగుటచే తాను వాబాకు రు శి-14-0లు 
సమర్పించుట యెట్లు సపానగెనా యని మ en 

సా.వా; నీ హృదయ కామితమును భగవాను డను[గహెం చును, 


బాబా ఆశీస్సులు బడసి రతస్టీ తిరిగి యింటికి వెళ్ళెను. బాబా లోగడ 
ధనము స్వీకరించుట మౌలానా రూపమున బాబా స్వీకరించినాడని దాస్‌ గాణూ 
మహారాజు విశదపరచెను. రతన్టీ తన లెక్కలను చూచుకొనెను. మౌలానా 
మౌలీసాహెబునకు అల్పాహార విందునకై తాను వెచ్చించినది సరిగ 
రు.8-14-0లు అగుట అతడు గుర్తించెను - తరువాత బాబా అను[గహమున 
రతస్టీకి పుతుడు జనించెను. 
(హెచ్‌) నారాయణ గోంద్‌ సింధే 


నా. గో. సింధేకు ఏడుగురు పుత్రికలు జనించిరి. పురుష సంతానము 
లేదు. అతని ప్రారబ్ద కర్మము ననుసరించి ప్యుత సంతాన ప్రా పిలేకున్నను 
అతడు ద_్తస్వామిని |పొర్టించిన కారణమున బాబా అతనికి సుతుని ప్రసా 
దించిన విషయము 1903లో బాబా తెలిపినాడు. (చూ. 399) 
545-ఎ. బిడ్డలకు బాబా దీర్ణాయువును (ససాదించుట 
సొ. బావ జిః జి, నార్కేకు బిడ్డలు కలరా? 


భక్తుడు ; చాచా! అతని బిడ్డలు మిక్కిలి వాల్యమననే మృతి 
నోండిరి. 


a బా; అల్లా అనుగ్రహించును. 
ఇ తరువాత నార్కేకు నలుగురు బిడ్డలు కలిగిరి. అందటు దీర్హాయువు 
గలవారై రి. : 
(గమనిక : బాబా, “బడావే' సతినిగూడ యీ విధముగ అను 
గివాంచినాడు). 


256 _ శీ సాయినాథ బోథామృతము... 


సా. బా: లం ఏకత్వ వ షు 


pion అ పెకము క కాని తానంతవరకు బాబాను దర్శింపకః 
యేమియు ధనము పంపని వాడగుటచే తాను వాబాకు రు శి-14-0లు 
సమర్పించుట యెట్లు సపానగెనా యని మ en 

సా.వా; నీ హృదయ కామితమును భగవాను డను[గహెం చును, 


బాబా ఆశీస్సులు బడసి రతస్టీ తిరిగి యింటికి వెళ్ళెను. బాబా లోగడ 
ధనము స్వీకరించుట మౌలానా రూపమున బాబా స్వీకరించినాడని దాస్‌ గాణూ 
మహారాజు విశదపరచెను. రతన్టీ తన లెక్కలను చూచుకొనెను. మౌలానా 
మౌలీసాహెబునకు అల్పాహార విందునకై తాను వెచ్చించినది సరిగ 
రు.8-14-0లు అగుట అతడు గుర్తించెను - తరువాత బాబా అను[గహమున 
రతస్టీకి పుతుడు జనించెను. 
(హెచ్‌) నారాయణ గోంద్‌ సింధే 


నా. గో. సింధేకు ఏడుగురు పుత్రికలు జనించిరి. పురుష సంతానము 
లేదు. అతని ప్రారబ్ద కర్మము ననుసరించి ప్యుత సంతాన ప్రా పిలేకున్నను 
అతడు ద_్తస్వామిని |పొర్టించిన కారణమున బాబా అతనికి సుతుని ప్రసా 
దించిన విషయము 1903లో బాబా తెలిపినాడు. (చూ. 399) 
545-ఎ. బిడ్డలకు బాబా దీర్ణాయువును (ససాదించుట 
సొ. బావ జిః జి, నార్కేకు బిడ్డలు కలరా? 


భక్తుడు ; చాచా! అతని బిడ్డలు మిక్కిలి వాల్యమననే మృతి 
నోండిరి. 


a బా; అల్లా అనుగ్రహించును. 
ఇ తరువాత నార్కేకు నలుగురు బిడ్డలు కలిగిరి. అందటు దీర్హాయువు 
గలవారై రి. : 
(గమనిక : బాబా, “బడావే' సతినిగూడ యీ విధముగ అను 
గివాంచినాడు). 


2ిరర శ్రీ సాయినాథ బోధామృతము 


మనెను. ఆమె నిరాకరించెను. కుపితుడై న భర్త (సాతే) బండివాని చేతిలోని 
కొరడా లాగికొని భార్యను దండించుటకా కొరడా పెకెతెను. వెంటనే 
మేఘుడు - (మేఘశ్యామ) పరుగున వచ్చి - 

మేఘ: బాబా నిన్ను వెంటనే ద్వారకామాయి మసీదునకు రావలసి 
నదిగా ఆదేశించు చున్నాడు. 

సొతే ఆ కొరడాను [క్రింద పాజవై చి, బాబా దగ్గ కేగెను. 


సా. చా: ఏమి? ఆ విషయము. ఏమి జరిగినది? నీ భూమి అచటనే 
కలదు. వెళ్ళి దానిని చూడవలసిన అవసరమేమి కలిగినది? 


హ. వి. సాతే తన భార్యను కొరడాతో కొట్టదలచిన [పయత్నమునకు 
సిగ్గుపడెను. తనయెడ్క, తన కుటుంబము నెడ నిరంతరము జాగృతితో 
పినరించుచున్న బాబా కరుణార్ది) దృష్టిని దలంచుకొని సాతే మిక్కిలి 
సంతోషించెను. సూరా 

8. వ్వాపారమున సహాయము 
(ఎ) డి. యస్‌. రసానే 

548. దామోదర్‌ - సావ[లాం - రసానే బొంబాయిలోని ఒక దలారి 
ద్వారా (పత్తి చట్టావ్యాపార సంబంధమైన బేరము కలిగెను ఆ దలారి ఆ 
చట్టా వ్యాపారమున లక్ష్మలకొలది లాభము కలుగునని రసానేకు తెలిపెను 
ఈ విషయమున బాబా సమ్మతి తీసికొనుమని రసానే - షీర్ణిలోని శ్యామాకు 
ఉత్తరము (వాసెను. శ్యామా ఆ ఉత్తరమును బాబాదగ్గజకు గొనిసోయెను. 
దానిని తెబిచి చదువు పూర్వమే - 

సా. బా: దామియా- అకాశము నందుకొనజూచు చున్నాడు. దై వము 
ప్రసాదించినది నిలుపుకొని దానిలో సంతృప్తి నొందుటలేదు. దామియా మతి 
భమించు చున్నది. అతని (ప్రస్తుత స్థితి యెట్టి లోటులేదని వాయుము. అతని 
కిపుడుగల సగమురొట్టె చాలును. లక్షలను గూర్చి ఆందోళన చెందవలదని 

అంతట దామియా ఆ చట్టా వ్యాపారము చేయవలయునని అందు. 
లభించు లాభములో బాబాకు భాగమియ వలయునను తలంపున స్వయముగ 
షీర్షికి వెళ్ళి బాబాను దర్శించి బాబా పాదములొత్తుచుండెను. 


స 


శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 259 


సా. బా: (విగ్గణగ) దామియా! నేను దేనిలో లేను. అనగా - నా కీ 
సంసారమున దేనితో సంబంధము (లాభములు పంచుకొనుట మొదలగు 
వానితో సంబంధము) కల్పించుకొనెను. 

(కావున 'దామియా” ఆ ప్రయత్నము మానెను). 

తరువాత కొంత కాలమునకు... దామియాకు ఒక తలంపు. కలిగెను 
ధాన్యమును పెద్ద మొ త్రములుగ కొని, నెలలు, పం॥ములు నిలువచేసి, ధర 
హెచ్చిన పిదప అమ్మవలయున ఏ ఉద్దేశము కలిగెను. దామియా బాబాదగ్గజకు 
వెళ్ళి "బాబా! నేను ధాన్య వ్యాపారమును చేయదునా?” అని అడిగెను. 
_సొబాః వలదు. నీవు ల్‌ శేర్లు చొవ్వున కొని 7 శేర్లు చొప్పున 
అమ్ముదువు. 

కాని కొన్ని వారముల వరకు ధాన్యము ధర హెచ్చు చుండెను. బాబా 
భ వివ్యత్చూచన లసత్యములా - యను నట్లుండెను. కాని ఒకటి రెండు నెలల 
తరువాత - శావణమున అంతట వర్షములు సమృద్దిగ కురిసెను. ధాన్యము 
ధరలు తలవని తలంపుగ తగ్గుచు నటుల చాల కాల ముండెను. ధాన్యము 


నిలువ చేసిన వర్తకులు మిక్కిలి నష్టముల పాలై రి. బాబా దామియాను అట్టి 
దుర్గతి నుండి తప్పించెను. 


(బి) బయ్యాజీ పటేల్‌ 
549, (1) సంవత్సరముల తరబడి బాబా బియ్యాాజి - - అప్పాజి అం 
పటేలునకు నిత్యము 4 రూపాయలు చొప్పున నిచ్చుచుండెను, 

సా. బావ ఈ ధనము నెవరికి అప్పు నీయవలదు. ఇతరులకు దాన 
ధర్మములు చేయవలదు. నీ సంసారమున నిత్య భోజనాదులకు వ్యయ, 
'పెట్టవలదు. 
అ ధనముతో అతడు భూమి కొనవలయునని బాబా అభిప్రాయము 
ఆ విధముగ బయ్యాజి ఆ ధనముతో ర4 ఎకరముల భూమిని కొని 
యిప్పటికిని నిలుపుకొనినాడు. 
(2) చెజకు పంట పండించుట అచట రైతుల కాచారమైనది, 

గోదావరి లోయ యందు ప్రతి కృషీవలుడు చెజకు పైరు వేయుచుండును. 


260 ఢీ సాయోనాథ బోధావ్యతము 


బయ్యాజి : బాబా! నేను చెజకుయైరు వేయుదునా? 
సా. బా; వలదు. 


కాని, ఇతరులు కావించు పనిచూచి చెజకులో గొప్ప లాభముల 
గడింపవలయునను తలంపుతో బాబామాటలను పాటింవక బయా్యాజి చెజుకు 
నాటెను. పర్యవసానమున ఇటకు తోటలకు పెట్టిన పెట్టుబడి 400 రూపా 
యలు నష్టమగుటయేగాక, ఇతరములగు మెట్ట పెరుల వలన వచ్చు ధాన్యము- 
పవ[గ్రానము మొదలగు వానిని కోల్పోయినాడు. 


(సి) రావ్‌ బహద్దూరు - యస్‌. ఏ. ధుమాల్‌ 


శళ0. నాశిక్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ - (ప్రభుత్వపక్ష న్యాయవాది) 
ఉదో్యోగమునకు చేరవలసినదిగా ధుమాల్‌ నకు పిలుపు వచ్చెను. 
అంగీకారము కొఖకు ధుమాల్‌ షిర్డిలోని శ్యామాకు ఉత్తరము |వాసెను. 


బాబా 


నొ, బా; ఆ [కొత్త ఉత! ఆతడం గీకరింపనేల? పాత 
పదవియే చాలును. | 


యస్‌. మి ధుమాల్‌ అ [పభుత్వ న్యాయవాది పదవిని నిరాకరించను. 
అతని ఆదాయమున కెట్టి కొజతయు కలుగలేదు. 


9. భక్తుల (పేమకులోగి బాబా తన పూజకు సమ్మతించుట 


551. భక్తులు ఖై భౌతిక తనువును పూజించుట బాబాకు మొదటి 
నుండియు నిష్టములేదు. ' ' వారించినాడు. కాని తీవమైన భ క్తిగల 
మహల్సాపతి బాబాపూజను ను బాబా కాదనలేకపోయెను. 
నా. గో. చందోర్కరు కుమారుడు “బాపు - 4 ఏండ్ల బిడ్డ దీనిని కొన 
సాగించెను. ఆ బీడ్డవలె అందటు ఆ స్వాతంత్యమును చూజగొన దొడగిరి. 
అప్పటికిని బాబా తన ముఖమున గంధముతో అడ్డముగ (తిపుండ్రములను 
పెట్టుటకు సమ్మతించలేదు. కాని డాక్టర్‌. పండిట్‌. వచ్చి బాబా ముఖమున 
గంధముతో |తిపుండములను. అడ్డముగ పెట్టినాడు. బాబా. spr 
నోరి కొనినాడు. 


... చాదాకేల్కార్‌ :- బాబా! .ఏమిది?. చందన. తిలకమును నిరాక 
రించ్చువాడవు న్‌ విపుడు. సమ్మతించితివేల? . 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు = 261 


సొ. బా: ఈ పండిట్‌ తన బ్రాహ్మణ. గురువు ధో పేశ్వర్‌ లోని కాకా 
యహారాజుగ నన్ను మనసున భావించి, తన గురువునకు గంధము, తిలకము 
దెద్దినట్లు నా నుదుటనుంచినాడు.. కావున నేను నిరాకరింప జాలనై తిని. 

"తరువాత అబ్దుల్‌ రంగారి (ముస్లిం) వచ్చి బాబానిట్లు వళ్నించెను. 
అ. రం; ఏమిది? నీ నుదుట గంధ మలదబడినదే! ఇది మన 

సా, బావ "జై నాదేశ్‌ - వహ్‌. - మన పరికరముల ననుసరించి 
మనము ము శింపవలె.. కళా హెంద వులు వారిదై వముగ నను య. పూజించు 
ర? రు, న J చను దాధిరపనేల? వారి నటుల కావిం చుటకు 
మ్మ తించితిని.' నేను భగీనానుని భక్తుడనే. . 


బాబా - గురుపూర్ణిమ జరుప నియమించుట. 











552. 1909 నుండి బాబా నిత్యసమిష్టి ఆరతిపూజలు పారంభ 
మైనవి. కాని గురుపూర్ణిమ (ఆషాఢనద్దపూర్ణిమ) నాడు బాబా [పత్యేక 
పూజారాధనలు జరుపు అక: 1909 గురుపూర్ణి మనాడు బాబా 
స్వయముగ దాదాకేల్కారును పిలువనంపెను. "ఈ దినము గురుపూర్ణిమయని 
నీ వెబుగవా? పూజా [దవ్యములగొనివచ్చి గురుపూజ గావింపుము”-అనెను. 
ఆ దినమున గురుపూజ కావింపబడినది. . అది మొదలు బాబా భక్తులంద టు 
గురుపూర్ణిమనాడు ప్రత్యేక గురుపూజ గావించు ఆచారము య్‌ 
నేటికిని జరుపబడుచున్నది. క 

కాని, శివరాత్రినాడు అర్జరాత్రమున రహస్యముగ బాబాపూజి 
జరుపుచున్న హ. వి. సాతేను బాబా వారించెను. 


10° భక్తులయెడ బాబా జాగరూకత . 
(ఎ) నా, గో. చందోర్కర్‌. ; 
5538. నా. గో. చందోర్కర్‌ - పండరిపురమునకు కవ చెళనిడ 
అచట ఉద్యోగములోజేరు పూర్వము బాబా. సెలవు తీసికొన షిర్డికివచ్చు 
చుండెను... బాబా అచటజేరిన భక్తుల - మహాల్చాపత్సి కాశీరాం, అప్పా 
సింధిలను సంబోధించుచు నిట్లనెను, మనము నలువురము భజనచేయుద ము. 
పండరిద్వారము చక్కగ. “తెరువబడినది. మన మానందముతో “భజన 
చేయుదము. బాబా గేయమునిట్లు ప్రారంభించెను. 


26న, ౨ థ్రీ సాయీనాథ దోధాన్ఫుతము 


పండరికిని దారి పట్టి పోవుదుము 

ఉండు దమిక యందె యుండు వారలము 

చక్కగ నట నివాసంబు జేయదుము 

అక్కడ మన (ప్రభు వలరారుజిరము. 
వారు ఈ కీర్తనము గానము చేయుచుండగా నానాసాహెబ్‌ 
చందోర్కరు మసీదుజేరెను. 

5%. తానాప్లీడరు 'జోషి' తమ్ముడు చిన్నజోషి షిర్షికి వెళ్ళి బాబాను 
దర్శింపదలచెను. కాని వెళ్ళుటకతనికి సాధ్యపడలేదు. కొన్ని దినముల 
తరువాత ఒక కొంకణాస్థ (బాహ్మణుడు బొంబాయికి వెళ్ళుటకు బాబా సెలవు 
కోరుచుండెను. 


సా. చా: (కొం. బ్రా. తో) ఈ ఉధిపొట్ల్టము దీసికొనివెళ్ళి నీవు 
పియాణముచేయు రైలులో నీ దగ్గజినుజేర్సి కూర్చుండుటకు కొంచెము 
"జాగా" నీయుమని కోరునతనికి దీనినిమ్ము. 
కొం. బ్రా; (ఆ ఉది పొట్లము తీసికొని) నా కెవరు సందర్భ పడని 
యెడల దీనిని తిరిగి మోకు పంపుదును. 
సొ బాః నీవా మనుష్యుని జూతువు. 
అంతట ఆ (దాహ్మణుడు కోపర్గామునుండి బొంబాయికి రైలులో 
బయలుదేరెను. కల్యాణ్‌ స్టేషన్‌ వరకు నెవ్వరు తటస్రపడలేదు. కల్యాణ్‌ 
దగ్గజ రై లుబ౦ండిలోని పెట్టెలు - ఈ (బాహ్మణుడున్న పెట్టె (కిక్కిరిసి 
యుండెను. ఆ చిన్న జోషి యీతడున్న పెట్టెలోనికి కొద్దిగా జాగా నిమ్మని 
ఆ |బాహ్మ్యణుని కోరెను. కొం. బ్రాహ్మణుడు కొంచెమెడమిచ్చి, ఆ ఉధి 
పాట్లమును అతని కొనం గను. 
.. ల్‌ళ5్‌, 1915 అక్టోబరు శివ వారమున సాయంత్రమున 5 గంటలకు 
కాకా మహాజని తన యజమాని సేత్‌ యొక్క కుమారుని గలిసెను. 
_సేత్‌కుమూరుడు : నాతండ్రి తాను నాశిక్‌లో ఇంకా కొన్ని దినము 
లుండుమనునో - లేక - బొంబాయికి జేరుమనునో - బాబా ఆఅదేశమేమిటో 
తెలిసికొనుమని నాశిక్‌ నుండి ఉత్తరము (వాసినాడు. కావున దయతో షెర్షికి 
వెళ్ళి బాబానడిగి తెలిసికొనుము. 





శ్రే సాయీవాబా అభయ (ప్రదానములు, సూక్తులు 263 
కా. మ: హం. సీ. దీక్షిత్తు షీర్షిలో నున్నవాడు. ఆయనకు ఉత్తరము 
వాసి బాబాఆజ్ఞను తెలిసికొందుము. 


సేత్‌ కుమారుడు : వలదు వలదు, నీవు స్వయముగా వెళ్ళి బాబా 
ఆదేశమును తెలిసికొని రావలసినదిగా తం|డిగారు Er 


కా మః సరే - నేను వెచ్ళదును. 


§ 


దులో హం. ఫీ. దీక్షిత్తు మరి 24 గురు 





స్వా బా: ne సీ. దీక్షిత్తు వంకకు తిరిగి) అహో! ఏమి! ఆ 
విషయములు - వాదములు - ఆలోచనలు? 
మబునాడు కాకా మహాజని షీర్దికి వెళ్ళెను. 
సా. బావ: (కా. మతో) నీవు వచ్చి మంచిపని చేసితివి. 


(దీక్షిత్‌ వై పునకు తిరిగి నిన్న సాయంత్ర మో విషయమై తలంచు 
చంటిని గదా! 

అంతట కా. మహాజని హ, సీ దీక్షిత్తు ఇరువురు కలియబలుకుకొని, 
బాబా తన భక్తులను షిరియందు బొంబాయియందు నొకే కాలమున నెట్లు 
జాగృత మై కనిపెట్టియన్నది గుర్తించిరి. (చూ. 9 


(బి) రావ్‌బహడ్డూర్‌ . యం. డబ్దుయ - [ప్రధాన్‌ - తల్లి 
556. సా. బావ; (పిధాన్‌తో) నాకీ పార్వమున మిక్కిలిగ నొప్పి 
యేర్చడినది. 2 లేక 4 దినములలో తగ్గిపోవును. 


బాబా మై మాటలు పలుకునపుడు ఆరోగ్యముగనే యున్నవాడు, 
పిధాన్‌ ఆ మాటలపుడు గహింపలేకపోయెను అతడు బొంబాయిలోని 
తన యింటికి జేరగా తన తల్లికి పక్షవాతము సంబంధమగు నొప్పి త్మీవముగ 
గలిగి 2, 4 దినములలో తగ్గినట్లు తెలిసికొ నెను, 


(సి) (మేనేజర్‌) సదాశివతార్మాడ్‌ - సేవకుడు 


557. సా. బా; (తార్కాడ్‌ ఎదుట) నా కాలు నొప్పిగా నున్నది. 
కలబంద చీల్చి నిష్వుపై వెచ్చచేసి కాలిపై కాపుకాచిన అది తగ్గిపోవును. 


264 శ్రీ సాయినాథ Oye 


అది తార్కాడ్‌ సే వకునకు కలిగిన (బోదెకాలు) నొప్పి, బాబా తెలిపిన 
ఆ SBE ఇరగ నతని కాలునొపి ప్పి తగ్గినది. 


యి బాబా జాగృతి. _ భవిష్యత్‌ జ్ఞ జానము 
(ఎ) బి. బి. నార్కే - (చూ. 608) 


5్‌ర్‌రి. 1916 న బాబా నిత్యహారతి వేళకు షిర్దిలో హల్వా రొట్టె 
తయారుచేసి పంపువాడు ప్రేగు వ్యాధిచే మరణించెను 
సా. బా: (నార్కేతో) 'హల్వాయి . అంగడికి వెళ్ళి నై నన 
తీసికొని రమ్ము. 
నార్కే : (అచటకువెళ్ళి hi ws) బాబా నై వేద్యమును 
పంపుమను చున్నాడు. 
వా. భార్య : అటు చూడుము. ఫ్లేగు క మరణించిన నా 


భర్త కశేబర మదిగో - హల్వా ఆ ena నున్నది. నీ కిష్టమేని 
తీసికొని పొమ్ము. 


బి. బిం నార్కే ఆ . హల్వా నె నె వేద్యము స్వీకరించిన తనకు ఇతరులకు 
ప్లేగు వ్యాధి సోకునను భయముతో గడ - గడ వణకుచు ఆ హల్వా తీసికొని 
వెళ్ళి బాబా ముందుంచెను. 


సా. బా; నివు షిర్దికి దూరముగ నుండిన భ్‌! వనియు, షిర్తిలో 
నున్న మరణింతువనియు 'దలచుచుంటివా? అటులెన్న టికినికాదు. దైవ 
యోగమున ఎవరెవరు |వేటువడవలసి యుందురో వారే (వేటువడుదురు, 
ఎవరెవరు. చావవలసి యురిడెతో వార్తే చత్తువు. ఎవరెవరు లాలింపబడవలసి 
యుందురో వారే లాలింపబడుదురు. (చూ. శిరిర్తి 608) 


ఆ హల్యా నె నై వేద్య మందణకు, పెట్టబడెను. దానివలన నెవరికి ప్రేగు 
వ్యాధి కలుగలేదు. a 


ey క ae 


- 59. ధుమాల్‌ - తాను నివసించు. నాశిక్‌ పురమున క్లేగు 
వ్యాపించి తన యింటిలో నెలుకలు ' చచ్చిపడుట గమనించెను. తన 


శ్రీ లారా అభయ వ సూక్తులు నిరత 


తృహమును విడిచి దూరముగనున్న బంగళాలో చేరుట మంచిదేమో బాబా 
నడిగి తెలుపుమని ' ధుమాల్‌ షేరిలోని శ్యామాకు ఉత్తరము (వాసెను. 





షీర్దిలో, న 

బంగళాలో చేరుమని బాబా అనుమతి, అందెను. కాని, బంగళాలో చేరిన 

రాతియే మంచములం 'దొకదానిపైన 'శచ్చిన ఎలుక పడియుండెను. అంతట 

ఆ బంగళా విడిచి మరియొక తావునకు వెళ్ళుట తగునో, తగదో తెలుపుమని 

3 త్రరముద్వారా ధుమాల్‌, బాబొను కోరెను. సమాధానము వచ్చువరకు 
ముం డెను. బంగళాలో నె యుండుమని సమాధానము వచ్చెను. 













0 పొరుగు - 'గృహములందువలె బంగళాలో  నెల్లెడల 

సని ాసమ్మున  బాచియందు చచ్చిన ఎలుకలు కనబడెను. మరల 
a క జాబు వాసి, సమాధాన మందుపూర్యమే బంగకాలోని తన 
సామానులు సర్దుకొని తిరిగి నాశిక్‌ పురమున తన యింటిలో చేరు తలంపున 
నింటి తలుపు తాళము తీయుచుండగ బాబా సమాధానము అందెను. “ఇప్పు 
తున్న నివాసము మనమేల మార్చవలయును?' అని సమాధానము. 

వెంటనే ధుమాల్‌ తిరిగివెళ్ళి బంగళాలోచేరి . అచటనే నివసించెను. 
బాబా పరిరక్షణమున నున్న మతాలను అతని కుటుంబమునకు ఎట్టి 
ఆపదలు కలుగలేదు. (. 


శ59-ఎ.. షీర్డీ [గామ జనులు : (అప్పా కులకర్ణి. మృతి. పిదప) 
బాబా! |గామములో కలరా వ్యాధి అతిభయంకరముగ వ్యాపించు చున్నది. 
మమ్ము రక్షింపుము. 


సొ. బా: భయపడ వలదు. ఏడుగురు మాత్రమే మృతి నొందుదురు. 
ఆ పిదప ఈ వ్యాధి అంతర తునుః 


12. బాటా -- తన భక్తుల అధిపతి - యజమాని 
స్థానము వహించుట 


(ఎ) కాకా మహాజని, 


560 సా.బా:  థాకర్‌ సే (సేత్‌) ఎట్లు కాకా మహాజని యజమాని 
కాగలడు? అతనికి పరమానందము |ప్రసాదింపగల వేతొక యజమాని కలడు, 
3849) | _ 





266 శ్రీ సాయీనాథ బోధామృతము 


(చి) ఆర్‌, బి. పురందర్‌ విషయము 


561. ఒక భక్తుడు : అతడు (పురందర్‌) సెలవు అతి|కమించి 
యిచట నుండిన యజమాని ఆతనిపె కఠిన చర్య తీసికొనును. 


సా. వా: నేనే అతని యజమానిని. 


562. భక్తుడు: రైలు అందుకొనుటకు నాకు సెలవు (వసాదింపుము. 
లేకున్న ఈ ఉద్యోగము నుండి తొలగింపబడును. 


సా. బా: (నీకు నాకంటె) ఇక్కడ నున్నతాధికారి యెవడు లేడు. 


'భోజనముచేసి సాయంత్రము వెళ్ళుము. 


బాబాఆజ్ఞను చలింపని. విధేయతతో పాటించుట అత్యంత క్షేమకర 
విధానముగ భక్తులెల్లరు గుర్తింపగలిగిరి. 


18. అపరాధుల (నేరము కావించినవారి) యెడను బాబా కరుణ 


563. 1915 దనరాలో ఒక దినమున - 


సా. బా: (హహ. సీ. దీక్షిత్తుతో) కాకా! మన దర్శ్భారు నందు మంచి 
వారివలె చెడ్డవారును చేరుదురు. మనము నిష్పక్షపాత బుద్దితో వారి 
నాదరించవలె - కాదా? 


అపుడొక గుమాస్తా వచ్చి బాబా పాదముల. [మోల సాగిలబడెను. 
అతడు తన యజమాని ధనము అపహరించిన కారణమున అతని బట్టుకొని 
తెచ్చుటకు వారంటు (అధికార వతము) జారీ చేయబడి యుండెను. మసీదు 
నందపుడాతని పై అధికారి యొకడు కలడు, తాను వెంటనే: వెళ్ళి పోలీసులకు 
తెలుపవలదా? - అని అతడు తలంచెను. 

బాబా అంతట వాస్తవమైన పేర్లుకాక (వాణి - తాలి) యితర పేర్లను 
పేర్కొనుచు ధనాపహరణము కావించుట - అతనిపై వారంటు మొదలగు 
వానిని గూర్చి పలికెను. 


సా.బాః: (ఆ గుమాస్తాతో) నీవు వెళ్ళి వెంటనే భోజనము 
చేయుము. 


1 


(ఈ 


ఆ గువ 


| కారులు 
భయప 


అనువ 
రూరణ 
న్యాయ 
కఠిన 

నాం 


ర్తి 


శ్రీ సాయిబాబా అభయ ప్రదానములు, సూక్తులు “267 


సా. బా; (కై అధికారితో) నీ విక్కడనే యుండుము! 


సొ, బావ. (భోజనము చేసివచ్చి బాబాతో ఏకాంతముగ మాటాడిన 
ఇ నీ టు వ 


భయపడుచుంటివా? ' 

అధికారి : ఫి లేదు. బావా! 

రి! శి 4 రోజుల తరువాత షిర్డినుండి వెళ్ళుటకు. బాబా 
అనుమతి నిచ్చెను. .అతని సై ఉద్యోగు లాతని నిందింప లేదు... ధనాప 
హరణము చేసిన గుమాస్తా (బాబా బోధలను పాటిం చుటచే) స్వయముగ 
న్యాయాధికారుల యెదుటబడి తన నేరము ఒప్పుకొనెను. అతని యజమాని 
కఠిన శిక్ష విధింపుడని కోరని కారణమున -ఆ గుమాస్తాను స్వల్బశిక్షతో 
నాకయాధిపతులు విడిచిరి, : 


జస 
యి 

చ 

ler) 





మై అధికా 


14. పయాణములందు బాబా సహాయము 
564. సా. బా; [హరిదాసు దా.గా.తో నున్న నానాతో] 
భోజనము చేసి రైలుకు వెళ్ళుడు. 


[హరిదాసు (దా. గౌ.] బాబాయందు విశ్వాసములేని కారణమున 
భోజనము చేయకయే బయలుదేరి వెళ్ళెను. నా. గో. చందోర్కరు భోజనము 
చేసి ర రై లువచ్చు పూర్వమే స్టేషనుకు చేరుకొన గలిగెను]. 


నానా చందోర్కరు భోజనముచేసి మరల బాబా సెలవు తీసికొనిన 
పిదప బయలుదేరెను. ఇంత జాగుచేసినను ఆ బండి కొన్ని గంటలు ఆలస్య 
మగుటచే రైలు వచ్చువేళకు చేరగలిగినాడు. 


కోవర్గామునకు దేరే | పయాణము 







564-ఎ. గణేష్‌ - విష్ణు - వేరే" (వ్యవసాయశాఖ ఇన్స్‌పెక్టర్‌] 
దాస్‌గాణూతో కలిసి టాఎగామై కోపర్గామునకువెళ్ళి రైలు నందుకొనవలయ్యకే 
బాబాసెలవు కోరెను. స. 


_268 — . | శ్రీ సాయీనాథ బోధామృతము 


సా. బా: త్వరపడుము. ఆలసిరిపకుము. నీవు ప్రేషన్‌ జేరువరకు 
టాంగా నెక్కడ నాపనీయకుము!. 

ఆ విధముగ నిరువురు. టాంగాపె షీర్షినుండి బయలుదేరిరి. రైలు 
వచ్చుటకింకను వ్యవధికలదు. కానవ్న ఇతర టాంగాలవాండ్రు 'బేరే' యున్న 
టాంగాను కొంచెముసేపు ఆపుమని కోరిరి. వారి మాటలను లెక్కింపక చేరే 
రైలువేళకు చాలముందుగనే కోవర్గామునకు క్షేమముగ జేరెను. తరువాత 
ఇతర టాంగాలు రై లువేళకు జేరికొనినవి. కాని ఆ టాంగాలను దారిదోపిడి 
దొంగలడ్డగించిరి. బాబా త్వరపెట్టిన కారణమవుడు చేరేకు విశదమయ్యెను. 

' 565. సా.బా: (పురందర్‌ తో) నాళిక్‌లో రెండు రోజులుండి 

వేళ్ళుము. 3? 

(ఆర్‌. బి. పురందర్‌ బిడ్డలకు జబ్బుచేసిన కారణమున నాశిక్‌లో ని 
రోజులుండి వెళ్ళవెలసి వచ్చినధి). 


566. సా. బా: (నాశిక్‌ - వెళ్ళదలచి, బి. వి. వై ద్యతో)నాశిక్‌లో 
ప్లేగు వ్యాధికలదు. నీ బిడ్డలతో నింటికి తిరిగి వెళ్ళుము 

567. సా.బా: (కోర్టుకు హాజరు కావలసినదిగా ఉ త్తరువులందిన 
'తాత్యాతో) ఈ రోజున నీవు కోర్టుకు వెళ్ళవలదు. (త తలంపుగ 
ఆ దినమున కోర్టు సూసి రతర 


568. సా.బా: (తాత్యాతో) నీవు మార్కెటునకు న వద్దు. కాదా 
శ్యామాను వెంటదీసికొనిపామ్ము. - 


_శ్యామాను తోడుచేసికొనక తాత్యా ఒంటరిగ వెళ్ళెను. "తీవ్రమైన 
నడుమున "ప్పిచే నొక గుజ్జము స్వాధీనము తప్ప్బిపోయినది. 


569, సా. బా: అం గ్రేయడా! కోపర్గామునకు వెళ్ళవల్లదు. 


ఆ అంగ్లేయుడు వెళ్ళెను. మార్గమధ్యమున బండినుండి . (క్రిండబడెను, 
తుదకు ఆస్పత్రిలో చికిత్సకొజకు వ నడకా 


DAO న (అప్పుడే షీర్షికిజేరిన కాకా 'వహాజనితో) న్‌ 
వెప్పుడు తిరిగి యింటికి వెళ్ళుదువు? 


శీ సాయీబాబా అభయ |పదానములు, సూక్తులు 269 


కామ: బాబా! నీ ఆజ్జయైనపుడు. 

సా. బా: రేవు ఉదయము వెళ్ళుము... 

కాకా మహాజని మజునాడు ఉదయమే బయలుదేరి వెళ్ళెను. అతడు 
"ఆఫీసు" చేరుసరికి అతని ఉనికి ఎంతలా: “అవసరమయ్యెను. : 


571. సా. చా? “(బాబా అనుగహమున' ఉద్యోగమేదేని సంపా 
దెం చుకొనవలయునను ఆశతో -. అప్పుడే. షిర్షికిజేరి చాచాను. సందర్శించిన 


“సదాళ+ివతార్మ్కాడ్‌' త్రో  అహమ్మధ్‌నగర్‌. మోదుగ నీ న్వస్థానమగు పూనాకు 
వెళ్ళుము... _ తాత్యాపటేల్‌ ళో ఇప్పుడే పియాణమగుము.. 





- సదాశివకార్కాడునకు వెంటనే తిరిగి వెన్ళట-అందులో ఏ ఉద్యోగము 
తేక తిరిగిపోవుట - మిక్కిలి కఠిన సమస్యయైనది. కాని అతడు పూనాచేరగా 
అచట యంత కర్మాగారమున కూలీలు సమ్మె చేయటచే ఆ యంత 
యజమానులు 'తార్మాడ్‌' రాకకొఅకు అత్యాతురతతో నిరీక్షించు చుండిరి, 
ఆ యజమానులు "తార్కాడ్‌” ను అఆ. యంత కర్మాగారమునకు కార్య 
నిర్వాహకునిగ నియమించిరి. 


572. సా.బా: (నా.గో. చందోర్కరుతో) ని వీ రోజున వెళ్ళువలడు. 
కోపర్గామున కలెక్టరును కలిసికొనుటకు రేపు పొమ్ము. 


కలెక్టరు ఆరోజు కార్యకగిమము మరా రద్దుచేసికొని, అ మజునాడు 
కోపర్షామునకు “మకాం” ఏర్పాటు చేసికొనెను. 'ఆ విషయము చందోర్క 
రెటుగడు. బాబా తన అంతర్‌ జ్ఞానమున దెలిసికొన జాలినాడు. 

578, ' సా. బా: (పండరిపుర న్యాయవాదితో) నీవీ: రోజున 
బయలుదేరవలదు. నీ పండరి వ్యాజ్యముకొజకు రేపు. పయాణమగుము,., 

పితిపక్ష - పిభుత్య న్యాయవాది తనకెట్టి సమాచారమందింపకయే 
మటునాటికి వాయిదా వేయించికొనినట్లు పండరి. న్యాయవాది . తరువాత 
తెలిసికొనెను. 


574. సీ. దీక్షిత్తు : Gas) 6-2- 1916న వల్‌" చావో 
విచారణమునకు అమా కావున బొంబాయిలోనివారు నన్నిపుడు లక 
సాక్ష్యమిచ్చుటకు రావలసినదిగా కోరుచున్నారు. 


270 శ్రీ సాయినాథ బోధామృతము 


సా. బా; వలదు - వలదు - మనము వేచి చూచెదము. 


హం. సీ. దీక్షిత్తు : (తరువాత) ఆ దావా 9వ తేదీకి వాయిదా వేయ 
బడినట్లున్నది. ల 

సా. బా; మనము వేచి చూచెదముగాక! 

హ.సీ.దీక్షిత్తు : బాబా! ఆ దావా 18ివ తేదీకి వాయిదా వేయబడినది. 

సా. బా: మనము నిదానించి చూచెదము - 

బాబా - హసీ. దీక్షిత్తును 14వ తేదీన బయలుదేరుటకు సెలవిచ్చెను. 
బొంబాయిలో ఆ దావా సరిగ 15వ తేదీన విచారణకు దీసికొనబడెను. 
ఆ విధముగ దీక్షిత్తు షీర్దిలో నిలుపబడుట బొంబాయిలోని దాని ' సంబం 
ధీకులకు [ప్రమాదకరముగ నుండెను. వారు దీక్షిత్తునకు “వారంటు” 
పంప నాలోచించుచుండిరి. 14 వ తేదీన బాబా, దీక్షిత్తును పంపుటచే 
ఆ వివాదాంశము (వారంటు జారీచేయించుపని) తొలగిపోయెను. 

_ ల్‌74-ఎ. బాబా చంచాబాయి బోర్కరును పండరిపురమునకు 
వెన్ళమనెను. అచట ఆమె భర్త బోర్కర్‌ ఉద్యోగము చేయుచున్న స్థలము, 
ఆమె వెళ్ళి తన భర్త మటియొక తావునకు బదిలీ అయినట్లు తెలిసికొని అచట 
ధర్మశాలకు జేరి విచారముగ గూర్చుండెను, ఒక ఫకీరు ఆమె ద గణకువచ్చిః 
ఆమె భర్త “ఢోండునకు బదిలీ అయినట్లు తెలిపి, టిక్కెట్లు ఇచ్చి, ఆమె 
నటకు గొనిపోవుటకొక మనిషిని తోడుగనిచ్చి పంపెను. 


15. వివాహ విషయముల బాబా సహాయము 
| (ఎ) ఆదామ్‌ దలాలీ 
575. ఆదామ్‌దలాలీ : (బాబాతో) నా కుమారునకు వివాహము 


కావలయును. నీ వనుగహించి ఆశీన్సులొసగినతప్ప ఆ. కార్యమునకు 
నాకు ధన మెట్లు చేకూరును? 


సా. బా: వేచియుండుము. 


సా. చా: (కొంతకాలము జరిగిన తరువాత అ. దలాలీతో) ఇపుడు 
నీ కుమారుని వివాహము జరుపుము. . 2 





ఆ దలాలీ' జీక్మంచి ' 'వలారీ- వ్యాపారము సంపాదించుకొనెను. 
లతల న a అతని" పెద్దకుమారుని చివాహము జరిపెను. 


ఆ విధమున్‌ ఆ. ౨. దలాలీయొక్క. తక్కిన. 'యిరువురు కుమారుల 
వివాహములు బాబా క ప్రభావమున కావింపబడెను. 


on టి. యల్‌, బి, మునే 


అచట సాయిబాబాను ప కలి" సము 





సాంబా: విడ్తా! రమ్ము. నిన్న నీ విషయమై తలంచు చుంటిని. రమ్ము. 
ఈ మామిడిపండు తిని, నా పాదముల, నొత్తుము. సీ వెందుకు వచ్చితివి? 


మునే : నా వివాహము నిశ్చయింపబడినది. నాకు ఆభరణములు 
లేవు. (నా బంధువుల వద్దనుండి) ఆభరణములను అరువు తీసికొనుటకు 
షస స 

సా. బా: ఎవడు ఎవనివాడు? ఇచ్చువాడెవడు? తీసికొనువాడెవడు? 
సమయమున కెవ్వరు సాయపడరు. నీకు 1000 లేక 2000 రూపాయలు 
(విలువగల ఆభరణములు) కావలయునా - నా దగ్గణనుండియే తీసికొనుము, 


మునే : [తనలో] ఈ పేద ఫకీరు నాకు ని వేల రూపాయలు 
విలువగల ఆభరణము లెట్లీయ గలడు? 


అతని బంధువులు [బాబా ముందుగ దెలిపినటుల] సహాయము చేయ 
నిరాకరించిరి. మున్లే మిత్రుని (సేరణమున 'సిన్నేరు' ఒక గుజరాతీ షాహుకారు 
25 రూపాయలు రొక్కము తీసికొని ని వేల రూపాయలు విలువగల అభ 
రణముల నతనికి పర ఆ విధముగ 'మున్లే” వివాహము జరిగెను, 


[సి] దామోదర్‌ రసానే 


577: క రసానే పెద్దకుమారుడు “నానా దొలత్‌షో కు 
నాలుగు పెండి సంబంధములు వచ్చినవి. అందొకరు బి5 00 లేక 8000 
రూపాయలు కట్నము నిత్తుమనిరి, 


272 we శ్రీ సాయీనాథ బోధామృత ము 


దా. రసానే: ఈ నలువురు కన్యల జాతకముల ననుసరించి 
యే కన్యను నా కుమారునకు జేసికొనమందువు? 

సా.” బా: (పేదకన్యయొక్క జాతకము తీసికొని) దామియా! ఈ 
విడ్డను' “నీ కోడలుగా స్వీకరింపుము! ఆ కన్యను దౌలత్‌ షా వివాహమాడెను, 
ఆ నిర్ణయము మిక్కిలి భభ కరమైనది. 


(డి) యస్‌. బి. ధుమాల్‌ 


యస్‌. బి. ధుమాలునకు లీ6వ ఏట భార్యా వియోగము కలిగెను, 
అతనికి నంతతిలేదు. . అతని మామ రావుబహద్దూర్‌. బి. డి. కింఖేడ్‌ - 
ధుమాలును తిరిగి పెండ్లి చేసికొను మనెను. కింఖేడ్‌ - బాబాను దర్శించి 
యా విషయమును దెలుప బాబా నేత్రములు అసమ్మతిని సూచించెను 
బాబా ధుమాలును పునర్వివాహము జేసికొననీయలేదు. కావున రావుబహద్దూర్‌, 
యస్‌, బి. ల జీవితపర్యంతము ఏకాకిగనే గడ పెను. 


16. యం. బి. రేగేయెడ బాబా (ప్రేమ 


578. సా. చా: (పట్టభ దుడై [పష్మృపథమున షీర్షికిజేరి బాబా 
పాదములకు (వణమిల్లిన 'యం. బి. రెగేతో) ఏమి, నీవు ఒక మానవునకు 
మొ9క్కుదువా? 

యం. బి. రేగే ఆ ఆక్షేపణ (పితిఘటనము) చే నిస్పృహనొంది 
_ఫఘ్టడయ్యెను. తుదకు బాబా ఏకాంతముగ నున్నప్పుడు అతడు బాబాను 
సమోపించెను. బాబా అతని జేరబిలిచి, యతడు తన శిరమును బాబాపాదముల 
జేర్చి (మొక్కినతో డచే కౌగిలించుకొని తన సమోపమున గూర్చుండ 
బెట్టుకొ నెను. 

సా. బా: నసీవునా వీడను. ఇతరులు (కొం త్తవారు) దగ్గఅనుండగా 
బిడ్డలను జేరనీయక దూరముగ నుంచుదుము. 
తరువాత కొంతకాలమునకు రేగే షిర్దికి వచ్చినపుడు తన విడిదిలో 
సాయీనామజపము చేయుచుండెను. బాబా శేగేను పిలువనం పెను. 


సా, బావ; ఈ ఉదయమున ఏమి  చేయుచుంటివి? 


శ్రీ సాయిబాబా అభయ [ప్రదానములు, సూక్తులు సతి 
/? శేగే: జపము... 
సా, బా: ఏ నామము? 
రేగే: నా దై వముయొక్క నామము. 
సా. బా: : నీ దై వమెవరు? . 


రేగే: నీవది యెజుగుదువు. 
సా. బా : (చిరునగవుతో) మంచిది. 


ఆ రూపమున బాబా - సాయీనామ జపమును - భక్తుని అత 
సాధనా విషయ గోపనమును గూర్చి తన సమ్మతిని విశదము చేసినాడు. 


ఒక సమయమున (గురుపూర్ణిమ కావచ్చును) భక్తులందటు (రేగే 
తప్ప) పూలదండల దెచ్చి బాబాకు సమర్చించిరి. అపుడు రేగే తానుగూడ 
పుష్పమాల గొని రాకపోవుటకు మనస్సున మిక్కిలి బాధ నొందెను. అంతట 
బాబా తనె నున్న పూలమాలల నన్నిటిని. పెకెత్తి పట్టుకొని రేగేవై. పు 
చూపి, “ఇవి యన్నియు నీవే!” అనెను. 


1915 శ్రీరామనవమి సముయమున రేగే బాబాకు - తనకు అభేద 
స్థితి బాటించుచు - బాబా యీ విషయమున తన సమ్మతి దెలుపుచు - తమ 
యిరువుర అభేద స్థితిని బకటించవలయునని తలంచెను. శ్రీరామనవమి 
నాడు భక్తులు నూతన వస్త్రముల గొనివచ్చి బాబా ముందుంచిరి. బాబా 
తన దివ్య హ_స్తమున వానిని స్పృశించి తిరిగి |పసాదించుట కటుల 
గావించిరి. రేగే 85 రూపాయలకు చక్కని (డెక్కా మస్లిన్‌) పట్టు శాలువ 
ముడిచి కాగితమున జుట్టి, జేబులో ' పెట్టుకొని వచ్చి, బాబా పాదములకు 
(మొక్కుచు ఎవరి కంట బడకుండ అ కాలువ ముడిచిన పొట్లమును బాబా 
కూర్చున్న గద్దె క్రింద బెట్టెను. అటుల చేయుచు తనకు బాబాకు అభేద 
మగుటచే బాబా తన |సేమను సత్యముగ పాటించువాడే అయిన ఆ శాలువను 
తిరిగి యోయక చబాబొ దానిని ధరించవలయునని తన మనస్సున నిశ్చ 
-యిం'చుకొనెను. - భక్తులు తెచ్చిన -వన్హ్రముల నన్నిటిని తిరిగి యిచ్చివేసిన 
పిదప బాబా తన గద్దెపె నుండి లేచెను. (గ 


త్ర 


274 శ్రీ సాయీనాథ బోధామృతము 


సా. బా వ ఈ ద్దెటోద నున్నవాని స తీసివేసి, దులిపి 
శభ9ము చేయుడు. 


ఆ గద్దెను తీసి దులాపునపుడు ఆ శాలువ ముడిచిన చిన్నకట్ట బయట 
పడెను. 


సొ. బా : (దానిని తీసికొని, విప్పి పజిచి) అహో! ఏమిది! శాలువ! 
దీనిని నేను తిరిగి యాయను. ఇది నాది. 


సా. బా : (దానిని తనమై కప్పుకొని, యం. బి. రేగేవై పు తిరిగి) 
దీనిని ధరించిన నేను చక్కగలేనా? 


బాబా తమ అభేద స్టితి నంగీకరించి ఆ బహూకృతిని అట్టి తలంపుతో 
స్వీకరించినాడని రేగే నింక్కిలిగ నుప్పొంగినాడు. 


17. పాణ రక్షణము 
ఎ) యస్‌, బి, నాచ్నే 


579. సా.బా: (1918 న యస్‌, బి. నాచ్చే- ఇంకను పలువురు 
భక్తులయెదుట) పిచ్చివారలను మనమెప్పుడు విశ్వసింపరాదు. 


1914 న నాచ్నే తనయింట పూజ గావించుచుండెను. ఒక పిచ్చి 
వాడు లోనికి జొరబడి వాచ్నే కంఠమును పట్టుకొని "నీ రక్తము చేను (తావు 
దును అనుచు నోరు టెస్పగ తెజచి కంఠమును కొటుకచోయెను. నాచ్చే 
తన చేతిలో నున్న ఉద్దరిణను ఆ పిచ్చివాడు తెటచిన నోటిలోనికి జొనిపి, 
వేంటనే సతి తె ప్నెను. ఇతరులు వెంటనే వచ్చి నాచ్చే మలా 
కాపాడిరిం తరువాత షీర్దికి వెళ్ళి బాబాను a 


సాంబా : (యక్‌ బి. నాచ్నేను చూపుచు అన్నా చించినీకర్‌ తో) 
అన్నా! నేనొక క్షణ మాలసించిన సీతడు మరణించి యుండెడివాడే, 
ఇతని కంఠమును ఆ పిచ్చివాడు తన చేతులతో పట్టుకొనెను. నేనా పిచ్చి 
వానిని [తోసి వెచితిని, ఏమి చేయవలెను? నా బిడ్డలను నేను రక్షింపకున 

నింక రక్షించు భరత్‌ కలరు? . 


శీ సాయీచాబా అ ఖు సూక్తులు స₹5 


వి నిమోన్కర్‌ బిడ్డ 

580. యస్‌. యస్‌. డి. నిమోన్కర్‌. [సి ఐ. డి. ఇన్‌? స్పెక్టర్‌ ] 
పూనా నుండి బయలుదేరి, బిడ్డను కనిన తన సోదరుని భార్యను చూచుటకు 
“నిమోన్‌ ' అను చోటునకు వెళ్తు చు... మార్గమున షిర్డికి జేరి బాబాను సంద 
ర్శించెను. 









ంగుచ అందణకు వలె 'ఉధి ని ప్రసా 
'ఆువీడ్డ' ప్రాణముల గాపాడుము, 
ను చేరగా నూతనముగ జనించిన బిడ్డ [ప్రమాద 
స్టితిలో నుండి, కాన చేతులు చల్లబడి కంప మేర్చడినది. తల్లిదం[డ్రులా 
బిడ్డా ఆస లుడిగిరి. బాబా (ప్రసాదించిన 'ఉధి' కొజకు నిమోన్కరు 
వెదకెను. కానరాలేదు. అంతట ఆ బిడ్డను చేతులలోనికి తీసికొని ఆ ఏడ్డ 
_ప్రాణముల కాపాడుమని నిమోన్కర్‌ బాబాను (ప్రార్దించెను. 15 నిమిషము 
అలో ఆ బడ్డ కోలుకొనెను. న్వస్థత కలిగెను. 





బాబా - సర్వతం[త న్వతం|కత 

[ఎ] ధులియా కోర్టు కమిషన్‌ 
5రి1. నగలు సొమ్ము అపహరించిన కారణమున ఒకడు నేరము 
మోపబడి ధులియా మేజిసేటు కోర్టునకు గొనిరాబడెను. తన కా సొమ్ములు 


నగలు షీర్దిలోని హహ ఇ యిచ్చినాడని ఆ ముద్దాయి కోర్టులో తెలుపు 
కొని బాబాను సాక్ష్యముగ వేసికొనెను, కోర్టు ఉత్తరువులు జారీ చేయబడినవి. 


పోలీసు : బాబా! నీకు కోర్టువారి ఉత్తరువు లివిగో! 
సా. బా : వానిని తీసికొనివెళ్ళి ఆ నిప్పులో వడవేయుడు, 
ఎవరో ఆ కోర్టు సమన్లు తీసికొని నిప్పులో పడవేసిరి. సమన్లు 


అందింపబడినట్లు కోర్టువారికి తెలుపబడినది. విచారణనాడు బాబా వెళ్ళని 
కారణమున స. హారి జారీ చేయబడెను, 


పోలీసు గణపతిరామ్‌ - బాబా! ఆ కోర్టువారు వారంటు పంపినారు. 
దయయుంచి నాతో ధులియాకు వత్తువా? 


276 శ్రీ సాయీనాథ చో ధామృతీము 


సా. బా: (కోపముతో) ఆ కాగితము ముక్కలు అవల పాజవేయుము 
అనుచు బాబా యేమియో తిట్టెను.) 





ఆ పోలీసున కేమియు తోచలేదు. నా. గో. చందోర్కరు సలహాపై 
షీర్దిలోని జనులు పలువుర సంతకములతో ఒక “మహజర్‌' పంపబడిను. 
అం "సాయిబాబా వేనవేలు జనులచే దై వముగ భావించబడుచున్నవాడు, 
అట్టియెడ బాబాకు కోర్టు సమన్లు - వారంటు తగనివి అ పేక్షణీయములు 
కావు. చాదాసాక్ష్యమే అవసరమని తోచిన ఒక కమిోషనరును నియమించుట 
మేలు” - అని తెలిపిరి. నానాజోషి - మొదటి తరగతి మేజస్ట్రేటును బాబా 
సాక్ష్యము తీసికొనుటకు 'కమోషనరు'గా ధులియా కోర్టువారు పంపిరి. 

కమిషనరు : నీ పేరేమి? 

సా, బా : నన్ను “సాయిబాబా” అని పిలుతురు. 


కమిషనరు : నీ తం|డి యెవరు? 


సా. బా :నా తండిపేరు సాయిబాబా. 
కమోషనరు : నీ గురువు పేరు? 
సా బా ఏ వేంకుళ. 
కమాషనరు : మతము? 
పా. బా:కవబీరు.. 
కమోషనరు : కులము = శాఖ? 
ప్రా బా పర్వర్ణిగార్‌ - (దైవ 
కమీషనరు : వయేస్సండీ? 
సొ బా: : లక్షల సంవత్సరములు. 


కమిషనరు : నీవు చెవ్నబోవునది సత్యమని ప్రమాణము చేస్‌ చెప 
గలవా? 


శీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు 277 
వష సత్యము. 


కమిషనరు : నేరము చేసిన (ఫలాని) వానిని నీ వెలుగుదువా? 
AUT ఎటుగుదును. ఆతని నెబుగుదును - ఎల్లజ నెబుగుదును. 


కమిషనరు : అతడు, నీ భక్తుడని, నీ ద గజ నున్నవాడని చెప్పు 
అ ఎడు... గ. జ. 


"సా. బా: అవును. నేను ప్రతివానితోడ నుందును. అందటు నావారే 


wy ఈ 


కమిషనరు : అతడు చెప్పినట్లు ఆ నగలను నీవిచ్చితివా? 
సా. బా : అవును. నే నిచ్చితిని. ఎవరు వేని నెవరి కిత్తురు? 


కమిషనరు : నీవా నగలతని కిచ్చిన అవి సీకెట్లు లభించినవి? 
సా. బా : సకలము నాదే. 


కమోషనరు : బావా! ఇది దొంగతనమునకు సంబంధించిన పెద్ద 
నేరము. అతడు నీవీ నగల నాతనికి నిచ్చితివని చెప్పుచున్నాడు, 


సా, వా; ఏమి యీ రగడ అంత? ఆ గొడవతో న 
సంబంధము? 


కమిషనరు మిక్కిలి అయోమయ స్థితి నొందెను. అంతట ఆ 
'షీర్ణి గామమునకు జేరు (కొత్తవారి పేర్లు గుర్తింపబడు “డైరీ ని 
తెప్పించిరి. ఆ-దొంగ తెలిపినట్లు అతడు షీర్డికి వచ్చినట్లు - ఉన్నట్లు ఆ 
డైరీలో లేదు. బాబా షీర్డిని విడిచి యెక్కడకు జ లేదను విషయ 
మెల్లరకు విదితమే, 


ఈ విషయముల నన్నిటిని కమిషనరు బాబాయెదుట పెట్టెను. 
బాబా అవి సత క్రములని ఎ ప్పెను. దానితో కమిషనరు విచారణము 
పూర్తి యయ్యెను. బాబాను సంతకము చేయుమనిగాన్సి వేలిముద9 
నీయుమనిగాని కమిషనరు కోరలేదు. అటుల బాబా యెప్పుడు చేసి 
యుండలేదు, 


278 ' థ్రీ సాయీనాథ బోధామృతము 
[వి] నర్‌. జి. సేమోర్‌కర్టిస్‌ - బాబాను దర్శించుట 


582. 1910-11లో ఒకనాడు బాబా ద్వారకామాయి మసీదు 
నందిట్లనెను. "దుష్టుడు - నన్ను చూచుటకు వచ్చుచున్నాడు. నాకేమి 
కలదు? మానవావయవములు గల దిగంబర ఫకీరును! 


బాబా యెవరినిగూర్చి వలుకుచున్నాడా? - యని జను లాశ్చర;? 
పడిరి. అంత కొంచెము తరువాత మసీదు ప్రక్కగ (ఉద్యోగుల గుంపు) 
రివెన్యూ కమిషనర్‌ - కర్టిస్క్‌ అతని భార్య, కలెక్టర్‌ మాక్షైల్‌, తదితర 
ఉద్యోగుల గుంపు నడిచెను. వారందటు చావడికి జేరిరి. 


అసిస్టెంటు కమిషనరు : (యన్‌. ఆర్‌. యస్‌. తో) ఉద్యోగులు 
దర్శంపవలయునని కోరుచున్నారు. కావున సాయిబాబాను తన ఉదయకాల 
విధులు త్యరగా పూ ర్తి చేసికొనుమని చెవ్వుము. 


యస్‌. ఆర్‌. యన్‌ : సాయిబాబా విషయమున అట్టి నందేశములు - 
అనాలోచనీయములు- తగనివి. వారితో మోకేమైనను పనియున్నచో వారి 
అనుగ్రహమునకు వేచి యుండవలయును. 


అరగంటకు బాబా ఆ (వక్కగా వెళ్ళెను. కర్షిస్‌సతి బాబాకు నమస్క 
రించి, "మహరాజ్‌! మాతో కొంచెము మాటాడవలయునని కోరుచున్నాము- 
ప, 
సా. బావ అరగంట వేచియుండుడు! నేను వెళ్ళి. భిక్షించుకొవ 
వలయును. a చెప్పుచు బాబా వెడలిపోయి పది నిమిషములలో తిరిగి 
వచ్చెను.) మరల కర్టిస్‌ సతి నమస్కరించి, తన కోరికను దెలిపెను. 


సా. బా : ఒక అరగంట వేచియుండుడు! (అని పలుకుచు బాబా 
మసీదునకు వెళ్ళెను.) 


ఆ ఉద్యోగులు త్వరలో నుండిరి-' ' వారు వేచియండలేదు. బాబా 
అను గ్రహమున సంతానము _వడయవలయునసు కర్ణన్‌ సతీ కోరిక నెర 
వేరలేదు.” 


"శ్రీ సాయిబాబా అభయ (పదానములు, సూక్తులు 279 
బాబా నిర్భయము 
బాబా - గంధ న ముస్లి ములు కర్రలతో జేరుట 


50లి. పలువురు భక్తులు men సాల మొదలగు వానితో 
పూజించువారు. చందనము పూత విషయమున మహల్పాపతి మాత్రము 
బాబాకంఠమున మాత్రము. మంచి గంధమునలందువాడు. బాబా నిరాకరించు 
టచే నుదుట మాత్రము గంధము పెట్టడు. ఒక దినమున బాబాముఖమున 
గంధము ధరించినట్లు కలలో తోచెను. అది మొదలు మహల్సాపతి బాబా 
ముఖమున గందము తిలకము పెట్టుచుండెను. బాబా నిరాకరించలేదు, 
కాని కొందు ముస్లిములు. ఆక్షేపణ తెలిపిరి, బాబా వారి తలంపులను 
లెక్కచేయలేదు. అంతట మహమ్మదీయులందయణు కలిసి “సంగంనేరు' లోని 
కాజీతో నాలోచించి, బాబాముఖమున గంధమలందువారిని కొట్టవలయునని 
య 'శాంబులి” అను నతడీ విషయమును మహల్వ్చావతికి 

పెను. ఆ దినము మహల్సాపతి మసీదు ఆవరణకు వెలుపలనుండి 
a బాబాపూజ గావించుచుండెను. బాబా మహల్పాపతిని జేరబిలిచి- 





సా, బౌ * నీవచట నేమి చేయుచుంటివి? 
- మహల్సాపతి : బాబా!-నీ పూజ చేయుచుంటిని. 


సా, బా: లోపలకు రమ్ము. నా ముఖమున, ఉరమున, అంతట 
చందనమలందుము, ఎవరు నిన్ను కొట్టెదరో నేను చూచెదనుగాక! 

ముస్లిములు భయపడి వెడలిపోయిరి. అది మొదలు హైందవ దేవా 
లయములందువలె చందన కైంకర్యము పూజలు నిరాటంకముగా సాగెను. 


బాబా - న్యాయ విధానము 
584. 1918-14 న పూనాలో ప్లేగు వ్యాపించెను. ఆర్‌.కె.డూబే 


'షీర్టికి వె్ళదునని మొక్కుకొనినవాడు. అటుల గావింపక 'సాసర్వాడ'” కు 
వెళ్ళెను. ఆ (పయాణమున నతడు పసిబిడ్డను కోల్ప్చోయెను. అతని 


280 శ్రీ సాయీనాథ బోభామృతము 


భార్య మిక్కిలి జబ్బుపడి (ప్రమాద స్థితిలో నుండెను, డూబే - బాబాను 
(వార్ధించినాడు. 


సొ. బా: (అతని స్వప్నమున _పాడమి మనుష్యుడు కావించు 
(మొక్కుబడులు చెల్లించుకొనవలయును. లేనియెడల ఈ విధముగా శిక్ష 
సహించవలయును. 


అంతట డూబే సతి నొనట ఉధిని పెట్టి బాబా అదృవ్యడయ్యను. 


డూబే నిదలేచి ఆమె నుదుట ఉధిని జూచెను. ఆ మబునాడు అమె 
ఆరోగ్యము పొందెను. 

తరువాత డూవే దంపతులు షీర్టికి వెళ్ళిరి. బాబా పె విషయముల 
నన్నిటి నచటవారికి తెలి పెను. 


బాబానీత్రి - సమత్వము 
సమో౭హం సర్వ భూతేషు 


ల5రిర. ఈ [ప్రపంచము నవ్వు పుట్టించుచున్నది. అందరు నా 
(ప్రజలే. అందజయెడ సమదృష్టి బరవుదును. . కాని కొందరు దొంగలగు 
చున్నారు. వారి విషయమున నే నేమి చేయగలను? వీరు నా యెడ 
అవజ్ఞత సిపి నన్ను మిక్కిలిగ బాధించుచున్నారు. నేనేమియు వలుకక 
ఊరకున్నాడను. దైవము మహాప్రభువు. అంతట మిక్కిలి సమర్జ్గులెన 
(పతినిధుల నేర్చజచినాడు. నరుడు తనకు గల దానితో సంతృ ప్రి 
సంతుష్టుల బొంది యుండవలయును, నేను మిక్కిలి శక్తివంతుడను. 
నే నచట రీ లేక 10 వేల సంవత్సరములకు పూర్వమున నుంటిని. 


(జి. యస్‌. కపర్టె - డైరి) 
(ఎ) వేపచెట్టు కొమ్మ 


586. గర్భమున పెడతిరిగిన బిడ్డనేని నీవు కండ తుండెములుగ 
ఖండించి వెలువరింప వలయును - (అని ఈ మాటలు పలుకుచు బాబా 
-సౌతేవాడ గోడ. నిర్మించుటకు అశ్వము వచ్చిన. మధుర నింబ వృక్షము 
శాఖలు ఛేదించెను.) 


శ్రీ సాయీబాబా అభయ [(పదానములు, సూక్తులు 281 
(బి) యస్‌. బి. నాచ్చే అత్త గారి ప్రతీకారము 


587... దాదా కేల్కార్‌ : నా మనుమరాలి కంటి కలకకు కాపు 
కాయటకు ఉల్లిగడ్డ నెచట తెచ్చు కొనగలను? .. 
సా.బా: గాక! అత్త గారిని చూపుచు) ఈ తల్లి దగ్గణ నుండి 
తెచ్చుకొనుము. - ca 





నొచ్చ్నే అత్త. బాబా! ఈ దాదా నేను ఉల్లి తరుగుచుండగా ఈ 
ఉదయమున నన్ను తిట్టినాడు. ఈతని కేమియు నిచ్చుటకు నా కిష్టము లేదు. 
కాని, నీ వాజ్ఞాపించిన నిచ్చెదను. 


సా,బా: ఇమ్ము! 


(బాబా నీతి యుక్త మైన ఆజ్జలచే దాచాకేల్కారు శరత కిడునకు 
నావ్నే అత్త తిరిగి మేలుచేసి చక్కని (ప్రతీకారము ని సాధించినది.) 
(సి బాలా పటేల్‌ 
588. - దామియా (ఆతం సావలాం రసానే) బాబాను చేరి 


నిమ్న జాతికి జెందిన బాబా సేవకుడు బాల పటిల్‌' ను బాబాకు (పతి నిధిగా 
తన ఇంట జరుగు విందునకు పంపుమని కోరెను. 


సా. చా: మంచిది! కాని, 'ధట్‌- ధట్‌” (ఎడమగ నుండుము-ఎడమగ 
నుండుము) అని, అతని ననవలదు. నీవు భుజించు తావునకు దూరముగ 
అతని నుంచకుము. 
దామియ బాబా బోధను బొాటించి బాలపటిల్‌ను తన అతిథిగ 
భావించి, అతనిని యింటివెలుపల గాకుండ భోజనమునకు తన సమోపమున 
గూర్చుండజే సెను. ను. 
(డి) చకినారాయణ 
-589. ' వ్రక్రనారాయణ అను కై స్పవుడు కోపరామున ఫొజాదారుగ 
పమింపబడిన పుడు- 
ఒక భక్తుడు: బాబా! ఫౌజుదారుగ ఒక కై స్త వుడు మనకు ల! 


సొ, బా; అయిన నేమి? అతడు నా సోదరుడు. 





86) 


282 ౧) శ్రీ సాయినాథ బోధామృతము 
(ఇ) పె్టస్‌ జామాన్‌ 

599. 1915 నందు 'పెస్టన్‌, అతని చావమటది ' సాయీ 
మహారాజును సందర్శించుటకు షీర్టికి వెళ్ళిరి. అపుడు దీక్షిత్‌ వాడలో 
జనము కకిక్కిరిసియుండిరి. ధనికులకు మాతమే మేడపైన వనతి 
గూర్చబడినది. ఈ యిరువురు పార్మీలు దిగువ భాగమున నుండిరి. 

"ఈ దర్బారులో ఇదేమి న్యాయము? గొప్పవారు పెన, సుఖమనుభ 
వించుచుండ పేదలు [కింద ఇరుకున కష్టపడుచున్నారు” అని, యీ ఇరువురు 
పార్మీలు తలంచిరి. వారు మసీదుజేరి బాబాను సందర్శించిరి. 

సా. బా: (అచటనున్న వారితో) ఈ యిరువురను పెకి తీసికొనిపొండు. 

వారికి మేడ పై పె భాగమున వసతి చూపబడెను. . 

(ఎఫ్‌) తుకారాంబర్కు 

591 తుకారాంబర్సు ఓక మహల్‌ (హరిజనుడు) నౌకరికొజకు 
అతడు షీర్దివిడిచీ వెచ్ళచుండెను. " బాబా అతనిని కలిసి తన బాహువు నతని 
మెడచుట్టు . చేర్చి- క ॥ | 

సా. బా: (బర్కుతో) నీవు వెళ్ళవలదు. 

బర్కు: నేను వెళ్ళి సంపాదించుకొనవలయును* 

సొ. బా: వెళ్ళవలదు. 

మా ఆదేశము నిరాకరించి బర్కువెళ్ళి జబ్బుపడి, చాలాకాలము 
బాధలొంది ఏమియు సంపాదిం చుకొనలేకయే తిరిగి వచ్చెను. ' 


వొభా = జంతువులు J 
592. నానాసాహెబ్‌ డేంగ్లే ఒక వెండిపళ్ళెరములో మంచి రుచికర 
పదార్థముల గొనివచ్చి, బాబాకు సమర్పించి, తినమని. ధ్రార్థింఛెను. బాబా 
చప్పటుల జజణచెను. ఒక నల్ల కుక్కు వచ్చి ఆ ఆహార పచార్థములన్కూ దినెను, 
నానాసాహెబ్‌ విసుగునొంది డ్య "ఛండాలపు కుక్కుకొజకా. “నేనీ పదార్థముల 
సిద్దపరచినది 7” అని తన మనస్సున తలంచెను. 


సా, బా: (ఆపళ్ళెరము నావలకు [తోయుచు) దీనిని పేసికొనిపొమ్ము. 


శ్రీ సాయీబాబా అభయ [ప్రదానములు, సూక్తులు నిరిరి 


"59028 ఎ) లక్ష్మిబాయిసింధి తెచ్చిన రొట్టెలను బాబా కుక్కకు పెట్టిన 
వృత్తాంతము . (చూ. 68) 
బాబా మత సామరస్యము అ సర్వజన సమ్మతత్వము 
(ఉదారబుద్ది) 

599. సా, బా: ఎల్లదై వములు ఒకరే, హందవునక్కు మహమ్మ 


చీయయునకు భేధములేదు. మసీదు, దేవాలయము ఒకటే. అటులయ్యును మో' 
ఆశయములను నేను గౌరవింతును. (మహల్సాపతి అక్షేవణము కారణముగ) 


(ఖండోబా) ఆ దేవాలయమున నేను (ప్రవేశింపను, 
, చోకామేళని వృత్తాంతమును గమనిం పుడు! 
594%. స్తాబాః: (తన గృహమున దీక్షిత్‌ వాడయందు క్రీస్తును, 
గూర్చి క్రైస్తవ మతమును గూర్చి నిందింపవచ్చిన హ.సీ. దీక్షిత్తుతో) 
పగ పాదముల నొత్తవలదు..- . టు | 
సీ. దీక్షిత్తు తన ప్రవర్త్శనమునకు పశ్చాత్తాపము జెంది, తిరిగి వచ్చి ' 
బాబౌపాద ముల స కనుకు బాభా ఆక్షేపించలేదు, 
. _ బాబా - మతాంతరీకరణము ను నిరసించుట | 
కర్తిక్ట బడేబాబా (ఫకీర్‌ బాబా) హిందూమతము. విడిచి ముస్లిం. 
మతమును స్వీకరించినవానిని (ఇ|బహీం) మసీదునకు దీసికొనివచ్చి aye 
కెట్సుక పజచినవుడు- . 
సా,బా;.. (ఆ మతాంతర స్వీకృతుని చెంపకొట్టి స ఆ! నీ అబ్బను 
మార్చుకొంటివా? | 
టాబొౌ = ప్రార్థనలు. 
596. సొ+బా: నేనిక్కడ పలుకుదును, (నా పలుకుల కనుగుణముగ) 
అవి జరుగును. అది యంతయ్ము దై దైవలీల! 


(యం. డబ్లుయు. ప్రభన్‌ విషయమున) 
సా. చాః ఓ భగవాన్‌! ఆ వర్షమును ఆపుము! నా బిడ్డలు ఇంటికి 


284 డా శ్రీ సొయీనాథ బోభామృతము 


వెళ్ళవలయును. వారిని క్షైేమముగ వెళ్ళనిమ్ము. (ప్రధాన్‌ కుటుంబము రైలు 
స్టేషన్‌ జేరువరకు వాన అగెను.] 


హెచ్‌. వి. సాతే విషయమున 


596, ఎ) దాదాకేల్కార్‌: బాబా! మేము మనుమని [దౌహిత్రుని] 
పఢడయుట ఎపుడు ? 


సొ,బా: నేను అల్లాను ప్రార్థించు చున్నాడను. అతడు నా ప్రార్థనము 
మన్నించును. [మరుసటి సంవత్సరమున మనుమడు పుట్టెను-] 


597. నేను దీర్హముగ నాలోచించుచు రేయింబవభ్ళు తలంచు 
చున్నాడను. అందటు దొంగలే. కాని మనము .వారితో మెలగవలయును. 
వారిని చక్కపజపుమని లేదా తొలగింపుమని భగవాను నెల్లవేళల |బార్జించు 
చున్నవాడను. దై వమాలకించి, నా తలంపు మన్నించి యనుగహించుట 
లేదు. నే నొకటి రెండు నెలలు వేచి చూచెదను, 


కాని, |బతుకనీ చావనీ నేను ప్రార్థించునది సాధించి తీరుదును. నేను 
[శతేలి-వాణి] వారి వీరి దగ్గజికు వెళ్ళను. నేను వారిని ప్రార్థింపను. జనులు 
స|త్రృవర్క నుల్లై భగవద్భక్తి గాంచరు. బుద్ధి స్టిరములేదు. చంచలస్వాంతులు 
ఎవరో కొందరు మిత్రులు (బహ్మజ్ఞానమును గూర్చి చర్చించుదురు. స్థిమి 
తముగ గూర్చుండి ధ్యానింతురు. 
[జి. యస్‌. కపర్టే - డైరి] 
598. సా. బా. ' [1886న మహాల్సావతితో] నేను దైవము 
దగ్గబికు వెళ్ళుచున్నాను. . స్‌ 


599. సా.బా: [తన కాలిన చేతినిగూర్చి] ఇది అంతయు దైవలీల, 
అతడే దీనిని నివారించును. మన మాందోళన జెందనేల? అల్లా న్నావెద్యుడు. 


సొ.బా: [ఆర్‌. వి. పురందర్‌తో] 2, 4 రోజులలో నేను స్వస్థత 


నొందుదును. అల్లా ఈ వ్యాధి నా కొనగినాడు, ఈగడువులోపల తిరిగి చక్క 
జేయును, నీవు ఏడువవలదు. శ = 


శ్రీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు సరీర 
బాబా - విజ్ఞానము. [అనుభవజ్ఞానము] 
వె రాగ్యము 

600. బాబా మసీదున గూర్చుండెను. సీతాఫలముల బుతువు 
అప్పుడే పారంభమయ్యెను. ఒక కాంత ఆ ఫలములను దెచ్చి వానిని 
కొనుమని మంచి మాటల బల్కుచుండెను. మొదట ఆమె ఆ పండ్లకు ఎక్కువ 
ధర చెప్పెను, 

సా. బా: నీ ఫలములు నాకు వలదు- తీసుకొనిపొమ్ము. 

అంతట నామె 6 పండ్లు 10 అణాలకు తీసికొనుమని బాబాను ప్రార్థిం 


చెను" బాబా వానిని తీసికొనెను. (ఆ కాంతకు డబ్బు ఇచ్చులోపల] కొంచెము 
న. తరువాత సీతాఫలములను మజియుకతె తెచ్చెను. బాబా 'చేరముము 


చేసె 
సా. బా: పది ఫలములకు నీకు ఆరు అణాల నిత్తును. 
ఆమె సమ్మతించెను. 
_ సా. బా. శ్యామా! ఈ ఇరువురకు మన లన మొత్తమెంత? 
శ్యామా: దేవా! ఒకరూపాయి. 


సా. బా: [అచట నున్న వారిలో ఒకనితో - - కాకా మహాజనితో] 
భాన్‌! నాకు రెండు రూపాయలిత్తువా! 


దాబా కోరిన రెండు రూపాయలు అత డిచ్చెను. ల 


అంతట బాబా మెదటి పండ్ల మనిషిని పిలిచి, “దీనిని తీసుకొనిపొమ్ము" 
అని ఒక రూపాయి నిచ్చెను. 


పిదప రెండ మనిషిని పిలిచి అమకు ఒక రూపాయి నిచ్చెను. 


.. రెండు రూపాయ లిచ్చిన భక్తుడు : బాబా! యిదంతయు నా కేమియు 
బోధపడలేదు. నేను గహించునట్టు చేయుదువా? 


286 శ్రీ సాయీనాథ బోధాన్ఫుతము 


సా. బా: ఇందు కష్టమేమి కలదు? 

మొదటి పండ్లబుట్ల వచ్చినపుడు పండ్లు అరుదుగ నుండెను. అందుచే 
6 పండ్లకు 10 అణాలు బేరము స్థిరపరుపబడినది. 

రెండవ. బుట్ట వచ్చినపుడు పండ్లు అంత 'గిరాకిగ”" లేవు. అందుచే 
10 పండ్లు 6 అణాలకు నిర్ణయింపబడినవి.. ఇక పైకము (మూల్యము) 
చెల్లించు 'విషతుమూ! ఈ ఇరువురు వారి వారి భాగ్యము (పూర్వకర్మము). 
ననుసరించి ధనము బడసిరి. (ఈయబడిరి) 

601. 1890 లో నానాసాహెబు నిమోన్కరు బాబాకు పద్రి 
రూపాయల కరెన్సీ నోటు నిచ్చెను. బ్‌ 

సాదా; నేను తీసికొనను. నేనొక. ఫకీరును. 


602. 1907 న 'కనిత్కార్‌' కుటుంబముతో షీర్దికి వెళ్ళెను. 
బాబాను చావడిలో జూచెను. అపుడు బాబా ఏమేమియో దూషించుచు అసహ్య 
కరములై న మాటలాడుచుండెను. అది కని అత డాశ్సర్యపడెను. అతని 
గుమస్తాలు బాబా మహాసాధువని తెలిపిరి, “నాకుటుంబమునుండి తీసికొనిన 
దక్షిణ లన్నియు తిరిగి యిచ్చిన బాబా మహాసాధువని నేను భావింతును" 
అని కనిత్కార్‌ పలికెను. 


తరువాత అతని భార్య తపతప బాబాను జేరెను. 
- సా, బా: మోరింతవరకు నా కిచ్చిన ధన మిదిగో! తీసికొనిపాండు! 
కనిత్కార్‌ సతి : బాబా! కట్టెలు మొదలగునవి కొనుటకు అవసర 
మగును. కావున నుంచుకొనుము. 
సా. బా: నాకిది అవసరములేదు. 


603. సొ. చా: (యస్‌. బి. నాచ్చేతో) నీవేమి చేసిన దానిని 
నంవూర్ణముగ జేయుము. లేదా ఆ పని అంగీకరింపకుము. 


604. :-సా.బా: విందులకు, స eo (ప్రయాణము 
అకు అప్పు తీసికొనకుము. స జ: న లత లీ 


శ్రీ సాయిబాబా అభయ |పదానములు, సూక్తులు నిరి7 
605. సా.బా: నీవు [ప్రయాణము చేయుముందు భోజనము చేసి 
బయలుదేరుము. 
బాబా - పూర్వాచార పాలనము 
మృతా2శౌచము - భక్తులు పాటించు సందర్భము 

606. సా.బా: ( హరిభావ్‌ కార్ట్డిక్‌తో ) మసీదు మెట్లు ఎక్కకుము* 
నేరుగ మి గృహమునకు ఆ) మధ్యదారిలో ఆలసింపక వెళ్ళుము ! 
హరిభావ్‌' తిరిగి వెళ్ళి బాబా షీర్షిలో పై మాటలు పలికిన 2 గంటలకు 
పూర్వము అతని మనుమని భార్య మృతి నొందినట్ల తెలిసికొనెను. 

607. గోఖేలుసతి ఇతరులతో గలిసి మసీదులో నికి వచ్చుచుండెను. 

సా. బాః (గోఖేలు సతితో) వ్‌ రావలదు. 


అమె తిరిగి, వెళ్ళి స్నానముచేసి ' ps we వచ్చి మసీదు 
మెల్లెక్కబోయెను. [ 


జగ 


సా. బా; (మరల) లోనికి రాకుము! 


అంతట గోఖేల్‌ సతి (యింటికి) స్యస్టానమునకు తిరిగి వెళ్ళి తాను 
షీర్షిలోని మసీదు లోపలకు వెళ్ళబోవునపుడు _ తన బంధువుల వంకల 
అశౌాచమున నున్నట్లు గహాంచెను. 


బాబా - నిగూఢ ఆచార ధర్మము - ఎలుక. 


608 ఎ] షీర్డికాంత - (బాబాతో) బాబా ! ప గోధుమలు పిండి 
విసరుచున్నాడవు - 'మమ్ము తోడ్పడనిమ్ము. ' 


..సా,బా; మంచిది. 
(కొంత సేపు పిండి విసరిన పిదప 


షీర్టి కాంత: బాబా ! నీవు రొట్టెలు చేసికొనవుగదా! మేమో పిండిని, 
తీసికొని పోదుము, 


288 శీ సాయీనాథ బోధామృతము 


సా. బౌ: వలదు-వలదు రండు! మనము పిండిని మోసికొని పోవుదము. 
అంతట బాబా షీర్డికి ఉత్తర సరిహద్దుగాగల వాగు దగ్గబికు దారితీసెను 


సా.బా: ఈ పిండినంతయు వాగుగట్టుపాడవున పోయుదుము. ఈ అంటు 
వ్యాధులు కలరా ప్లేగు మొద. గునవి దేవతల రూపమున [గామములోనికి 
(బవేశింవక వెడలి పోవుదురు. 


బాబా ఆ విధముగ షీర్షి [గామము ఉత్తరమునగల వాగుగట్టు హిడవున 
అ పిండని పోయుటచే యధార్థముగ ఆ భయంకరమైన అంటువ్యాధులు షిర్డి 
లోనికి బివేశింవలేదు. 


(బి) బాబా = నాణెములను రుద్దుట. 
య 


బాబా ఏకాంతముగా నున్నపుడు తన జేబులోనుండి నాణిములను 
వెలుపలకుదీసి తన వేళ్ళతో వాని పైభాగమున రుద్దుచు(అటుల గావించుటచే 
ఆ నాణముల పై నున్న అక్షరములు మొదలగునవి అరిగిపోయినవి) 
నానాచే-నానాచే (నానాయొక్క-నానాయొక్క), కాకాచే-కాకాచ్చే సోమియాచే- 
సోమియాచే, మొదలగు పేర్ల నుచ్చరించుచుండును. 


ఇట్లు కావించుటచే వీరికి గలుగు |ప్రతిబంధకములు తొలగిపోవు 
చుండును, వ న స న. బాబా భక్తులా విధముగ దలచి 
విశ్వసించినారు.. . 


[సి] బాబా - తన భక్తుల క్షే మమరయుట 
సా. బా: [అబ్దుల్‌ తో] అబ్దుల్‌! ఆ అఖండము [లేండివనము నందుంచ 
బడిన దీపము- అఖండము] (పక్క బొక్కెనలతో నీరముంచుము- ఆ అఖండ 


జ్యోతి ఆరిపోవకుండ కనిపెట్టి అవసరమైనపుడు . క నూనెతో 
నింపుచుండుము! 


శ్రీ సాయిబాబా అభయ ప్రదానములుసూ సూక్తులు వీరి . 


అ విధముగ అఖండము (ప్రక్కన నీటితో నింపబడిన బొక్కెనలు 
సిద్దపటుపబడిన పిదప్క బాబా ఆ నీరము చేతితో తీసికొని అన్ని మూలల 
జల్లుచుండును. లేచి యెనిమిది దిక్కుల. ఒక్కొక్క దిశ ,వెపునకు కొన్ని 
అడుగులు వేసి, మూలములయందు, ఆకాశము వెపున దృష్టినిలిపి ఎవి 
యేవియో పలుకుచుండును. తన భక్తులకు కు గలుగు ఆపదల గమనించుచు, 
వానిని దొలగించుట కటుల గావించు చుండునని తెలియుచున్నది... 

(చి) బాబా ఒక దినమున తన చేతిని మోచేతివరకు అ) అగ్ని 
లోనికి జునిపెను. చర్మము కాలెను. = 

శ్యామా : వాబా! సీ వటులేల చేసెదవు? (అనుచు బాబాచేతిని 
వెలుపలకు లాగెను.) 

సొ.చా: ఈ పాపిష్టి హ స్థమును పోనిమ్ము. ఒక బిడ్డ అగ్నిలో 
పడెను. ఆ బిడ్డ నందుండి వెలికి తీయు మన్నాడను. 

తరువాత షీర్డి సమోప [ప్రదేశమున నొక బెట కమ్మరి కొలిమిలో ఒక 
బిడ్డ పడెననియు, ఆ బిడ్డకు [ప్రాణాపాయము కలుగకముందే ఆ బిడ్డ అగ్ని 
నుండి వెలికి తీయబడినదను వా ర్త షీర్షికి జేరెను, 


బావా - రహస్య [కియలు 
[ఇ] 1912 మార్చిలో ఆరతికి వూర్వము 


సా.బా? అహో! నా కడుపులో విపకీత మైన నొప్పిగా నున్నది" 
తలపాగ తీసికొని రండు. 


తలపాగను తెచ్చిరి. బాబా దానిని తన దేహము మధ్యభాగమున 
జుట్టి ఇరువురు మనుష్యులను కుడి-ఎడమ పార్యముల నిలచి తలపాగ 
కొనలను పట్టుకొని గట్టిగ లాగుడు- అనెను. వారు లాగుచుండిరి. 


“స్తా, దాః లాగుడు! ఇంకను లాగుడు. ఇంకను బాధ తగ్గలేదు. 
(తరువాత) సా. బా : ఇప్పుడిక నా కడుపు బాధ తగ్గినది. 
ఆ విషయ మేమో ఎవరు తెలుసుకొనలేకపోయిరి. షర్డికి ని మైళ్ళ 


_ 87) 


290 శ్రీ సొయోనాథ బోధామృత ము 


దూరమునగల నింగోన్‌లో ఒక బాబా భక్తురాలు దుర్భరమైన కాన్చు నొప్పు 
లతో బాధపడినదనియు ఆ పిదప సుఖ ప్రసూతి జరిగిన దను వార్త 
కొంత సేపటికి షీర్టికి జేరెను. - కావున ఈ నిగూఢ |కియ కాన్సు విషయమున 
తోడ్చడినట్లు విశదమగుచున్నది. 

(ఎఫ్‌): బాబాను సమిపించి యెప్పుడేని దర్శనభాగ్యము పొందుటకు 
అవకాశ మోయబడని ఒక భక్తురాలు మిక్కిలి వ్యాధిగ సయై యుండెను, 
ఆమె వ్యాధిని నివారించుటకు బాబా ఆ రోగియున్న (పక్క యింటిపై కెక్కి 

మై భాగమున నడిచి, ఆ రోగి యింటిపైకి వెళ్ళి అచట నుండి ఆవల ఇంటి 
వగా నడచి అచటనుండి నిచ్చెన తెప్పించుకొని దిగివచ్చి అ నిచ్చెన తెచ్చిన 
వానికి రెండు రూపాయలిచ్చుచు, "మనము ఇతరుల సేవలను ఉచితముగ 
స్వీకరింపరాదు” అని - అచట నున్నవారితో చెప్పెను. (చూ. 226) 
ఆ భక్తురాలు ఆరోగ్యము పొందెను. = 
(జి) వాస్తుపూజ మొ॥ 

1911 లో షీర్డిలోని మసీదు పునర్నిర్మాణము = గావింవబడిన పుడు 
బేల్తారివాండ్లు కావించు 'కట్టడములను తబిచుగ బాబా కూల్చివేయుచుండు 
వాడు. ఆ నిర్మాణ కార్యము పూ ర్తియెన పిదప ముందున్న ఖాళీ స్థలములో 
తుత్తునాగరము రేకులలో ఒక పందిరి వేయుటకు స్త ంభములను పాతు 
చుండిరి. వాస్తు శాస్త్రమున తెలుపబడిన దిక్కుల విషయము వారు 
గుర్తింపకుండిరి. బాబా కోపమున' వచ్చి తాత్యాపటేలును పట్టుకొని 
అప్పుడే పాతిన ఒక స సృంభము నూడబెరికి న. గ్‌. పె వస్త్రమును తీస 
తగులబెట్టి ఆ మసిని, ఒక వెండి నాణమును ఆ స్తంభమునకు దీసిన 
గుంటలో వై చి, ఆ స్తంభమును మరల పాతి పని జరుగనిచ్చెను. బాబా - 
గృహములు - చేవాలయములకు సంబంధించిన వాస్తుశాస్త్ర నియమములను 
పాటించు చుండెనని తోచుచున్నది. 

(హెచ్‌) బాబా తజచుగ చేతులతోడనో, చేతి వ్రేళ్ళతోడనో, చేతిలో 
దాల్చు (సట్కా) చిన్న కరతోడనో ఏవేవో సైగలు చేయుచుండువాడు, 
. ధునిముందు, 2 చావడిముందు, శి _మసీదుముందు, చావడికి ee 


FN 


కపుడు చూ, కిక్‌], 4. మసీదున డి. ఎస్‌, కపర్దె ఎదుట, “5. ఇతర 


శ్రీ సాయిబాబా అభయ (ప్రదానములు, సూక్తులు = 291 
సమయమముల నితర (ప్రదేశములందు సైగలు చేయువాడు. వీటి యన్నిట 
నేవియో (పత్యేక [పాముఖ్యములు కలవు. 


(ఐ) ఒకనాటి మధ్యాహ్నమున భయంకర తీవితావ సమయమున 
ఒక మేకపిల్ల మసీదు ద గజకం జేరి గిరగిర తిరిగి చచ్చినట్లు వడియుండెను. 
బాబా దానిచుట్టు తిరిగి నీటి బిందువులను దానిపై జల్లెను అది లేచి గంతు 
వె చి పాజిపోయెను. 

ఆ విధముగ షీర్దిలోని మార్వాడి గడ్డివామి తగులబడుచుండగా ఆ 
గడ్డివామిచుట్టు సన్నని ధారగా పోసి " ఈమాతిమే ం తగులబడును"” అనెను. 
పెద్ద గాడ్పులు వీచుచున్నను దాని చుట్టుప్రక్కల నున్న గడ్డీవాముల కెట్టి 
నష్టము కలుగలేదు. (చూ. 842) 


(జె) అబ్దుల్‌ ఖాదిర్‌ వైరాగ్య యోగనిష్టలద్వారా ఆథ్యాత్మికోన్నతి 
గోరి బాబాను అశ్రయించెను. బాబా పిడికిలి బట్టి చేతిని పైకె త్తి అతనియెకి 
నేవో విసరినట్లు పిడికిలి తెబిచుచు “లేప్‌” అనెను ఆ క్షణము . మొద 
లతనికి గాఢ వై రాగ్యము గలిగి లౌకిక విషయ విముఖు డయ్యెను. అతని, 
బంధువు లందరు మిక్కిలి బాధ-అసంతుష్టి నొందిరి. అతడును నియమ 

విహీనముగ సంచరింపదొడగెను. అంతట బాబా అతని ,వెపునకు చేతిని 
చాచి, పిడికిలిబట్టి తన్నవెపునకు లాగుచు "లావో” (తిరిగి యిమ్ము) అనెను. 
అది మొదలతడు సాధారణస్థితి, బుద్దినొంది లౌకిక విషయముల పాల్గొన 
దొడగెను. ఈ విషయములను "ఛోటేఖాన్‌” గు ర్తించినాడు. 


చివిధ విషయములు 
1. తన చరితం [రచన] విషయమున 
బాబా ఆదేశము 
609. సా. వా : చరితం వ్రాయుటకు తగిన విధానము. 


1. భక్తుల అనుభవ వృత్తాంతముల విచారించి |పోగుచేయుము. 


2. చరిత)కారుడు స్వాభిమాన గర్వముల- హేతువాదముల జోలికి 
పోరాదు. పక్షపాత బుద్ది అన్యపక్ష నిరసన రూపములగు చర్చలు తగవు. ' 


292 శ్రీ సాయినాథ బో ధామృతము 


శి. Bess శ్రీ సాయిబాబా చింతనామృతాంబుధి యందు మునిగి, 
తన అత్మను, అహంభావమును సంవూర్ణ సమర్పణము గావించి పిదప 
చరిత) రచనకు గడంగ వలయును, 


4. బాబా జీవిత చరితను పఠించుట - రచించుట - చింతించుట 
వలన ఫలము : 
భక్తి పెంపొందును, అజ్ఞానము నిర్మూల మగును, వివాదాత్మక 
బుద్దితో (గంధమును రచించిన అజ్ఞానము హెచ్చును. 
క... విశ్వాస బుద్దితో నన్ను [బాబా] సేవించువానిని దైవ మను 
గంపహించును. 
బాబా వలుకులందు ప్రత్యేకత - వై వై పరీత్య ఇ భావము 


610. సీ. దీక్షిత్తునకు అతని వాడలో [నివాసమున] విఠోబా 
(వపండరినాథ) ప్రాప్తి కలిగెను. తరువాత అతడు బాభాను జేరెను, 


సొ. బా : విఠల్‌ పటేల్‌ రాలేదా? నీ వాతని చూడబేదా? ఆ విఠల్‌ 
క్షణములో తప్పించుకొని పోవువాడు. అతనిని గట్టిగ బంధింపుము. 
ఎమరుపాటున అతనిని కని పెట్టుట మజచితివా! అత డద్భభ్యడగును, 

[గమనిక: విఠోబా క్షణిక సాక్షాత్కారమైనను. దాస్‌గాణూ మహారాజు 

నకు పాప్తింపలేదు. చూ, 180] 

611. దాస్‌గాణూ మహారాజు 'ఈశావాళ్యోపనిషత్తు' భావము 
(గహింపజాలక తికమక జెంది బాబాను జేరెను. 

సా. బా: నాయనా! ఇందేమి కష్టము గలదు? విల్లిపెర్లిలో కాకా 

(హహ, మ్‌ దీక్షి త్తు) యింటికి బొమ్ము. అతని మోల్కారిన్‌ (ఇంట వనిజేయు 

కాపుపిల్లు నీ సందేహములను తొలగించును. 


దాస్‌గాణూ అచటకు వెళ్ళేను. అచట 'కుంబీ' కులమునకు జెందిన 
రీ ఏండ్ల పనిచేయుపిల్ల ఉండెను. ఆ పిల్ల అతని కష్టములు నెటుంగకయే, 
తా నాతని సందేహముల నివారించుచురిటినను భావము లేకయే, పలికిన 


పలుకులు ఆ పిల్ల (ప్రవర్తనలు ఆ ఉపనిషత్తులలోని విషయముల నాతనికి 
బోధపబచినవి. 


శ్రీ సాయీవబాబా అభయ (పదానములు, సూక్తులు 293 


| 612. శ్యామాను పాము కబచెను. అతడు బాబా ఉన్న మసీదు 
చేరెను. ల 
సా. బా ; బ్రాహ్మణ! మైరెక్కకుము - దిగిపొమ్ము! 

బాబా తనను మెట్లెక్కి రావలదనుచున్నాడని శ్యామా తలంచెను. 

సా. బా : (కొంచెము తరువాత) ఫైకి రమ్ము! ఆ ఫకీరు (దై వము) 
దయామయుడు, నీకు నివారణమగును. 

[బాబా మొదట పలికిన పలుకును సర్నవిషము బ్రాహ్మణ తనువు 
-పెకెక్కక దిగుమని ఆజ్ఞాపించినాడని, శ్యామా అపుడు గుర్తించెను.] 


618. ఉద్దవేశభావ్‌ 15 రోజుల కొకసారి (ఏకాదశినాడు) బాబాకు 
ఉత్తరము [వాయుచుండును. బాబా మహాసమాధికి కొన్ని నెలలముందు 
షీర్దికి వచ్చి బాబాను సందర్శించెను. తరువాత సెలవు తీసికొని 'వెచ్ళునపుడు- 


సా. బా : మంచిది! వెన్ళుము. నీవు ప్రతి పక్షము ఇక్కడకు రా 
నక్కరలేదు. నేనెప్పుడు నీతోడనే యున్నాను, ఎప్పుడు నుందును. అచట 
జనుల కందకు [అటుల] దెలుపుము. (నా ఆశీస్సుల నందజి కందింపుము) 


ఇవి యధార్థముగ వీడ్కోలు వాక్కులు. ఉద్దవేశభావ్‌ ఆ మాటలలోని 
భావము |గహింపలేదు. ఎటుల్లైన నేమి- మటజపుచేత, తరువాత ఏకాదశ 


అందు ఉత్తరములు (వ్రాయలేదు. 15 రోజుల కొకమాలు వచ్చుట అను 
'బాభా మాటలు ఉ త్తరములను సూచించునవి యగుట స్పష్టము. 


614. 1) సా.బావ' (నిరుపేదయు, పవితు)డైన మనుష్యుని 
గూర్చి అతడు అధికమగు పైసా [ధనము] కలవాడు. 


(2) (బ్రాహ్మణులు వారి (పవ ర్హృనలచేత _ అధికమగు _ పెనా 
నార్జింతురు.' [పైసా - అనిన, బాబా అభి|పాయము- పుణ్యము- అపూర్వము 
అని (గహింపదగును.] 


615. సా.బా: [అప్పుడే మృతి నొందిన 'హార్దా నివాసిని గూర్చి] 
అతడెట్లు మరణించును? ఉదయమున జీవించును. 


294 శ్రీ సాయినాథ బోధామృతము 


(ఆ మృతి నొందినవానీ బంధువులు ఆతడు తిరిగి [బతుకునని ఆ 
శవమును కని పెట్ట యుండిరి. తుదకు నిరాశ నొందిరి. బాబా తెలిపినది 
ఆత్మ నిత్యత్వము- తరువాత జన్మమున నూతన తనువు ధరించుట) 


.616. ఆ ఫకీరు ఎల్లరయెడ దయగలవాడు. [ఫకీరు- అను మాటచే 
దాబా తన దైవమును, గురువునుగూర్చి పలికినాడు. ] 

617. హం. సీ. దీక్షిత్తు : (బాబాతో) బాబా! నానాసాహెబ్‌ కరం 
బెల్కార్‌, తన భార్య, సోదరుడు జబ్బుగా నున్నారని, వారు తిరిగి కోలు 
కొనుటను నీ అనుగహము నర్ధించుచు ఉత్తరము |వాసినాడు, 

సా. బా : అతని సోదరుడు కోలుకొనును. 

హ, సీ. దీ: అతని భార్య? 

సా, బా: ఆమె వచ్చినదా? 
హ. సీ, దీ: ఆమె నిటకు పిలిపించుదుమా? 
_సా, బా ఏ పిలిపింపుము. 

[సోదరుడు కోల్కొనెను. భార్య మరణించెను. "అమె వచ్చినదా?”- 

అనుటలో మృతి నొందిన పిదప సూక్ష్మ శరీరమున- అని భావము. 
618. హ సీ. దీక్షిత్తు- ఎట్టి బహుమతులను స్వీకరింపక, మిక్కిలి 

ఆర్థిక సంకటములలో నున్న షీర్డిలోని ఒక భక్తునకు ధన సహాయము చేయ 

దలంచి కొంత పైకము. (కరెన్సీనోట్లు) ఒక కవరులో పెట్టి తీసికొని బాబా 

దగ్గజకు వెళ్ళెను. . 

సీ, దీ. : బాబా! ఈ 'కవరు'ను పంపుదునా? 

; పంపుము. 


ల 
ల 


సీ. దీక్షిత్తు వెంటనే పంపెను. అది స్వీకరింపబడెను.. 


అ భక్కుడిటుల వివరించి తెలిపెను. అంతకు 2 గంటల పూర్వము 
ఆ భక్తుని భార్య దాబాదగ్గబికు వెళ్ళెను. "అమ్మా! నేను మో యింటికి 


వచ్చుచున్నాడను. నన్ను నిరాకరింప వలదని నీభ స్‌ జెప్పుము” అని 
బాబా తెలిపినాడు. 


శ్రీ సాయిబాబా అభయ [పదానములు, సూక్తులు నిల్రిక 


(3 3) బాబా (పత్యేక హాస్యము - చిన్నపుచ్చుట = హళనము 


619 ఒక సమయమున పస్తుపడి కృశించి, చావనున్న ముసలి 
మేక యొకటి మసీచులోనికి వచ్చెను. 


సొ. బా : (బడేబాబాతో) ఒక్క (వేటున ఆ మేకను తెగ వేయము. 


బడేబాబొ : (దానివంక జాలితో చూచుచు) మనము దీనినెట్లు చంప 
గలము? (అని పబుకుచు నతడు మసీదునుండి వెడలిపోయెను.) 


సా. బా : శ్యామా! నీవు దీనిని నబుకుము. రాధాకృష్ణఆయి దగ్గబి 
నుండి కత్తిని దీసికొని రమ్ము. 


(ఆయి కత్తిని పంపెను ఆ పనియేమో తెలిసికొని చానిని తిరిగి 
తెప్పించుకొ నెను.) 


శ్యామా : నే నింటికి వెళ్ళి క త్తి దెచ్చెదను.. 
(శ్యామా యింటికి వెళ్ళి అచటనే నిలిచిపోయెను. 
సా, బా : (అంతట. హుసీ. దీక్షిత్తుతో) నీవు కత్తి తెచ్చి దీనిని 


హః. సీ. దీక్షిత్తు వెళ్ళి క త్తి తెచ్చెను. 
హు. సీ. దీ. : బాబా! దీనిని చంపుదునా? 
సా. బా ఏ చంపుము! 


హ. సీ, దీ. : (కత్తి పెకెత్తి జాగుచేయచు పట్టుకొని యుండెను.) 
సా. బా : నీ వేమి ఆలోచించు చుంటివి? కొట్టుము. 
దీక్షిత వ విధేయుడై క్తి దింపబోపుచుండెను. 


hee 


సబా ఆపుము! ఆ జంతువును నిలువనిమ్ము. నేనే దీనిని 
చం పెదను.. కస్‌ మసీదులో కాదు. 


న. బాబా ఆ జంతువును కొన్ని గజముల దూరము మోసికొని 
పోయెను. ఆ పిదప అది [కిందపడి చచ్చెను, 
620, జి. డి. పండిట్‌ (హె es బాబాకు (ప్రణ 


296 శ్రీ సాయీనాథ బోధామృతము 
సా. బా : [ఒకరితో] బాపూసాహెబ్‌ ఏమి చేయుచున్నాడు? 
నారాయజ : నిది పోవుచున్నాడు. 


సా. బా : నారాయణ్‌ ఇక్కడకు వచ్చినపుడు వానిని బాగుగ 
కొట్టుము. నాకు 8-క వేల రూపాయలు బాకీవడి యిచ్చుటకు జాగు చేయు 
చున్నాడు. 


ఇది జి. డి. పండిట్‌ బాకిదారుడు. బాపూసాహెద్‌ అను నతనిని 
గూర్చిన విషయము _ అతడా ధనము నీయక జాగు చేయుచున్నవాడని 
సూచింపబడినది. కాని అప్పుడప్పుడు బాబా ఖజానాదారుడుగ పనిచేయు 
బాపూసాహెబవ్‌జోగ్‌ - తనమై బాబా అన్యాయముగ నింద మోపినాడని, 
తలంచి కోపముతో తానంత ధనము బాకీ లేనని విస్పష్టముగ పలికెను. 
[ఇచట నిరువురి పేర్లు ఒకటి యగుట గు ర్తింపదగును.] 


(4) బాబా = (పత్యేక బోధా విధానము. 


621. . మాధవరావు బాబాయెదుట గూర్చుండి- “బాబా తనకు 
"హంస [సాధువు] ను గూర్చి బోధింపవలయునని” తనలో దలంచెను. 





సా. బా : [మాధవరావు] వెళ్ళి [హ. సీ దీక్షిత్తు చదువు] పురాణము 
వినుము! | a 

మాధవరావు దీక్షిత్తుదగ్గరకు వెళ్ళెను. దీక్షిత్తు ఏకనాధ భాగవతమున 
11 వ'స్కంధము, 1రి వ అధ్యాయము, 27-87 శోకములలో "హంస - 
పరమహంన” వివరణము చదువుచుండుట గమనించెను. 


622, ఒక (ప్రార్ధనా సామాజికుడు బాబాయొక్క శక్తి - స్వభావ- 
పవర్తనలద్వారా 1] అవతారములు సాధ్యములు- విశ్వాసనీయములు 
2] భక్త సంరక్షణార్థమై దైవము అవతరించుచుండును. [దై వమునకు] = 
అవతారములకు హారతి-నై వేద్యములు సమర్పించుట యు క్రములు అని 
ఫంర్తించినాడు. షిర్దికి వచ్చి బాబాయెదుట గూర్పుండి- “బాబా! నా భారమే 
అన్నియు నీపై నిలువుదునా?” అను (ప్రశ్నను మనస్సున తలంచెను.. 

సా. బా : బిగ్గరగా] నిలుపుము! 








శ్రీ: సాయిబాబా అభయ [వదానములు, సూక్తులు 297 


ప్రాసన: బాబా! ఎల్లరయెడ సమదృష్టిని ప్రసరింతువా? 
సా.బా: ప్రశ్నించుటకు కొంత వివేకముండవలయును. ఎట్టి 


కొంటె [పశళ్నము సీవడుగు చున్నావు? నే నెల్లబియెడ సమదృష్టిని బజపు 
చుందును, 


ప్రాస: తాను సేవించి పూజించుట కొక ఇష్ట దేవత (రూపము) 
కావలయునని తన వ దలచెను. అతడు పాతశాల వై వెపునకు దిరిగెను.' 
అచట నొక చక్కని స్త్రీ దేవతా రూపము నిలుచుండి అతనివంక జూచు 
చున్నట్లు గోచరించెను. అతడు బాబావెపునకు దిరిగెను. బాబా చిజునగవు 
తోప అతనివంక జూవెను. అ సందర్భమున నిట్టి దృశ్యమతడు పలు 
మాటులు చూచెను, 

(పా. న: తాను చూచిన రూపము అన్నపూర్ణాదేవి యని గుర్తించి, 
తన ఇష్ట దేవతగ నిర్ణయిం చుకొ నెను, 

ఆ (ప్రార్ధనా సామాజికుడు రెండవతూరి షీర్టికి వెళ్ళినపుడు ఎవరో 

"సాయిబాబా స్థిత పజ్జుడగునా? షీర్టికి వెళ్ళుట వలన లాభమేమి?” - యని 

ఏమేమియో అతనితో చర్చించిరి,. ఆ చర్చలతని విశ్వాసమును, సడలించి 
నవి. అతడు వెళ్ళి బాబా ఎదుట గూర్చుండెను. 


సా. బా ; శ్యామా! ఈతనిని దీసికొని పొమ్ము. ఎదొక విషయమ: 
'దెలుపుము! 

కామా అతనిని వెలుపలకు దీసికొని వెళ్ళి "ఇతరుల పలుకులు అ 
పలుకుల మూలమున నీ విశ్వాసము సడలుట అంతయు బావాలీల,' పపంళ 
పలాపములన్సు [ప్రపంచము కల్పించు కష్టములను నీ మనస్సున పాటిం 
కుము, నీ మనస్సును బాబా పదములందు లగ్నము చేయుము. అపుడ 
బాబా నీకు శాంతిని ప్రసాదించును” అని బోధించెను. 


వారిరువురు తిరిగి మసీదులోనికి వెళ్ళగా- 

సొ. బా; (పా. స, తో) శ్యామా కావించిన బోధ పాటించి అను 
రింపుము, 
38) 


298 శ్రీ సాయినాథ బోధామృతము 


62కి, సంభ (రాధాబాయి చేశముఖిన్‌తో), మో కానాలా 
దుస్నారాగురు నవ్షే ఆ (నేను చెవి కొజకు గురువును కాదు. నేను చెవిలో 
మంత9ము లువదేశించు వాడను కాను) అమాచ ఘరాణోం నిరాళా ఆహె 
(మా సాంపిదాయములు - పద్దతులు (ప్రత్యేకములు) 


624. సొదబా: (ఉపాసనీ మహారాజుతో) నా చెంతకు చేరుము, 
ఊరక నుండుము. తక్కిన వని నేను కావింతును. 


నారాయణ ఆశమ యోగి విషయమునవలె యీ భక్తుని (ఊఉ. బా) 
మనసును తన ఆధీనము జేసికొని చక్కదిద్దినాడు. స్వప్నములద్వారాగాక, 
పిత్యక్ష [పబోధ మేమియు చేసి యెరుగడు. 


625. శ్యామారావు, ఆర్‌. (శోతి. (థానా జిల్లాకోర్జు రికార్డు 
గుమాస్తా ఒక (ప్రశ్న మనస్సున నుంచుకొని బావాఎదుట గూర్చుండెను. 


సొ, షై. “దాయిదగ్గణికు పొమ్ము. ఆమె దేవాలయములో 
పురాణము చదువుచున్నది. 


'శోతి' అచటకు వెళ్ళి వినెను. ఆమె చదివిన దానిలో తన ప్రశ్నకు 
సమాధాన ముండుట అతడు గమనించెను. 


తన భక్తులకు బాబా సమాధానమిచ్చు మార్గములలో నిది యొకటి. 
ర బాబా ఛాయాపటము తీయు విషయము 

626. సా. బా: శ్యామా! ఆ పిల్ల లిచట కేల వచ్చిరి? 

శ్యామా: బాబా! నీ ఛాయాపటము తీయుటకు. 


సా. బా: నా (సహజాకారము గనుటకు) ఛాయాపిటము తీయవలదని 
ఆ పిల్లలతో చెప్పుము. ఆ గోడ ప్‌ చాలును, 


(గమనిక ; గోడ 1. 'చేహమై యున్నదని, 2. దేహమే మనము అను 
భావము గలిగియన్నవారమని - బాబా సహకారము బిహ్మమై యున్నది 
అని భావము.) 


శ్రీ సాయీబాబా అభయ ప్రదానముల్సు ;; సూక్తులు సల 


6) బాబా నీత్ర్‌ కథలు 
626. బంగారు మూటలతో నింపిన గాడిదలను పెక్కు కొనివచ్చి. 
తిని. మార్గమున దొంగలు వాని నన్నిటిని. జూచిరి. కావున దొంగల 
(సమిపమున) యింటి యందుండుట కష్టము. నీవు (భావ్‌సా హేవ్‌ పధాన్‌- 
సబ్‌ రిజిష్టర్‌) నా వలన నీ విషయమున దెలిసికొనుటకు యిక్కడకు పంప 
బడినావు. ఈ నిస్సారమైన |పపంచమున నుండుట మిక్కిలి కష్టము. నేను 
గంహించినది [బోధింపబడినది] అదియే. నా సోదరుడు మహాదేవ్‌నాథ 
మహారాజున కీ మాతము తెలుపుము. 
627. ఎ) నా ధనమును జను లసహరించుకొని పోయిరి. నే 
నేమియు బలుకలేదు. కాని, మెల్లగా వారి ననుసరించి వెళ్ళి, వారిని చంపి, 
నా ధనమును తిరిగి సంపాదించుకొంటిని. 


6268. సా. బా: నా దేహము దిగున భాగము చిలుక ఆకారముగ 
మార్చుకొంటిని. ఒక సంవత్సర మటు లనుభవించిన తరువాత దాని నొక 
సహింపరాని నష్టముగ తెలిసికొంటిని. నే నొక అక్ష రూపాయలను 
గోల్బడితిని. (లక్ష్యమును గోల్పడితిని.] 

629. సా.బా: నేనొక _స్రంభముదగ్గణ గూర్చుంటిని. అపు: 
డొక పెద్ద సర్పము మేల్కొని మిక్కిలి అగిహించెను. అది మై కెగురుచు 
పైనుండి (కిందికి బడ దొడగను. | 

630. సా.బా: ఒకనికి ఒక చక్కని గుజ్జముండెను. వాడెంత 
పయత్నించినను అది జత కలియదు. దాని నెక్కడ నుండి తెచ్చెనో 
అచటకు (దాని మూలస్థానమునకు) దీసికొని పొమ్మని ఒక. bs 
తెలిపెను. ఆ విధముగ జేయబడెను. ఆ పిదవ అది అధీనమై ఉపయోగకర 
మయ్యెను. 
631. సా.బా: (వి, వి. దేవ్‌తో] నీవు నాలుగు శ నిజమే 
కాని బాబాకు జెందునది-హిందునది మాతఏమొక్కటే. 

632. సా.బా: (జి. ఎస్‌. కపర్దేతో) మబ్బులు (కమ్మినవి, 
వర్షముబు కురియును. పెర్లు పెరిగి పంట పండును. మబ్బులు న్‌ 
నీవు భయపడనేల? 


800 శ్రీ సాయీనాథ భోభామృతము 


633. సొ.బా: ఒకడు ఒంటెమై స్వారీ చేయుచుండెను. అది 
మలము విసర్జించెను. ఆ మలమంతయు (పోగుచేసి నేను తింటిని. నా 
కడుపు ఉబికి వాచెను. స్మృతి తప్పి వడిపోతిని. ఆఅ రాతు నాపై జాలి 
పొందెను. నాకు నాలుగు శనగ గింజల నిచ్చెను. నేను తింటిని.. నీరు 
తాగిగితిని, నా దుస్సహమైన బాధ శమించెను. నా కడుపు ఉబ్బరము 
త గైెను. ఇక స్వస్తత కలుగును. 

684; గయా నీవు తిరుగలితో ధాన్యమేల వినరుచున్నాడవు? 


సా. బా: ఇక్కడకు (నా దగ్గణకు) వచ్చువారి కొణకు నేను విసర 
వలయును, 


శ్రీ సాయిబాబా - కాశీనాథ ఉపాసనీ మహారాజుతో 
పలికిన పలుకులు 

6835. సా. చా: అహో! కాశీనాథ్‌! నీ విక్కడనుండి వెడలునవుడు 
రీ రోజులలో తిరిగి రాజాలనని పతిఘటించితివి! 

కాశీ: ఇది యెట్లు జరిగెనో నేను తెలిసికొన జాలకున్నాడను, 
ఇదంతయు నీ కార్యమే! 

సా. బా: నాయనా! ఈ దినములు నేను నీ వెనుకనే యుంటిని, 
ఇపుడు వెళ్ళుము- వాడలో (దీక్షిత్‌ వాడలో) నుండుము. 


సా. బా: (అచట జనుల నుద్దేశించి) ఒక దినమున నేను దారిన 
పోవుచుండ నొక గర్భిణీ స్త్రీని జూచితిని. ఆమెకడుపు ఉబికియున్నది. 
చేతులు, పాదములు మిక్కిలి కృశించియున్నవి. ఆమె ఒంటరిగ నుండెను. 
ఒక కజ్బ్ణ ఆధారములేక నడువజాలని స్థితిలో నుండెను. “నీవు పెక్కు 
సంవత్సరములుగ గర్భము. ధరించినట్లున్న దానవు. ఇంతవరకేల పస 
వింపలేదు?” అని నేను (పశ్నించితిని. ఆమె సమాధానము లేదు, 
“మూత విసర్జనము చేయుము. వేడినీరు మాత్రము తాగుము. అపుడు 
పిసూతి తేలిక యగును” అని - తెలిపితిని. ఆమె. నా మాటల బాటింపక 
చస్నీరు (త్రాగుట కొక వాగుదగ్గబికు జేరెను. అపుడు నేను “అహో! ఈమె 
గర్భమున గల అసంఖ్యాకములగు బిడ్డలును మరణింతురు అని తలంచి 
ఆమెను సమోపించి- "అమ్మా!. చల్లని నీరు [తాగవలదని నేను నీకు 
చెప్పలేదా? “నీవీ వాగుదగ్గజ కేల వచ్చితివి? ఊరిలోనికి వెళ్ళి [తాగుటకు. 


శ్రీ సాయీబాబా అభయ [వదానములు, సూక్తులు 801 


వేడినీరు సంపాదించుకొనుము” అని చెప్పితిని ఆ దినము మొదలామె 
వేడినీరు (తాగెను. ఇప్పుడామె క్షైేమముగ నున్నది. ఇదంతయు కేవలము. 
(వాయువు) వాతమే. సాయీబాబా యీ మాటలు వలుకుచు అపుడపుడు 
కాశీనాథుని వెపు జూపుచు నతనివంక జూచెను. కాశీనాథుడు వెంటనే 
గృహించెను. 

"రాహురి-యందు వేడినీరు Ene నాకు జెప్పినది సాయియే. 
అచటకు 15 మైళ్ళ దూరమున నున్న “బజూరి” యందు వేడినీరు (త్రాగుమని 
నన్ను నిర్బంధించినది సాయియే. అతడు దయామయ్యుడెన రక్షకుడు ఎ 
వై ద్యులకు నలవికాని నా బాధను తొలగించినాడు" అని "ఉపాసనీ మహారాజు 
తెలిసికొనెను, వ. 
6896. మన యిరువురకు బుణానుబంధము కలదు. మన 
కుటుంబములు వందలు, వేలు సంవత్సరములనుండి పరస్పర బుణ 
కారణమున బంధింవబడినవి. కావున నీకును, నాకును భేదము లేదు. 


687. సా. బా: కాశీనాథుడు షీర్డి విడిచి వెళ్ళ పూర్వము అతని 

లెక్కలన్నియు పరిష్కారము చేసికొని పోవలయును. 
శ్యామా : : ఎమి లెక్కలు? 

సా. బా; నా దగ్గణకు జేరువారి లెక్కల నన్నిటిని పరిష్కారము 
చేయుదును. (కొన్ని హరిత తరువాత) ని, 4 బండ్ల లెక్కలు తప్ప 
తక్కిన లెక్కలన్నియు వరిష్కారమైనవి. (శ్రావణము = జులై, ఆగష్టు 
1911) అన్ని లెక్కలు సరిచూడబడినవి. దాని ఫలితముగ కాకీనాథుడు 
షీర్ణియందు నాలుగు సంవత్సరము లుండవలయును. - 

శ్యామా : ఇచట 4 సంవత్సరము లతడేమి చేయవలయును? 


_ సొ,బా: అతడూరక విఠోబా దేవాలయములో గూర్చుండి యుండ 
వలయును. ఏమియు జేయనక్కరలేదు. అతడు రొట్టెకూరలు మాతము 
తినుచు ఊరక ఉండవలయును. నేను కోరునది సంపూర్తి చేయుదును. 

సా. బా : (కాశీనాథునితోో ఎవనితో నెట్టి సంబంధము నీవు కల్పించు 
కొనకుము. నీ భవిష్యత్తు మిక్కిలి చభాస్పదము. 


త02 శ సాయీనాథ బోధా మృత ము 


సా. బా: (ఇతరులతో) ఆతని విలువ అట్టిది! ఈ విశ్వమంతయు 
(తాసులో నొక వశ్ళెరమున-ఈతని మజియొకటి నలుపదగును. 


బొంబాయి (ప్రభు : ఏమి? బాబా! నీ సంపూర్షానుగహము అతనికి 
రాగిరేకుమోద శాశనము లిఖించి ఇచ్చుచుంటివా ? 


సా. బా: నేను పలికినది- నాకుగల ర. ఈతని కను[గహెంవ 
బడినది” - అనియే. 

సా. బా: (కాశీనాథునితో) నీ వెక్కడనున్నను నీవు దై వమవు, 
బంగారు రేకుపె నా'ఫర్మానాి వ చేతులందున్నదని స్‌ [గహాంపుము. నీవు 
తరచుగ నాదగ్గణకు రావలదు. అప్పుడపుడు మాత్రము రమ్ము. నాతో సంభా 
షింపవలదు. నేను నీతో సంభాషింపను. 4 సంవత్సరముల తరువాత మహ, 
ల్పాపతియొక్క సంపూర్ణ ఆదరణము నీవు వడయగలవు. నీవు సకలము నెజుగ 
గలవు. నీవు నన్ను గుర్తింపలేదు. నేను నిన్ను పరిపూర్ణముగ గు ర్హించితిని. 
పెక్కు సంవత్సరముల నుండి నిన్నుగూర్చి అతి త్మీవముగ తలంచుచుంటిని. 
నీవిపుడెక్కడకు పోవలె? ఎక్కడకు రావలె? నీ వేమియు జేయ నేరవా? 
ఊరక యుండుము. నేను స్వయముగా నీ వెంటవచ్చి టిక్కెట్టు తెచ్చి 
నిన్ను రైలు ఎక్కించి నీ గమ్యము నీవు చేరుకొనునట్లు చేసెదను 
(చూచెదను) 


(ప్రభు స్ట్‌ ఏమి? బాబా! ఈ వ్యక్తి కికి నీ సర్వస్వము ప్రసాదించితివా? 


సా. బా: అవును! అవును! సకలము |పసాదింపబడినది. మంచివాడు 
కాని, చెడ్డవాడుకాని, అతడు నా వాడు, 


నాకు - అతనికి భేదమేమియు లేదు. అతనికి సంబంధించిన సకల 
బాధ్యతలు నాపైన నిలిచియున్న వి, 

68368, సా, దా: — నీ వున్న ఖండోబా దేవాలయము 
నకు నేను వచ్చుచుందును.. 


నేనచటకు వచ్చినపడు నన్ను గు ర్తించి, పొగ న 'చిలిమ్‌” 
(పాగ గొట్టము) ఇచ్చుచుందువా? 


కాకీ : బాబా! నిన్ను గ్రహొంపజాలకున్నాను. 


శీ సాయీబాబా అభయ (ప్రదానములు, సూక్తులు 803 


689. సొ,చా: (కాశీనాథునితో) నీ [ప్రసాదము నా కవసరము 
లేదు. నీ వింత దూరము త్రీసికొని వచ్చుటకు [శమవపడనేల? నే నచటనే 


యుంటిని. 

కాశీ: బాబా! అచట నొక నల్లకుక్కతప్ప మణి యెవరును తేరు. 

సా. బా : అవును. నల్లకుక్కను నేనే. 

640. సా. బా: (కాశీనాథునితో) నన్ను తటిమి వేసితివి. 

కాశీ: అచట ఒక రోగిమైన బాదుడు తప్ప మటెవ్వరు లేరు బాబా! 

సా. బా: అతడు నేనే! 

కాశీ: నీ వాతడగుదువా? 

సా. బా: నేను సకలమునందు, దాని కావలగూడ నున్నవాడను, 

641. కాశీనాథుడు : [బాబాతో] నీవు అవలకు (తోసి తగులబెట్టిన 
వ్యక్తి నేవే . 

సా. బా : అవును. నీవా పాప రూపమున నున్నవాడవు. ఆతని 
నిర్మూలించితిని. నీ విపుడు పాప విముక్తుడ వై తివి, మన యిజువుర 
కృషివలన నికముందు కావింప దగినవి చాల కలవు. పాపము శేషించిన 
అది యెట్లు సాధ్యమగును? 

642. సా. బా : [కాశినాథునితో] ఆ మనిషివంక జూడుము! అది 
నీవే నీ పుణ్య పురుషుడు! (112) 

కాశీ: బాబా! ఈతడు నా పుణ్య పురుషుడే అయిన- నీవు ఇంతకు 
ముందు తగులబెట్టినది నా పాప పురుషుడే అయిన- నే నెవడను? = 

సా. బా :. నీవీ (రెంటికి) యిటువురకు అతీకుడవు. నేను యెవడనో 
నీవు అతడవే! నీవు - నేనే! 

643. సా. బా: (కాశీనాథునితో) శతాబ్దముల కొలది పెరిగి 
వర్థిల్లునటుల LE అశ్వోత్త వృక్షములను (రావిచెట్లను) నాటుము, 

ఓమ్‌ తత్సత్‌! క్లీశ్రే సాయీనాథార్నణమస్తు ! 


అర 


804 శ్రీ సాయినాథ బోధామ్నతము 


మంగళ హారతి! 


శ్రీరామసాయి! సిద్దావతార! |శితజన మందార! 
ద్వారకామాయీ భవనవిహారా! భవభయ పరిహార! 

హారతి - కప్పుర హారతి - మంగళ హారతి- నర్చింతు. 
కారుణ్యమున శీవాళీని [బోతు - కరముల జోడింతు. 

నీ బిడ్డలమిదె! నీ పదరజిమున - నెమ్మిని |వాలెదము 
బాబా! అసల పాల్పడ జేయక - వరమ వదంవిడుము! 
ఎవరెవ రెటులాశయింతురో వారి - నీ వటులేలుదువు! 
వివరింప నీ మహ _త్త్య మకొరము - విశ్వాధారుడవు. 

నీ నామతరణి నిశ్చయముగ. భవ - నీరధి దాటించు 

దిన జనంబుల దిక్కువు సాయీ - దేవా! కరుణించు! 

సగుణ [బహ్మముగ జగతి బొడమితి- సాయీ! హరివీవు! 
అగణిత నిగమాగమాదులేన్‌ - నిన్నరయంగ నేరవు! 
శరణాగత దీన రక్షకుడవను - శోవధంబు నిల్పుము! 
వరదా! వరదా౭భయ కరము బజపి - (ప్రణతు నన్నోముము! 
అనయము నీ వభ పదసేవన - భాగ్యంబును మాకిడుము! 
హనూమ చాతకమును సాయీవన - - దాంబువుల త 


తో॥ - నీరాజనంబు వల సాయీ! - నితాంత జిగదాధారా! 
ద్వారకామాయి భవనవిహారా! స్వాశిత జనమందార! 





"లుతు గృప(గను తండ్రీ! హనుమా!!! 





